Madras University Telugu Series No. 13 


General Editor : 
N. VENKATA RAO, Ma. 





LIVES OF TELUGU POETS 


(From earliest times to 1250 A.D.) 


PRINTED AT 
THE CAXTON PRESS 
MADRAS, 


Madras University Telugu Series No. 13- 


LIVES OF TELUGU POETS 


(From earliest times to 1250 A.D.) 


By 
N. VENKATA RAO, 34.4. 


(Head of the Department of 6164866.) 





UNIVERSITY OF MADRAS 
1953 


నుదరాను విశ్వావిద్యాలయాం(ధభ (గంథనూాల సం, ౧౩. 


తను€6గం కవుల చరిత 


((పాచీనకాలమునుండి (కీ శ, 1250 వణకు) 


గిగుదచోలు వేంకటరావు, ఎన్‌ు. నీ. 


ఆధష్టతం డు _ తెనుంగు పరిశోధనళాఖ 
పాచ్యపరిశో భనసంస్థ 





మదరాను విశ పనిదారాలయము 
౧౯ t౨3౨ 


PREFACE 


The present publication 15 ఇ result of my work as Junior 


Lecturer in Telugu from 1944-49 during which time 1 have 
undertaken t0 write the lives of Telugu Poets from earliest 
times to 1500 A.D. in six parts as under and finished the work. 


Part 


1: 


2. 1000-1100 A.D. 


చెం 


Time 


అరా ధనతకన్త 


800 1000 A.D. 


1100-1250 A.D. 


4. 1250-1330 A.D. 


Literary 
Period. 


Pre Nannaya 


Period 


Age of Nannaya 


Age of Saivaite 
Poets 


Age of Tikkana 


Historical 
Period. 


Eastern Chaluk- 
yans (Gunaga 
Vijayaditya) 


Eastern Chaluk:s 
yans (Rajaraja- 
narendra}) 


Velnatis, Pottapi 
and Pakanati 
Cholas, Kaka- 
tiyas, Pratapa- 
rudra and 
Cranapati 


Nellori Chodas. 
Manumasiddhi. 
Kakatiya Gana- 
pati. Rudrama 
Devi. Pratapa 
Rudra II. Down 
fall of the Kaka- 
tiyas. Mohanm- 
madan Victory 
over Warran- 
gal. 


Religious 
Period. 


Jainism 


Jainism. 
Revival of 
Brahma- 
nism. 


Vira Sai- 
vism 

మ. Basava 
cult. 

2. Aradhya 
cult, 


Harihara 
cult. 


Part Time 


5. 1330-1400 


6. 1400-1500 


vili 


Literary 
Pariod. 


Age of Errapre- 
ggada 


Age of Srinadha 


1. 1400-1450 


2. 1450-1500 


Historical 
Period. 


1. Establishment 
of the Reddi 
Kingdom. 
Prolayavema 
Reddi, capital 
Addanki. Ana- 
pota Reddi, 
Kondavidu. 
Anavema 
Reddi. 


2. Establishment 
of Vijayanagar 
Empire. San- 
gama and Sa- 
luva Dynasties. 


Harihara and 
Bukka. Reddis 
of Kondavidu. 

Peda Komati 
Vema Reddi. 

Rajahmundri 
Reddy Kings. 

Vema and 
Veerabhadra. 

Gajapathis. 

Purushothama 
Gajapathi. 

Saluva and Tu- 
luva 

Dynasties of 
Vijayanagar. 

Accession of 
Krishna Deva 
Raya, 1509 


త్‌. 


Aeligious 
Period. 


Harihara 
cult ; 
Beginning 
of Vaish- 
navism. 


Revival of 
Virasaiva 
cult 

Growth of 
Vaishna- 
vism. 


ix 


In the present volume the first three parts are complete 
i.e. upto 1250 A.D. and the other three parts will form another 
volume, Hitherto, the division of Telugu literature into periods, 
though chronological was not logical in relation to historical 
and religious aspects. The connection between literature and 
history and between religion and literature can be fully brought 
out only by dividing into periods with connecting links of 
history and religion. The division of literary periods according 
to the outstanding poets as age-makers, facilitates to understand 
the evolution of various literary types. The lives of poets 
already written follow the chronological order only and never 
tried శం show the intimate connection between the lives of the 
poets and History of literatures, in Kannada and Tamil. After 
all, it is the life work of the poet that forms the basis of any 
work of literature. With this object in view, 1 have endeavou- 
red to place before the literary public for the first time a work 
of this type. 


Even in the divisions, the chronological order of the poets 
is maintained as far as possible and practicable. All the! verse 
inscriptions beginning from 850 A.D.—1250 A.D. were given, 
with explanatory notes. From these inscriptions we are able 
to bring to-light some new poets who are till now in the dark. 
The dates of some qf the Telugu poets are still a subject of 
heated controversy, and I have tried to give the latest accept- 
able dates giving the authorities by way of foot-notes. 


Besides chronology, I have placed before the Literates some 
facts about the works of the poets to facilitate literary 
criticism, as in the former lives of poets, very little attention is 
paid to ihis important aspect. 


The basis of the present work is the first part of Telugu 
poets by K. Veeresalingam Pantulu, published in 1917, and 
re-printed in 1984. From the plan of the work given above 


1. Sasanapadyamanjari in two parts. ¥Edited by J. Ramayya 
Pantulu, Telugu Academy, Kakinada. 1930-1937. 
PB 


= 


the scholarly world can easily understand the wide scope and 
the rast amount of material to be dealt with since that time. 


The task of writing the lives of poets in Telugu is beset with 
many difficulties. Tradition, popular impression, orthodox 
criticism -w hich in reality is neither orthodox nor criticism, and 
above all a lack of historical sense make the working more 
orduous than what it is. The enormous manuscript material 
has not been thoroughly investigated, and an extensive and 
intensive study of literature has not been undertaken. Tt is 
due to this reason that there are 60 many problems in Telugu 
literature which remain unsolved. “Study literature before you 
attempt to write its history ” isa maxim which we have still 
to learn. The Telugu scholars have not yet realised the fact, 
that a correct, comprehensive and critical work relating to the 
lives of Telugu poets only can evolve an authoritative History 
of literature, expressing the genious and individuality of the 
Telugu Race, If to-day the few books on History of literature 
in Telugu are inadequate, unsatisfactory, and disappointing 
it is certainly due to the lack of thorough investigation, 
proper study, and critical but academic spirit. 


1am deeply indebted to the Vice-Chancellor and the 
Syndicate of the University of Madras for sanctioning the 
publication of the work. I thank with reverence and grati. 
tude, Sri న. Govindarajulu Naidu, Bar-a t-law, for encouraging 
me to take up this subject as a part of my work, 


My grateful thanks are due to Professor R. P. Sethu Pillai, 
B.A., B.L., Professor of Tamil, and Sri M. Mariappa Bhat, M.A., 
Reader in Kannada of the University, for the many valuable 
suggestions they have made in connection with Tamil and 
Kannada literatures. Lastly 1 have to thank Sri N. Sivasundarcs- 
wara Rao, Ex-Pandit of the Government Oriental Manuscripts 
Library, Madras, for rendering every possible help in the 
completion of the work. 


N. VENKATA RAO. 


INTRODUCTION 


The present work is named ‘ Lives of1 Telugu Poets’ and 
contains information about 142 poets, the majority of these 
being composers of verse inscriptions. The periods covering 
the entire work are the most creative periods in the evolution 
of Telugu literature which falls into two catagories-Marga, 
‘Classical or Cultural, and Dési, indegenous, or popular type. 
The Purana, Mahakavya, Prabandha relating to Marga-the 
Dwipada, Udaharana,? Sataka, Yakshagana and Géeya Kavita 
relating to Dési had their origin during these periods. For the 
present 1 am placing before the literates, some facts relating 
to the musical aspect of literature and its connection with 
Sanskrit, Paisachi, Prakrit, Tamil and Kannada as Telugu 
literature is a happy blending of Aryan and Dravidian 
civilisations, culture, and literary traditions. The origin of 
the language is essentially Dravidian while it is Aryan in 
its development. 


MUSICAL ASPECT OF THE TELUGU LANGUAGE 


It is admitted on all hands that Telugu is the most 
musical of all vernaculars in India, and the following opinions 
of Western scholars, who were considered to be authorities 
on Telugu Linguistics, bear ample testimony to this fact. 
Since it is a language ending in vowels (Ajanta bhasha) 
like Latin, it is generally termed as the Italian of the East. 
No literature possesses 50 much extensive and varied literature 
in Music as Telugu, which is a happy blended culmination 
of Sangita or music, which is Swara Pradhana and Sahitya 
or literature which is Varna Pradhana. 


1. For a detailed discussion and antiquity of the terms Telugu: 
Tenugu, Andhra (not Andhra as in vogue) the reader is referred to 
my “History of Linguistic Studies in Telugu’’ in the course of 
preparation. 


2. This important but forgotten branch of literature was 
worked out for the first time by the present writer, in his work 
‘ History of Udabharana Literature ’’ which gives a comprehensive 
account of this branch of literature. 


sil 

Dr. Carey in his Telinga Grammar (1812) says: “ Among 
these five languages (Telinga, Karnatic, Tamil, Malayalam 
and j[Singalese) the Telinga appears to be the most polished 
and though confessedly a difficult language it must be num- 
bered wiih those which are the most worthy of cultivation, 
its variety of inflection being such as to give it a capacity of 
expressing ideas, with a high degree of facility, justness 
and elegance.” 

Dr, Campbell in his Teloogoo Grammar (1816) Extract 

from dedication. 

‘In dedicating to your Lordship the following elementary 
work, in elucidation of the principles of one of the most 
ancient, useful and elegant languages of India, permit me 
«lf by diffusing among the civil and military ser- 
vants on the coast, a more extended knowledge of the 
language of Telingana, and an improved acquaintance with 
the character and customs of the fine race of men, who 
inhabit that country, the work here presented... 44 టి 

From the introduction Page XIII 


“The works still extant, however, are sufficiently numerous 
and various to evince the great degree of refinement to 
which the Teloogoo has attained. Few languages will be 
found more copious, more nervous, or more regular in 
constructions and it {may boast, in a peculiar manner, of 
great elegance of expression and melody of sound”. 

Dr. Caldwell, the father of Dravidian Philology, in his 
monumental work, Comparative Grammar of Dravidian Lan» 
guages says: (Page 25) 

ఈ Telugu :-In respect of antiquity of culture and glossorial 
copiousness, Telugu is generally considered as ranking next 
to Lamil in the list of Dravidian idioms, whilst in point of 
euphonic sweetness it justly claims to occupy the first 
place......... (Page 27). Tenugu is sometimes represented by 
the Telugu Pandits as the original form of the word and the 
meaning they attribute to its sweetness. This derivation seems 
to have been an after-thought Suggested by the resemblance 
of the word to Tene= honey ; but there is more reason for 
it both on account of the resemblance between the two 
words and also on account of the excecdingly mellifluous 
character of the Telugu Language ”, 


sil 


The well-known saying tbat “ Telugu is the best among 
the vernaculars (Désabhashalandu Telugu 10558) first given 
expression to by fSrinatha (1875-1455), repeated by the 
Emperor Poet Krishnadevaraya (1509-80) and so often quoted 
by every Telugu poet and scholar, relates to this sweetness 
of Telugu language. Even Sanskrit poets like Bhatruméntha 
(Vachomadhurya varshiny0..ee-. mandananyandhra yOshitam) 
and Rajaséekhara (Vaksattwanga samudhbhavai rabhinayai 
nityam rasdllasatO) referred to the sweetness and music of 
the language. Crowning all, the myriad-minded South 
Indian Sanskrit Scholar Appayya Dikshita declared, 

ఈ Andhratwamandhra bhashacha prabhakara parisramaha 
Tatrapiyajushisakha nalpasya tapasah phalam 

The musical terms Marga and కె in Sahitya, laghu, 
matra, yati in Prosody, the compulsory observance of the 
rule of uniform yati and prasa which is indegenous to Telugu 
language - Kala and Druta (Druta prakritika or nantapada 
in Telugu Grammar, relate to this outstanding musical 
nature of the language. This inherent sweetness is certainly 
due to the mastery of Andhras over Sanskrit and recitation 
of the Vedas which evolved the most perfect phonetic 
system in all the languages of the world. 


PAISACHI AND TELUGU 


It is true that Paisachi was cultivated by Telugu poets in early 
times. Gunadhyas Brihathkatha is referred to by Nannichoda 
in his Kumarasambhavam (12-215), and Nannayabhatta speaks 
of Narayanabhatta, as a scholar in Paisachi (vide Nandampudi 
Grant), but no works of Narayanabhatta have come down to us. 


PRAKRIT AND TELUGU 


Unlike Paisachi, we are on & surer ground with regard to 
Prakrit. This is the Court language of the Satavahanas, and 
Pali, the language of the Buddbistic texts was cultivated and 
understood by Telugu people. Hala’s Gathasaptasati and 
Betala Panchavimsati, are the two Prakrit contributions of the 
Telugu poets in early centuries of the Christian era. That 
the Telugu people were well acquainted with these works is 
known from the following line from a verse in Yerrana’s 
Nrusimhapuranam ‘“‘Gasatabeecsate chadivi gathalu travvu 
Tenungu varikin” (1-9) 


జ? 


The above word Gasatabeesata is a prakrita tadbhava 
samasa in Telugur the prakriti being Gathasaptasati, Betala 
Panchavimsati. Srinatha says that he translated Salivahana- 
saptasati in his teens and Betala Panchavimsati was translated 
into Telugu about 1100 A D. Lilavati kavya is another relating 
to the Andhras in these times. 


The Andhrattakatha? referred to by Buddhaghosha should 
have been written before 8rd century B.C. This must be a 
Telugu work, with Telugu and Pali prakrit words as the Telugu 
language was formed even before that time. The existence of 
a number of Telugu words in Hala’s Saptasati® bear testimony 
to this fact. 


SANSKRIT AND TELUGU 


The Telugu people were acquainted with Vedic Sanskrit 
ever since the introduction of Brahminism, but they have not 
developed a kavya style, until they came into contact with 
classical Sanskrit and literary types. In the beginning 
poetry in Manipravala style ౯,6. promiscuous mingling of Sans- 
krit and Dési words must have been in existence as evidenced 
by references to that style in Vrishadhipa Satakamu of Palku- 
riki S6manatha. Later on the Prasasti Kavyas of inscriptions 
greatly influenced the literary style and gave impetus for the 
emergence of Champu kavya, which became the model for 
Telugu writers, though the word does not occur in any Telugu 
work from 850 to 1250 A.D. Since Champu is classical 
not only in form but also in diction, this is termed as Mirga 
kavita. 


Critics are prone to remark, that Telugu literature does 
not possess original works They say that the Telugu poet is 
so completely immersed with the Sanskrit original, that tho 
material he has drawn, the language he used, the technique he 
employed, the ideas he developed, the types which he has 


1. Veerasaiva literature in Telugu by the present writer, Bharati 
Silver Jubilee Number January 1949. 
2. The Andhra Attakatha by Dr. V, Raghavan, M.A. Ph.D. 
Journal of Andhra History and Culture Vol. 2 4. 


3. Telugu words in.Gathasaptasati, Bharati, Vol. 29, No, 3. 
Article by T, Ramachandra. 


xv 


created are entirely Sanskritic, But a searching study of the 
works of Veerasaiva poets, reveal the fact that there are most 
original works in Telugu and that they form the bulk of D8si 
literature, the main stay of Telugu literary tradition. lt is the 
connecting link between Tamil and Kannada literatures and 
the South Indian literary tradition. 


TAMIL AND TELUGU 


Telugu Poetry is divided into four categories as Asu, 
Madhura, Chitra and Vistara. Nannayya in Mahabharata 
Adiparva (1-8) refers to these four types and uses the word 
‘“Mrudu’ for Asu. This division is later on followed by 
Srinatha (Naishadha 1-11) and recognised by succeeding 
Lakshinikas. 


The fourfold division clearly reveals the influence of 
South Indian Literary tradition. In Tamil, these divisions 
together with their characteristics are enumerated in Pattial, 
a work belonging to the 1200 century A. D. and the name 
‘Madhurakavi’ in Alwars relates to this. (2) 


The Saivaite poet, Nannichoda (1130 A.D.) and Palkuriki 
Somanatha (1220 A.D.) brought Tamil and Telugu Literatures 
more closely than any other poet. In Nannichoda’s 
Kumarasambhavam we can trace the influence of Tevaram 
when we read the story of the birth of Ganapati with 
elephant face. (ist Canto), (2) 


Palkuriki Somanatha, the great Saiva poet saint, is 
thoroughly conversant with Tamil and in his works, he has 
actually used the Tamil language. lt is Somanatha that 
brought to Telugu literature, the lives of the sixty-three 
Nayanars, and has faithfully translated the whole portion 
of Tiruttondarghai from Periapuranam. (3) 


In this connection it may not be out of place to give two 
references in Tamil literature regarding Telugu. 
1. From “Agthiyam ” ys we అతడుతడు తయ... డ్‌ ఆశలు 
అది OQFEMEISD...... 
2. From agree Nannul llth century A.D. sari h 
mee ఆలీ ర్రాణ అవోఖ్రైుడుత్రాట్‌. .. 22 


శాతాలు ంాభతా లా పలల నవ్వుల భం యూన ావావాం = దరసనం నవల. సన వనన అ సిమి వివ విక వివ ప rrr rrr rR ne Pr 


All these are explained in detail in my History of Udiharana 
Literature, page 9 - 12. 


xvi 


The name Vadugar does not apply to the whole of the 
Telugu race. It applies to a certain class of Brahmins who 
were living in Vaduganadu, or Badagalanadu which com- 
prises of the modern Bellary Dt. The term “ Arava ” is found 
for Tamil in Telugu but the same term is not found in Tamil. 
There were a certain class of people known as Aravas. In 
Kalingattupparani it is aaid that the Kalinga forces fled saying 
 Aravalaravalu  “* siewvrag” In the same work the 
Telugu words $8, వతు #8 is used which meant to give way. 
From ‘Tamil literature and Andhras” A.R. Saraswathi. 
Bharati Vol. Il, No.1, 1925, January, pages 27-82. 


In Apparswamis Tevaram, the Andhras were termed as 


‘gifurd sjigmisb Biasine  —from the * Development of 
Telugu Prose” by M. Venkataratnam. 


There was a closer relation of Tamil and Telugu, when 
Vaishnavism was introduced by the Vijianagar kings. The 
whole Vaishnavaite terminology beginning with Tiru was 
brought into use by Telugu poets, the Dravida Veda was 
earnestly cultivated and Vaishnavaite literature developed 
to a high degree. Tamil scholors evinced keen interest in 
Telugu, and well-known Telugu works like, Vasucbaritram 
of Rimarajabhushana, Bhagavatasaramu of Pusphagiri Tim. 
manna, , Asrutardhdpanyasamu of ParamAnanda Tirtha, 
Vemana’s verses were translated into Tamil. In tbe last 
Andhra century, Bhoja A, Tyagaraja Mudaliar wrote the whole 
of Mahabharatain Telugu in high classical style. Appavu 
Mudali and T, §. Murugesm Pillai contributed much by 
their writings in Telugu. 


It is happy to find that the Telugu poets are evincing lively 
interest in Telugu translations of Tamil classics, which కుం 
steadily increasing. Translation of Tirukkural began from 
the early eighties of the last century, and we have already 
half a dozen of them. The translation of Kamba Ramayanam 
is proceeding. 

1. Andhra Bhoja—A. Tyagaraja Mudaliar Mahabharata Article 
by N. Venkata Rao, Annals of the Madras University Oriental 
Research Institute, Vol. VIII 1950-51. Parts I & II, pages I-10. 

2. Tamil contribution to Telugu literature by N. Venkata Rao 
A paper read at the All-India Oriental Conferer 
Dravidian section XVIth session. SSS, ney 

3. Tirukkural in Telugu Literature, an article by 


N. Venkata Rao, M. శ్వ, 


xvii 
salosdr పrSCu arsacuarés వrథు 
(6 ౮ఆటిళు Bra jeaif — sash 
$eoDosrCo R3SrtMs srrGoerL 
౬/తాబ/77 mrarsghb ౮౬/7౫. 
తయా weer, ar, బిశతకుథుంలాబి eal iba, Djagelr 
gaa, sshd, R4Brsh, Asarish crusader sreaf. 


తతత ఏ 
ఆ౬/౮7గ్రిడతులి ఆతా/భులు లి (౬7౮0 థీ OugHsaua Pp 
Fromsr [55D 9౧/౧4 (౮౨/7్రమిల? — CfoOsrds5 
carga uur gowriuistr wroedrag it 
67౮౭౫౨7౧7౨ preter Oras. 
చ్చకకలు : aap ssrn ras, ద్రుత(యతాాదులు/70ల ur@s, 
క్షుయథ./76్రుణ7౮ణ rds, @awurniinrlw rds. Jaanomsrrs# 


prt nds ౮74 (గ్రార్రుటుణూ Orr egg Jaa Zr 


/బాదాంథిబుతా yrsAduri, 


D gy & 0 
crass QurgehCew Girmwe Wof srw 
JAssmw GCegaoerror uf — Oss 
Osroi-hb forms awa gE SILI (తాగ దులుల 
G-pow prog 7౬. 
gone, ౬/7 epNafhl sri, WPI అతాల్రథితా?భులు?టి 20H 
srip్‌ Osim OspOepemwp GCGsronrni Jpéghuig. 7( 
alg Dgi sdAwn ౬0, 
తత్ర శ్ర త య్‌ 
అిరదలటయట౬ లుం థి (తట Ca&oruayib 
rie (9త/7భులులూ దబుశ్రాతతలురితత్రా — Bur 
aarp QAsrr gr DrLjarpamrip 
Lor gig R5SISEPAr ౬/7. 
MADD p Dis THEI, FDIS, TSN వయ TED టర్రతలుత 
STO TS IU, SEGURO, FIERA, ITIP, 4 


xviil 

més, Carapsgh, gOrgsguUr, andar, Qin 
uur, gm Rar, A4Bissr, BRGRisar, Bsa 
వతతుగ్గా dapumm, dg ssIh GUC USB, ౮ ్రుజతా 
NDE, Brash, GpIFUE ED, ACrrshb, కొతత 90 
QGurgeumn-_ 0, ణ Curg-ur 0, wrsBoer Quigésth, mrs 
చంలతాం్రతీతంట్రి 7 జ్రతవాయదింం్రతతద్రు 6గర్రతతాతతాం్రతతటి @Jarerema 
Spam 4 Sdspusisnp అ౮లమిిదంటాటి gme Gsm 
TESS pph, Orrnpsppih, QrngGEgpph, uriyjsgppi, 
Vw GPpph srg GppHsH Limo, Crude 
Osram. 


Spry 
UTES OsrLIARIIT Hrs Cefsofluir 
FEEL rsa rar_rngDb — JHE 
Osri ddr యయ యత PrEgpatorurt Arr 5 
so. Quadr wewrssr! SHA. 


Uw OrUycsd agauts Osis Oewujgpir, Dig L160 
Tw PLS safliurs Origin gh ఉల నరpగగు టృ కుట 
saSurh, Japp: Qin ide Oewuujdn epee ౬. sg 
pp Curgom@ssui 70౬74 yore g Meraor wan 
Ou eau gg, 


“ Caistrur UL gu ” 
Giowri_mrasg Oeiujofues. 


Dig Er 250.0 ()౨/767౬ర/ఆ్ర తాగి ప్ర 

౨/౧. ౧౨79 sors aun 

ఉత తలం? తు మ7ల౨(్ర్యరిల ల J@gAsrmL 

మక్తుయ 07౫౨ ela. apm wen mDCu, 
(0211 Ti 


words like srw, srs, py, థల ig. 


ser, sతు0nా మూ లుగ ser are freely used by 
Nannichoda in his work Kumarasambhavam. 


xix 
From the Vrishadhipa Satakam— 


Liver ererdor gy en ౬౨067 
౯౫ srr JOE sar 
(౧౬౧౬౮౬ Cueflueri_aCar 
Cugsurutar Cugaguu@er 
Shah 7649౯ 2త్రాతా 
శా/7ల౬.79 pis Aargios 
rss wear, 
LET, aAlpoprSur. 


From Panditaradhya Charitra Parvatha Prakaranam— 


SEW afBawAroar 1879౬ (927967 
8౧౪/౧ outer SaGor (7౧౫౬౨0౬ 
9ST GEsTCor 4/74/69౬7 
DEEL LrBEGaor లభుఖుత?7గర్రాయల0947 
Wr! PES. Bor Law 474409౬7 
qgoarfanrrEaor జ్రఖణయదఖ[/964ా 
JIS WurssrsgD prusCer 
DOPE ofurs DMA Erig-artor 
gros. Gor 7 ఈటల 9౬7 

gadCu wwdsnrig-arlar ౯౮౬౬౮౬7 
cro geoonrgreear ౯ డుత్రర్రణగ67బ 067 
Gero దణణ/౨7ఆ౬ DAdanrigarCeor 
MDL 5S BEypararaar 
67(9,0/065తఆ4 ఇలుణ బియుణుఓ/ ౮౬ 
GCafuigs Bégorgtu 3a@ar 
Cerg@Cu weodsnrim-arar ereraralar. 


శి 


KANNADA AND TELUGU 


The Kannada-Telugu relationship is far more stronger 
than that of Tamil. The present work brings to light three 
Jaina poets in Telugu (1) Gajankusa, (2) Sarvadeva, (8) Padma- 
kavi, and the last two are identified with Ponna and Pampa of 
Ratnatraya fame in Kannada literature. This also shows in 
detail, how closely Nanya in bis Telugu Bharata followed 
Pampa Bharata in Kannada and how the works in Rannada 
influenced the development of Telugu literature (vide pages 
105-109 145 -149 of this work). This intimate connection 
continued with Virasaivism, when Palkuriki Somanatha, 
preached both the Bhakti or Jangama cult of Basava, and 
Aradhya or Pandita cult of Mallikarjuna Pandita in Telugu and 
Kannada. This relationship may be traced to modern times 
and if this aspect 1 is completely worked out, it will open 2 
plethora of new material, which will throw a flood of light on 
the cultural relations of both the languages. 


MARATI AND TELUGU. 


Marati language is known as Are Bhasha in Telugu, and 
Palkuriki Somanatha makes a reference to the language in 
Vrishadhipa Satakamu, and Panditaradhya Charitra. (Pages 
881-887. V. 61 Parvataprakarana) The Navanatha Siddha cult 
referred to by Nannichoda, and Navanatha Charitra in Telugu 
by gaurana refers to the relation between the two languages, 
and the Dattatreya cult strengthened the contact. 


I have endéavoured in this work, to collect the necessary 
information as far as possible, but still much more remains to 
be done. In spite of great, care bestowed by me, many éfrors 
and vmmissions have crept in and I crave the indulgence of the 
readers for them. Ialways welcome any sound suggestion 
regarding any one detail of the work as the end and aim of all 
Research is only the investigation of Truth. 


N. VENKATA RAO. 


1. Dr, N. Venkata Ramanayya, M.A., Ph.D,., Retired Reader in 
History of the Madras University, through his articles and Vidwan 
K. Narasinga Rao, M.A., Professor of Kannada in the Madras Christian 
College, through his article on Kannadigulu & Telugulu has drawn the 
attention of the Telugu scholars to this important asgect, 


1829 


1889 


1840 


1852 


1898 


1902 


1921 


1925 


1980 


1939 


1944 
19951 


xxi 


BIBLIOGRAPHY — ENGLISH 


Biographical sketches of Deccan poet by Cavelly 
Venkata Ramaswami, late Head Translator and 
Pandit of the literary and antiquarian Department, 
Calcutta. 
July-October. 
and Science 
Essay on the language and literature of the Telugus, 
pages 483-59, 860-367 - 86 paras - ఆ. P. Brown. 
January - do - Essay on the Creed and Customs and 
Literature of Jangams, pages 178-176. 

౮. P. Brown - Notices of books and authors 
mentioned in the preface to Telugu English 
Dictionary. 

Subbaramiah Pantulu G. R. Discursive Remarks on 
Augustan age in Telugu Literature. 

Indian Antiquary Vol. XXXVI, pages 244.279; 
99ర5్‌- లికెక్‌, 

Some mile stones in Telugu Literature do. do. Vol. 
XXXI.- pages 229 81; 401-411. 


Telugu Literature K. Narasimhan, BA. Encyclo- 
paedia of the Madras Presidency and adjacent states. 


A Historical sketch of Telugu Literature - T. Raja- 
gopala Rao, Madras Cbristian College Magazine 1925 - 
1927. 

Telugu Literature P. Chenchaiah and Raja 

M. Bhujanga Rao Bahadur. 

Heritage of India Series - Oxford University Press. 
A Hand-bcok of Telugu Literature, K. Sitaramay ya, 
Hyderabad, Deccan, No. 6, Hyderabad Telugu 
Academy Series, Hyderabad. 

Leaders and Landmarks in Telugu 
Triveni R. Subba Rao. 


Telugu Literature, Dr. P. T. Raju - P.E.N. Series. 


Telugu Literature - N. Venkata Rao, Madras 
Government Souvenir. 


The Madras Journal of Literature 


Literature, 


i806 
1829 
1865 


1874 


1898 


1899 


1902 
1908 
1921 


1927 


Xxxil 
ARTICLES—ENGLISH 


Abbe Dabois. Vemana. 
Vemana’s verses English Translation C. వా. Brown. 


Vemana. R. M. Macdonald (Madras Journal of 
Literature and Science, Vol. 28) 


Telugu Ballad Poetry - J. Boyle - Indian Antiquary, 
Vol. 8-3, page 1-6. 

Vemana - A South Indian Poet, W. H. Campbell, 
Mudras Christian College Magazine, March 1898, 
pages 522-587. 


Some notes on the Folklore of Telugus, Indian 
Antiquary. G. R. Subbaramiah, “య. XXVI and 
Vol. XXVIII. 


do. do Vol. XXXIL. 


Rukmikalyanam Translated into English, 
ఆ. R. Subbaramiah 


Potana - P. Narasimham, M. త, Encyclopaedia of 
the Madras Presidency and adjacent states. 


Bammara Potananamatya Prof. K. Rangachari, 
M.A., B.L. Sir Asutosh Mukherjee Silver Jubilee, 
Volumes, Vol. 8. Orientalia, part ఈ pages 180-209 


విమయనూచిక 


విషయము 


యుగవిభ జనము లాలా 
యుగవిభ జన వివరణము ప్ర 
ఆధార్మగంథములు నాలాల స్ట 
(పథమఖండము - ఉపలబ్బసారన్వత ము నన్న య పూర్యయుగము 
అడ్డంకి శాననను అప్‌ 
కందుకూరి క అలా ఇతి 
ధర్మువరము 99 గా 
యాద్ధమల్డుని జెజవాడ శిలా శాననము 
(శ్రీపతిపండితుండు 
పద్మకవ్‌ 
గజూంకుశుండు 
నర్వ జీవుడు 
అయ్యనభ ట్టు 
విరియాల కామసాని నాడూరు శొననము 
ద్వితీయ ఖండము _ నన్న యయుగము -ఉపో ధ్ధాతము : 
'బేతనభట్టు ము 
నన్నయభట్టు - నామరూపనిప్పు త్తి 

99 కులము sa 
నన్న య భార త భాగము - భఛందన్సు 
గద్యములు 
ఆతుర వరకు - వృత్తములు 


. ఈ 








105 
149 
112 
116 
118 
120 
128 


xxiv 


జూత్యుపజూతులు వ మూ కా చ్చరదన్సులు = యతులు 


చవా్యంకర ణము 

నన్నయ యనుసరణములు స్ట 
నన్నయ భాపూనిశేవషములు 

మవాభారత (పథమ ముదణము 
నారాయణో ట్టు 

భీమన్మపెగ్గడ - సోమల బేవి శాననము 
బణపతి లేక (లీనాథుండు 
విజయాంకరతు.ణుండు -_ రావి మెట్ల శాననము 
మల్లియ ేచన - కవిజన్యా శథయము 


తృతీయఖండము - శివకవి యుగము = విన్గువర్ణనమం్రి 


i 
చాసననక వి = కొమ్మా సాని అవురావత్‌ శాననము = 


మ గొంకయ శొనసనము 
సూరండు - మండరాజు శాసనము 
మండలికభీమన me 
గోమన 

3,3 కామక ee 
గోకర్ణ "జీవచోడుండు - గోకర్ణ చృందన్సు 
శాసనకవి - గుండిమెడ అన్న మం, ne 
మన్ముమండ రాజు 
చరారపండండు సన 
నన్నెచోడ బేవ మహాకవి 
“కాలము - కాన్యము వా 
కావ్యములో విశేషములు = అప్టాద శవర్హనలు 
నవరనములు _ క శాన స్తువునందై కష్టము 


9? 


99 


పాల్కురికి సోమనాథుని యనునరణములు=ఛ దో విశేషములు 


పదజాలము - నవానవనుులు కా 
వ తశామసూచన - ము, చాలంకారము 
ఖాన న్‌ 


a 


+8 


TT ళళ 


181 
186 
145 
149 
154 
168 
168 
166 
168 
170 
1.9 
180 
184 
185 
187 
188 
189 
190 
194 
196 
198 
$$ 
200 
202 
204 
805 
209 
219 


మ? 


గణాధీశ్యరజననకథ కాకా 44... 2౨కి 


నచనరచన ee పట్ల 225 
బ్యాససూచి es ఆ 226 
శాసనకవి కాపండు లేక కావనాయకుండు పయ 4 280 
99 భంగిభీమన యానాం +... విరివి 
(తి భువనమల్ల బేవుండు ——_— 44 విల్‌పీ 
వడాలి కాటయ మనుమరాలు వెన్నమ స స 
గడియను దేని శాననము త ఎం... 294 
9. కొంటండు - కంటని శాసనము ఎం... 286 
ష్‌ (తి భువనమల్ల రాజు - «=. 288 
,3 రెండవ గొంకరాజు లాం 44 289 
9 ఎజీియండు మ క 5 
ఛాననకవి దివాకరుండు Jere -« 240 
న కొమ్మన అలాల 4. 242 
స్ట భీమయపండండు-కని ___ పైన్‌ స్ట్‌ 
9. సోమన ప్టాడ క లం... 244 
3 కేతన పెగ్ధడ సమ 4. 246 
9, కామ టేవి అ « 246 
1,» సాదముకై రయ నకు టై 3 
వ (పోలండు హయ్య పస aus 
Ps ద_తెనసోమన ఎ అల రం 
నన తము ఇ పోలయ క 0. లత? 
ప "కొమన వ ౨౨ 248 
i అమాత్యనుల్ల ండు సతమ bis 53 
ష్‌ వీఠరవోడుండు పప మ 
స బయ్యన శెట్టి పన్నా 4 249 
౫. వెన్నమ క కర | 
మల్లి కార్జున వండితుండు సమస్తము ఓ 250 


p 


శినకవియుగము.-ద్వి తీయ భాగము- శాసనకవి ఎఆియడు ఫాననము 





శాననకవి కొసన య శెట్టి 


99 


99 


$9 


శ్‌ 


99 


99 


వ్‌ 0 


99 


3? 


99 


93 


వ్‌ 


99 


$2 


93 


విద్దన మెల్ల ౭డు 
నూకమ 

కంటమ 

(శీజేవి 

నూరమ 

కను 

సోమల '-బేప్‌ 
"కామపరాణి 
కొమ్మమ = పెరనలి 


xxvi 


ననూలఫఘటిక నారాయణుడు 


(బ్రహ్మా బేవుండు 
ఎల్ల ౧డు 


'వెలనాంటి చోళరాజు (పళ 0న 
నుదురుపాడు శాననములు 1, 2, 8, 4 


నల్ల (పగి డ్‌ 
వ. 
భూరవో దేవి 


పావులూరి మల్లన 


నాగ చేవభట్టు లేక నాగబేవకవి 


భాస్క_రుని కేతన 

అమృత నాథుండు 
వేములవాడఖీవుకవి 
శాననకవి శరణయ శాసనము 


99 
సిత 


$2 


మారశకేత(డు 
వెలనాం౭తి-చోడుయడు 
చిక్క. భీమరాజు 


ఛాకయాతలక్తాటులు 


256 
257 
2558 
259 
260 
97 
261 
262 
268 
264 
53 
266 
267 
268 
271 
972 
276 
977 
279 
280 
284 
286 
227 
288 
289 
298 
294 


93 


శొననకవి వెల్ల గంగాధరనుర్మతి 
అథర్వణాచార్యుండు 
కవిభల్లటుండు 
(పతాపరు[ట్రుండు 
ఛాననకపవి (పోలను (ణక) శొసననము 


99 


ఖ్‌ 


వికి 


39 


న్‌ా 


99 


39 


39 


33 


93 


39 


99 


9? 


99 


శాొసనకవి అయితమసెట్టి శాసనము 


99 


99 


9? 


ఖ్‌ 


99 


ఫ్‌ 


శేతనకొమ్మున 
"'వేముండు 


మండనళొమ్మన 


ఛీమనకొండన 
జూల న 

cn 
జొలన 

22) 
రాజరాజెజేనర 
సోమన్న పాడ 

౧ 

(వోలండు 
అయితన 
రావన 
కొొమురండు 
భీనున 


xxvii 


గొటిప ర యెటివునాయం౭డు 
అలు = (వ 

రాయూంరి అప్పన 

మం(తిభాన్క_రుండు 


వానమ 


99 
చ రద దేవుండు 
రేవన 


కతన 


99 


CR 


39 


కోటముమ్మడి దేవుండు an 


3? 


295 
808 
806 
808 


992 
s9=b 
[3 
99-06 
99 
3-6. 
809 
810 


ని ఎలి 
99 
99 
37 


99 


11 
812 
818 


9814-8 


59 
99 = 


93 


815-2 


$3 


12h 


xxviii 


కనది సూరమ జీవి ,, 


39 


339 


బచ్చు సూర్యుడు 99 అ 


శా సనకవి ఓపెలిసిద్ధి 5 
39 ముసునూరి 99 ప 

అయి తౌెాంబ 

"లీచర్ల కాటండు మ 


శాసనకవి (వోలినాయకుండు = శాసనము 


గండవర శొాననవముం 


99 


పాలుు_తీకి సోవునాథుండు 


నివానస్థలము PRET 
కులగో|[తములు ae 
సోమనాథుని కృతులు హత 

(గ్రంథముల పార్వావర్యము క్‌ 
సోమనాధుని "కాలము Renee 

శినకవి యథావాక్కుల అన్నమయ్య వా 

99 భావ 

93 ఛానములు _- 

99 సోమనాథుని యనునరణములు 
పెద్దయామాత్య్యుండు కా 
వెన్నెలకంటి అన్నయ పు 
వే మేంద్రుండు నో 
ఆంధ భోజుండు కా 
(వథమబవంచతం, తకవి చ? 

(పథ మ కాముందక శి re 


దండనాయక' మల్లీ నాయకుడు 


ల్‌15 
39 
816 
ఏలి0 
కొ9 ఎల 
55-b 
ss-d 
శీలి 


$3 


22 
$9 
24 
825 
837 
846 
80 
శిత 
862 
863 
873 
379 
880 
881 
8838 
384 


తెనుంగుకవుల చరిత్రము 
(గ్రంథ రచనా వణాళిక, 


1. ఈ (గంథమున నుపలబ్దసారన్యతమునుండి యనంగా క్రీశ 
800 నుండి (కీ. శ. 15600 వటకుగల 146 కవులచర్మితము "తెలుప 
బడినది. వీరేశలింగకవిచర్మితమున సీ భాగమున కివి కవులువూ తము 
కలరు 


2. కవుల చరిత లన్ని యు కాల, కనుము ననుసరించియే సము 
కరార్సంబడినవి. అయినను, సారస తచరితమును సాహితీపరిణావు 
మును తెలిసికొనుటకు, రాజకీయచరి.త్రముతో సమన్వయిం చుచు, 
6 యుగముల కింద విభజింపంబడినది. ఇందులోను కాల కనుము 
పాటింపయబడినది. 


ఏ, మనకులభించిన గద్యపద్యమయములై న "తనుణటగంశాననము 
లలో పద్యమయశాసనము లీ కాలమునకు (కీ, శ. 800-1500) 
సంబంధిం చినవన్ని యు నిందు కాల కమనున కూర్చుంబడినవి, 
వద్యనముయశాననరచయిత లు కవులు గావున అందుండి తెలియందగిన 
కవులను, పేరులు తెలిసినవారిని కవులంజీర్చుటయు, లేనివారికి “శాసన 
కవి యని మాతను 'వీర్కనుటయు నియత మైనది. 


4. కవులకాలసిర్దయము సాధ్యమగునంత వజకు చరి(తపరి 
శోధనలయందు (పమాణీకరింపంబడి యామవమోదింపంబడిన నిర్ణయముల 
ననుసరించి చేయబడినది. 


5, ఇందులో (వాసినవివయముల కన్ని ంటికి “అధోజ్ఞావికలి లో 
నాయాస్థలములలో (పమొణములు వుటసంఖ్యాసహితముగ నియం 
బడినవి, 


6. కేవలము కవికాలనిర్భయమే కాక కవికృతగంథ ముల 
స్వరూపముగూర్చియు వాని _పాముఖ్యమునుగూర్చియు సాహీొశష మున 
వానిస్థానమునుగూర్చి యు నందలి గద్య పద్యాదినంఖ్య మున్న గుపిమయా 
నులగూర్మియు వివరములు తెలుపంబడినవి, 


2 


7. ,గంథముల ముది తాము, దిత వివరణముకూడ నొనగబడి 
నదె. మతీయు న్నిగంథములసై నవీనవివుర,నము లేవి బయలు వెడలి 
నవో అవియు నిందులో నుదావారింసబడినవి. 


ద (గంథరచనకాధారములగు (గ్రంథ సాధన సామి ఆయా 
స్టలములలోనే సూచితమైనది. కావున (వ త్యేకపట్టిక చేర్చ లేదు. 


తెనుంగు సాహిత్యము, చేశ చరితము నను సీరఠండింటినవు 
న్వయముకొొఆకుు విషయ వై శ ద్యముకొజికు నిభాగము నాజుఖండ 
ములుగ విభాగిం చితిని. అట్లయ్యును నిందు కాలకమను పాటింప 
బడినది, 


ఖండము కాలమా  సాహీరష్ణయు?గము, బారి( కక యుగ ము. 
(వభమఖండము (కీ* శ, నన్నయ తూర్పు చాళుఖు లు 
800-1000 వూర్యయుగము (గసుణగ విజయాది 

తుండు) 


ద్యితీయఖండము 1000-1100 నన్నయ తూర్పుచాళుక్యులు 
యుగము రాజరాజన రేందుండు 
(1019-1061) 
దుక్టయవంళ్యులగు 
'వెలనాంటి చోడులు 
తృతీయఖండను 1100-1250 శివకవి (కీ. ఈ.1115-1206) 
యుగము ఫొ _త్తప్కి పాకనాటి 
చోళులు. కాకతీయ 
సా (మూ జ్య నౌ ప 
నమ్ము సతాపరు దం 
డ్కు గణపతి. , కీశ, 
1146-1196, 1109 
1260.) 


ఖండము. “కౌ అము. సాహీత్యయుగ ముం 
శ్రీః న్‌, 
చతుర్థఖండ ను 1850-1880 తిక్కన 
యుగము 


పంచమఖండము 1880-1400 ఎజ్హా (సెగ డ్‌ 
యుగము 


చారిత్రక యుగము. 


నెల్లూరిచోడులు 

మనుమసిద్ధి 

కాకతీయగణపతి 
రదమ'జేవులు 
రెండవ (పతాపరు 
(దుండు (1260 
1826) కాకతీయరా 
జ్య పతనము - దశ్నీ 
ణమున నువామ్మదీ 
యరాజ్యస్థాపనము, 
1 రెడ్జిరాజ్య స్థాపన 
ము (క్రీ, శ. 1825 
(పోలయ వేమా కెడ్డి 
(అద్దంకి కొండవీడు 
అనపోత రెడ్డి, అన 
వేమారెడ్డి, (క్రీం శ్‌ 
1404. 
విజయనగరస్యా మా 
జ్యస్థాపనము, క్రీ.శ. 
1886 _ సంగమసా 
ళు వ వంశములు, 
వారివార బుక్క 
రాయలు (1404.) 


వష్థుఖండము 1400-1500 (శీనాథయుగము 1కొండవీటిరెక్లు 


(కీ శో, 1420 "పెద 
కోమటి వేము:.డు 


4 


ఖండము కాలము. సాహిఠత్యయుగము ఇారి[(త కయుగము 
1. వందటి భాగము, (క్రీం చ్‌, 2 రాజమ హేల (ద 
1400-1450 వరము రెడ్డిరాజులు 
'వేమ్కపిరభ చాగరెజ్డు 
(క్రీం శ, 1450 
౨. అఆండవథాగము 1480,1500 8 గజపతులు (కీ వా 
1500 వూరుజహో _త్రమ 
గజపతి 


శీ సాళున్మ తుళు 
వంశములు (క్రీ. శ. 
1509 _ కృష్ణ చేన 
రాయల రాజ్యా 
రోవనారాము. 


(వన్తుత మధా (గంభమున చె ఖండములలో  ముదటి దురాండు 
ఖండములే యనంగా (కీ, శ, ౪00 నుండి (కం శ 1250 వజకు ౫ల 
భాగములు మాతమే యిందు (వకటితములై_ నవి, 


తెనుంగుకవులచరిత్ర, 


(పథమఖండము. ఉపలబ్ధసారస్వతము. (కీ. శ. 800-1000. 
గుణకవిజయాదిత్యుని శాసనములు. 


(1) అద్దంకి (కీ. శ. 849. 
(2) కందుకూరు ఆజ్ఞ ప్రిపండరంగు భాసనక్షవి. 
(8) ధర్మవరము 
యుద్ధమల్లుని Sa శ, 898. 
శిలాశాననము స్రీ పతి పండితుఃడు. 
పద్మ కవి. క్రీ ఛం 941 
గజూంకుళశుండు. డీ ఫ్‌, 945 కాన్యకవీ 


నర్వ దేవుండు. క్ర, ఈ. 960 ష్‌ 
ఆయ్యనభట్టు (కం శ, 978.99౦(|సాంతము, శాసనకవి. 
కామసాని గూడూరు శాసనము (డీ శ 1000 |పాంతము. 
ద్వి తీయఖండము - నన్న యయుగము. (క్రీం శ, 1000 —1100. 
జేతనభట్టు (కీ. శ. 1022 కోరుమిల్లి శాననము (రగడ 
నన్నయభట్టు. 1054 నం ము, 
నారాయణఛభట్లు ఆది, నభా, ఆరణ్టపర్వ భాగ ములు, 
భీమనభట్టు 1065 సోమలచదేవిశాననము. 
వనపతి లేక (శీనాథుండు 1075 ద్‌ రాసి శాసనము, 


ఛాననకవి . రానిమెట్ల శాసనము 
మల్లియ శే చన 1100 కవిజనా శోయము- 
తృతీయఖండము - శివకవియుగము, (క్రీ. ₹.1100._1250. 
([(వథమభాగముం (క్రీ శం 11001150. 


విష్ట్ణువర్దనమంతతి (శ్రీం శా 1100 
శాననక'వి కొమ్మాసాని శ్రీః శ. 1108 
క! అమరావతి క. 


9 నొంకయ శాననము (8 శ 1111 
05 మండరాజు ,, (కీ శా 1118 


6 


శారనకవి మండలికభీమున,, (కీ. 
గోమన క (శ్రీ 
కామక ళొననము 
నోకర్దుండు న లా, డీ* 
గోకర్మఛళందన్సు 
గఏపండిమెడ అన్న మం(తి శాసనము క్‌ 
మన్మమండరాజ్యూ, (కిం 
మూరపండంయండు స (కం 
నన్నె చోడ ేవుండు-కువూారసంభవము 
ఇాసనకవి -కాపం౭డు డీ- శ 
CE ఛంగిభీమన $ 5 
39 (తిభువనమల్ల ేవుండు 
3 వజాలుకాటయ ఇ, 
న గడియవు ేవి అ 
కంటుఒడు వ్‌ 
వారనకవి (అ భువనమి ల రాజు, 
99 రెండవగొాంకొరాజ్వ్యా 
53 ఆ ఆకి యి 6డు నల 
»9 దివాకరు౭ండు న్‌ 
99 క-మ్మున_వై ళ్యుండు,, 
ఖేమయపండండు త 
39 సోమన పశ క 
939 కతన -పెగ్ల్గడ స్ట్‌ 
త్ర కామిెజీప స్టే 
నొ సాజము మై. రయ క 
93 తమ్ముు(పోలయ 3 
33 కామున 


39 


అమాత్యమల్లండు,, 


11724 
1124 
1125 
1127 


1128 
1180 
1182 
1180 
1132 
1182 
1187? 
1189 
1189 
1140 
1142 
1142 
1142 
1144 
1144 
1145 
1146 
i147 
1148 
1148 
1149 
1149 
1149 


పానులూరిమలన 
<n 
వుులి-కారుున వండితు౭యణడు 
మ్‌ 2౩ 


కర చోడకండు 
చెన్న మె హ్‌ 


39 


౨౨ 


39 


933 


1150 
1150 
1150 
1150 
1150 


(ద్వి తీయభాగము క. ఈం 115013250.) 


ఛార నకమ్‌ 


3 


53 


33 


39 


33 


93 


353 


59 


3? 


వావ్‌ 


33 


వెలనాటి చోళరాణ[ పతంన 


సగనుండబోయు౭డు 
కొొననయు రె 
అ 
నూక్నను 
కంట వఏ కన 
శ్రీ బేవి నః 
సూర ను 
కొమ్మ్ముమ 
సోమ లాజేవి 


కాను పరారి 


వివి 
93 


53 


>> 
339 
నాన 
5౨ 
కొవన్మ్మ మ("పెరవల్సి 

ముూూలఆముశకిక i 
నా రాయు రకా నను 
_(బహ్మ్మా దేవుడ 99 
౨ లండు 39 


33 


నుదుర పాయు. ఆసనము 
నల (పగడ శాౌననముఎ 
టాం ౧ 


కొమ్మన 
భూరమా జీవి 


53 


97 


ఇఖాన్క_రునిెకీతన_-కాదంబరి 
“వేములవాడ భీవుకని 


53 


డీ- 


వారా 


3? 
>) 


?9 


శౌ 


115i 
1151 
1152 
1152 
1158 
1155 
1154 
1154 
1154 
1156 
1156 


11i58 
1158 
11558 


1158 
1159 
1160 
1160 
1160 
1160 
1160 


కరణయనశొసనముు 2 
వెలంకి గంగాధరమం తి కదీంనగర ఛొాననము 
ఖా 


అధర్వ వండు 3 

కవిభ ల్ల టుండు క 
(పకతావరుదు౬డు 99 
మంతి భాన్కారుండు అ 
చెన్నె లకంటి అన్నయ 4 
పాల్కురికి సోమనాథుడు ఖే 
సెద్దయామాత్యుడు స్‌ 
యథావాక్కుల అన్నమయ్య 9 9 
నాగ చేవభట్టు ఖ్‌ 


ఈ-కాలములో వేరందగి, చరితము తెలియనికనులం ఫా 


వేమేందుండు 

ఆం(ధభోజుండు (నీతిభావణ (గంథకక్షర్త) 
(పథమ పంచతంతకవి 
శామండక[గంథకంర్త 


చతుర్ధఖండము _ తిక్కు_నయుగము. (క్రీ శ. 1250-1830.) 


తిక్కు_న 
శకీత్రన (మూూలభఘుటిక్స 
శేతన (నండూరి) 
మఘుం-చన 
బు దబన 

ద 
శివజీవయ్య 
బయ్యాన 
సూరనుకవి 
నెన్న లకంటే స్‌దన 

యథ 

వరయ అన్నయ 
నూరన 


1160 
1170 
1170 
1170 
1190 
1190 
1280 
1240 
1240 
1242 
1242 


శరభాంకు(డు 
కృష్ణమా చార్యుండు 
చక్రపాణి రంగనాథుడు 
గోన బుద్దారెడ్డి 
కాచవిభుఃండు వికలరాజు 
హుుళీక్కి. భాన్క్మరుండు 
కుమార రుద దేవుడు 
అయ్య లార్యు (డు 
మల్లికార్జున భట్టు 
అన్నయ 
వశామనాథుండు 
కొసి సర్వప్ప 
ఎర్హై(పెగ్గడ 
పంచమఖండము-ఎ క్రై పెగ్గడయుగమను be శ, 1880-1440 
Ys 
నాచన సోమన 
దోనయామాత్యుండు 
కమలనాభామాత్యకవి 
వెన్నెలకంటి సూరన 
పళుపతి నాగనాథుండు 
చిమ్మపూండి అమ రేశ్వరుండు 
రావిపాటి తిప్పన 
తూర్కురాజు సూరయ 
ఛవదరొరుండు 
స_త్తెనారన 
కొజవి గోపరాజు 
'పెద్దయ అన్నయ 
వెన్నెలకంటి జన్నయ 
కవిరాత,నుండు 


10 


(శ్రీధరుండు 

పిల్లలమత్లి పెదవీరభ దు౭డు 

కొలని గణపతి జేవకవి 

మంతి అప్పన 

మడికి సింగన 

గోపనార్యుండు 
వన్దఖండము- న్రీ/నాథధ యుగశజ (శ్రీ ఈం 1400-1450 
మొదటిభాగను (క్రీ, శ. 1400-1450), 

షశ్రినాథుడు 
జక్క..న 
ఏన్న కోట "పెద్దన 
(ప్రకాశ భారతీయోగి 
బడ చానలభ ట్లు 
అనంతామాత్యు౭డు 
ల చరాజు ముమ్మయ 
నిశ ఎరిక్‌ కొమ్మన 
వినుళాండవల్ల భ రాయిండు 
మోచర్ల్షద_త్తప్పకవి 
గారన 
బమ్మెరపోతన 
సింగన వర్చూూరి 
XoXన 
చెలిందల నారయ 
వటమూాలు౭6డదు 
(పొ ఢకవిమల్లన 
వాసిరాజు రాను 
భి రవుండ 


11 


మనుమంచిభట్టు 

మధురక్షవి 
వేమన 

ద్వితీయ భాగము (1450-1500) 
ద గుపల్లిదుగ్గన 
తాళ్ళ పాక అన్నమయ్య 
వీడుపర్హి బననన 
దూబగుంట నారాయణకవి 
నందిమల్లయ ఫఘంటసింగయ 
వీల్లలమతి వినవీరభ దు6డు 
కూూచిరాజు ఎజ్జన 
కుంటముక్కల తిమ్మయ 
పోలుగంటి చెన్నశరి 
అయ్యలరాజు లీపు రాంత కండు 
ఛానుళొలను అన్నమయ్య 
వూసపాటీ శాచిరాజు 
నంకుసాల నృసింహాకోవి 
తాతంభ ట్టు 
పీడుప ర్తి సోమనాధుడు 
కంచర్ల అయ్యన 
శాచిరాజు బసవన 
అంగర నరసింహాకోవి 
చెన్న మరాజు 
నీద రాముకి 
వేదయ 
నారయమం శి 
మేథానిభట్టు 
నారన సూరన 
పెదపాటి సోమనొథుఃకు 


12 


నాగులూటి శేవనారాభ్యుడ 
విడుప ర్తి నిమ్మయ్య 

శరి త తెలియనికవులు: 
కోటి సిద్రేశ్వరుఃడు 
చందలూారి చిక్కుయ 
గంగరాజు చౌడయ 
ఆమడూరి నరసింవాభట్టు 
పోత రాజు 
చిరుమూూారి గంగరాజు 
కాక మాని గంగాధరుడు 
రాయసం గణపయ 
చం దవకొాళి కని 
ఫణిభట్టు (ఈళ్వరుని 
సనదానందయోగి 
వెనుమత్స వేంకటా(గది 
పెనుమత్స గోపరాజు 
జాడ్మిదము నీలా దికవి 


తనుంగుకవ్లులచరిత్రము 
ఆధారగ్రంథములు 


1. తెలుఇపకవులయగూర్సి తొలుత వాసినవారు శీ/శావలి వేంకట 
రామస్వామిగారు. క్స్‌ రాంగేయభథావలో Biographical Sketches 
ot Deccan Poets 1 అను వేర నొక గంథభము రచియించి, కీ శ, 1829 


సంవత్సరమున దానిని యాకాలమున హీందూదేశ మునకు గవర్నరు 
జనరలు పదవియందున్న Sir William Bentick దొరచాది కంకితము 


కావించియున్నారు. ఈ (గంథము పేరును బట్టియే (గంథములో నొక్కా 
తెనుంగకవులనుగూార్చి యేుగాక్య తక్కిన (ద్రవిడ, కర్లాట్క మవారాష్ట్ర 
దాఖీణాత్య సంస్కృత కవులయుదంతము గలదని మనము (గ్రహింప 
వచ్చును. కాబట్టి, దాతీణాత్య సారన్వత ములలోనేగాక, నంన్క్బృత సార 
స్వతమునం౧హాడ శవుల చరి తరచనమునకు మార్షదర్శకులు తెలుగు 
వారనియు నందు (న్ట్రీకానలి వేంకట రామస్వ్యామిగారు (వథములనియు, 





1 ఈ(గంఖథ మిషూడు సాధారణనుగ అభించుటలేదు. కావున దినినూఖుపత 
మును నిందు పొందడుపజచుచున్నాండను. 


Biographical sketches of Deccan Poets being memoirs of the 
lives of several eminent Bards both ancient and modern who have 
flourished in different provinces of the 

INDIAN PENINSULA 
Compiled from authentic documents 
by 
CAVELLY VENKATARAMASWAMIE 
Late Head Translator and Pandit of the 


library and Antiquarian Dopartment. 
Caloutta:—1829 Madras’ 


Higginbotham & Qo 
by appointment in India to His Royal Highness the Prince of Wales. 
1888 
ఈ (గం థమును-తమ-య నూలు (గంథ ఖఫాంజారమునుంటినానొ సంగిన శ్రుత 
వావిళ్ల చేంక ేుళ్వుర జాస్త్రంల చారి కంచ యు! గృరజ్ఞాండను, 


14 


నవీనకాలమున నిట్టి గంథర చనాగారనము మొుదడట తెలుప 
వారిజీ యనియు నిశ్చయము జెప్పనగును. 


ఇశ్రీ/శావలి వేంఠటరామస్వామిగారును, ఆయన సోదరుండగు 
శ్రీ శానలి వేంకట బొ[రయ్యగారును“జి. హిందూ దేశమున “న లే్రయరు 
జనరలుపదవినధిప్టి.౦చి, దశ్మీణహిందూ దేశ చరి త మునకు ముఖ్యముగా 
నారి థ జక చరి తమునకు వునాడి వె చిన Colonel Collin Mackenzsieద్‌"ర 
వారికి చేదోడు వాదోడుగా నుండి మెకంజీదొరవా రాపునాదిపై చారి 
(తకసౌధమును నిర్మించుటకుంజూలంగాందోడ్చ్పడియుండిరి. చేంటిజేశ చరి 
(త్రమున శాధారమైన మెకంజీ నం్మ గవాణములు (Mackenzie 01164 
$1015) అను సంపుటములరచన కీ యిరువురుసోదరులే ముఖ్యులు, 


వేంకట రామస్వామిగారిగంథమును కి. కర్ణాటకవిచరి త కారులగు 
నరసింవాచార్యుల'వారును క. తెలుగుకవిజీవితములో గురుజాడ, సీ రాము 


మూంర్తిగారును (పమాణముగా నంగీకరించి యుదాహారించి 
యున్నారు. ఇం దీ కిందియుదవారింపంబడిన కవులలహార్చి గలదు, 


(గంథమందలి గ్రమమే యిందు పాటింపఒంబడినది. 1. నన్నయభట్టు, 
2. లిమ్మయనెట్టి. క. లిక్కనసోమయాజి, 4. భట్టుమూర్తి, ర్‌. తెమ్మున, 
6. నూరన, 7. తెనాలి రామలీంగము. ర. అయ్య ల'భాస్క-రుఃడు. 9.అప్ప 
కవి, 10 అల్ల సాని'పెద్దన. 11. అధర్వణాచార్యుండు, 12. ఆం ధకాళి 
దాను, 18. అబ్బనకవి. 14. అన్న యాచారి, 15. గోవిందకవి.16. రామ 
భ[దు(డు. 17. వేంకటసపతిరాజు, 198. బాలనరన్యతి, 19 ఛభాన్కరుండుం 
20. బడబానలభట్టు. 21, బంచిన (బజైను. 22, బప్పనకవి. ఏలి. భ్రైరన 
శవి.. 24. బసవకవి. 25. భీమకవి, 26. గంగాధరుండు. 27. ఘంటయకవి. 

2. కావలి బేంశట బె|రయ్య తెలుందవారికే గాక దవీ,ణహిందూ దేశ బాల 
కందలికి (బథమపరిశోధకుండు. ఈతని జీవితమును రే2.2-1948దిని (త్రలిజ్ఞ వతం 
బికటించితిని, 


8. Biographical  flkeothes of Deccan వెంక Wilsons 
Mackenzie (96) Collections Page 308. sCanarese lives of poets.” 


44 క విజీవితములు.. శ్రీ గురజాడ చిరానునూ రి పుటల శం0, శరా, 


15 


విట జగన్నా థుండు. 99, లత్ముణాకవిం 80. లింగకపి. 81 రెండనలమ్మణ 
కవి, 82. లింగరాజు. కీకి. లోకబాంధ వుండు. కిక4. లింగయ. కీక.నాచనా 
నూత్యుండుం రీ6. మొల్ల. 87. మాధవరాయుడు. కీరిం మల్లన, 
89. ముద్దురంగ చొొక్క-నాభుఃడు. 40. మలయ. 41. పోతరాజు, 

శ్రీనాథుడు. 4కి. చినవీరన, శక. చ కపుఃడు, శక్‌, మోహనాంగి, 
46. కృష్ణరాయలు. 


పై పట్టికలోనికవులలో. గొందఆం నేంటికిని కనిచరి తమున 
శిశ్క_కపోవుటయే ఈ (గ్రంథ పాఠ _న్హ్యము 'జెలుపుచున్న ది. 


2. (కీ. శ. 1852న సంనత్సరమున నాం ధభాషోద్దారకులలో కల 
కాలము స్మరింపందగిన రసికశిఖాముణి 51 Charles Phillip Brown 
దొరవారు తాము రచించిన తెనుంగు - ఇంగ్లీషు నిభఘుంటువున కుపోద్దా 
తములోంగొంతవమంది కవులను. గూర్చియు వారి గంథములను/బార్చి యః 
తెలిపినారు, మతియు నాం ధసారన్యత పరిశోధనకు (వథమాభధారమై 
యుపలబ్బములగు నాం (గ్రంథ ములన్ని యు సంపాదించి (పతులు 
వాయించి పెక్కి_ంటిం జం. తాము పరిశోధిం చినచాని కన్నిం 
టికి నూచికలు (Notes) (వాసినారుం ఇవినేంటివరిశోధకులకు, కనీచరిత 
కారులకు నమూాల్య నిధులు. ఈ నూచికలును, నిఘుంటువులోని వినయ 
ములును నాంగ్లేయభావషయంటే గలవు. ఇవ్‌ (పభుత్వ పాచ్య లిఖత 
వు_స్తకభాండాగారమున లభ వ్రములగు చున్న వి,* 


9. తెలుంగసభామలోం గవులజీవిత చరితములు (వాసినవారిలో 
న్తీగురుజాడ (శ్రీరామమూూర్తిగారు (1851- 1899) మొదటివారు. 
వీరు (శ్రీం న్‌, 185 లో కవిజీవితములను (వాయ నారంభించునాంటికి 
పె వివరించిన సాధనసామగితప్ప వేజులేదు. ఈ కవిజీవితము కొని 
భాగములుగా (క్రీ. శ. 1876 - 1878 - 1882 |పాంతములలో వెలు 
నడినవి, ఇందులో 1876వ సంవత్సరమున |బకటింపబడిన [పథమ 
భాగము 1889 నం।లో మదరాను విశ్వవి ద్యాలయమునం బట్టపరీయకుం 
'జలుంగసం బఠనీయగంథముగ నియత మయ్యెను. ఈధాగమున ఆంధ 


శ వీనిని (హర్యేకనాగ నశబంధవణ(కీంద చూవిఖిని, 


16 


భాపావృ త్తాంతసం [గ్రవహాము.తిక్కునసోమయాజి బ మ్మెరపోతనకృష్టు జేన 
రాయలు, ఆము_క్రమాల్యద గలవు. ఇవ్‌ శీ/రామనరా _ర్రిగారిచే 
నడుపంబడి, తూర్పుగో డావరిమండలము 'పెద్దాపురమునుండి (కీ. శ. 1881 
నుండి వెలువడిన “పబంధకల్పవల్లి 3” యను ప తికయందును (బకటితము 
లె నవి, ఆ వెనుక (డీ శ. 189కినం॥ లో కవిజీవితములనువేర తాము చేశ 
రించిన చారి తకసాధననంప త్తితీ కొన్నిసంపుటములుగ వెలయించిరి. 
వీని నన్నింటిని విజయనగర పభువును వీద్యద్యత ౦ంనుండును నాం, ధభోజుం 
డునునగు నానంద గజపతీం[ దునికి (1851 - 1897) కృతి యొసగిరి. 
వీనిలో సీ | క్రిందిసంపుటములను నొకనంపుటముగ (క్రీం శ, 1915లో 
శీ వావిళ్ళవారు (పకటించియున్నా రు. 


' క. వేములవాడ భీమకవి, (0 ఛారతాంధకవులు.) 1. నన్నయ 
భట్టు. 2. తిక్కనసోమయాజి. లి. ఎక పెగ్గడ. 4. విల్లలమటి సినపీర 
భ(దయ్య (11 రామాయణాం ధకవులు.) 5. పాళక్కి భాస్క_రుండు. 
6. అయ్యల రాజురామభ దయ్య. 7. జయంతి రామభట్టు. 8,కంకంటి 
పావరాజు (IV ఆంధ పంచ కావ్యకవులు.) 10. అల్ల సానిపెడ్డన 11. నంది 
తిమ్మన 12. తెనాలి రామకృష్ణకవి. 18. శ్రీనాథుడు. (1. ఆంధ్రద్వ $ి 
శావ్యకవులు * 14 పింగళినూరన, 15, రామరాజభ్యూమణుండు. 
16. సిండి పోలులత్మణకవి17. శిహ్టుకృవ్నముూా ర్తి శౌతకవి, (71 (పౌఢ 
(ప్రబంధక వులు 18. నంకుసాల నృసింహకవి, 19. నికృష్ట చేవరాయ లు. 
(V8 వురాణకవులు.) 20, బమ్మెరపోతన, 21, వెన్నెలకంటి సూరన, 
౨9, జక్కన, ౨9, వెన్నెలకంటి వేంకటాచలము. లిక, రామగిరి సింగన. 


ఇవి-కాక సీకిందికవులంగార్చి వారు వాసి (పకటించియుండిరి, 
ఇని తిరిగి (పకటితముకాలేదు. 


1. అడిదము నూరకవి, కి. వనులు లత్ముణకవి. లి. కూచిమంచి 
తిమ్మకవి. కి. కూచిమంచి జ్వకవి. 5. కాకునూరి అప్పకవి. 6. అభినవ 
దండిశేశన. 7. పూసపాటి తమ్మభూపాలుండు. 


ఈ కవీజీవితము ఆంగ్లోయభావలోని Critical and biogra. 
rhical Essays of Poets by Macaulay అను (గ ౦థము ననునరించి 
(వాయంబడియుండుటవే నిందు కాలనిర్ల యనముం/ార్సిన చర్చ యీంగాక, 


17 


కాన్యమును కవితాశై లినిగూర్చికాడ వివరణము గలదు. ఈ కవిజీవిత 
ములం దచ్చటచ్చట చేయడు మన కుపలబ్దములుగాని విషయము లెని 
య్‌ని యాయంబజినవి. అప,టికి వారి కలవడిన సాధనసామ[గితో వారీ 
కవులజీవితములేగాక “కవికావ్య(పశంసాచందికి” అను మణియొక 
సెద్దగంథమును సంకల్పించి దానిని (క్రీ. శ. 1899 లో ముగించిరి. ఆది 
(పథమమున తెలుంగుజేశమున ర తున స్థాపించి (గంథాః 
లరూదషమపీ సిఆామనాులని వేర్యడసిన (ప వగ దార (ధభాషౌపండితులు కీ ర్తి 
"జీవులు నిడుదవోలు నుందరము అ ష్య నహాయమున రచిత 
మెనది. అందు నాలుగువందలమంది క వులంగార్చియు, కాన్యముల. 
గూర్చియు నపూర్వ విషయము లుండెను. ఆగంథము (శ్రీ) రామమూారర్తి 
గారివద్ద'నే యుండుటచేతను, వారు విజయనగరరా జ్యాథ్‌ళుల యాదర 
ణము పొందుట చేతను, తక్కినగంథములతో బాటు, 1904లో విజయ 
సగర వ్యాజ్యమున దాఖలుచేయంబడి యంతరించిపోయినది. ఆగంథ 
మునం దనేశములగు నపూర్వవిషయము లున్నట్లు (శ్రీరామమూర్తి 
గారు తమ కవిజీవితములో నెన్ని యోాతడవ లాయాకవులజీవిత ములలో 
నుడావారించియున్నా రు. 


“కాబట్టి వారు శకీవలము దథీ.ణ బేశకవు లేకాక చోళపాండ్య 
జీశాంధ్రకవులని కూడ చెప్పందగియుందురు. ఇట్టివారిగాథ లు వాల 
భాగము “కవికాన్య(పశంసాచలదికికలో జూడందగును. (పుట క్కు 


క. ఈకనికావ్య(పళం సా చం దిక రచనమున స సావాయ్యుము చేని నవారు సుందర మ 
పంతులుగారు నాజనకులు, ఈ(గ౦ంఖథమున సగము భాగము మానాయన7గారిర చితమజట శే 
నిరువురి*పేరులతో నది (ప్రకటితముగావలనీయంం జొను. కౌని (వాత(ప్రతి శ్రీరానుమూర్తి 
పంతులవారికడ నుండుటవే వూర్యోో క కౌరణమున నంతరించెను, మూ నాయనగారు 
తామాు(వానీకొనిన *నూచిశకలు” మొదలెనవియ్ము నమాల్యమును ననితరలభ్యమును నగు 
వాం[ధ సాహితీ భాంజారమును బరిశిలించియే-నే నీగంశ్రరచనమున భస్మ కమించితిని, 
శీ +7. 19౦0౦ నాంటికి మాయింట 1500 తాళప(త (గంథములును, 3500 
ముదిత (గంథములును, ము(దిత(గంథమలో (క్రీ, 1798 నుండి ము(డైతములగు 
తెలంగుగంథములు, ష్మతికలు, (పూచీ నాంభ(పబంభములు, నుండెను, కౌల(క నామన 
జీర్చించి మిగిలినవానిలో రమారమి పం(_డొెండునందల గంభ్రములు (ప్రభుత్వ (పా-చ్యు 
లిభితభాంచారవనను తిరుపతి Sri Venkateswara Oriental Researgh 
Tostitute నందును గలవు, 


3 


18 


కా చానిలో 6 జారి|తేము గలవజకు నీ కవిజీవిత ములో. జూపట్టు 
దురు. మిగిలినవారివి కేషములు కవి కావ్య పళంసాచం(దికలోం జూడం 
దగును,” (పుట (719). 


కవిజీవితము లే కాక, కొవులచర్మిత కుపయోగించు [గ్రంథములు 
1. సోమ బేవరాజీయము (కూచిమంచి జగ్షకవిద్సి 2. న్హీ,కృష్టవిజయము 
(పూసపాటితమ్మభూపాలునికృత్రి. ఇందు పూసపాటి రాజవంశీయుల 
వృతాంతము నమ్మగముగాగ లదు, 8. ఇందులూరివారి వంశావళి (బది 
కొలని గణపతి బేవక్సుత శివయోగసారము కృత్య్వవతరణిక) మున్నగునవి 
వీఠకలతోం |బకటించిరి మజియు, రావువంశచరితము, రాయన 
భఛాన్కరమంధతి చరి తము, తిమ్మ రనుచరి(త్రము, బెండపూడి అన్న మంత్రి 
చరితము మున్నగు చార్మితక్ళగంథములను రచియించి, చర్చిత పరిశోధ 
నకుం దోడ,డిరి.విరితరువాత వీరేశలింగముగారు రచించిన కవిచరిత్ర 
లలో కాలనిర్భయచర్ల్చ యేగాని కావ్య పశంన లేదు. శ్రీ రామమూూ_ర్డిగారి 
చరిితమున రెండునుగలన్రు. మతియు గొన్ని విషయములు శ్రీరామ 
మూర్తిగారు సేకరించినవి "నేం జెందును సూచింపంబడలేదు. వారు 
నం్యప్రదాయదృష్టిని (Traditional view) చార్మితక దృష్టిని (Historical 
భల) సమన్వయించుచునే రచనము గావించిరి. కావున నీ కవిజ్‌వితము 
లును చారిత్రక (ప్రమాణముగం నగొనందగినవియ్‌, 


శం (శ్రీః శ. 1886 సం॥లో బొద్ది కూరపాటి వేంకటరంగకవియను 
నాతండు 'నానాకవిచర్మితి అను పేరితో నొకగంథమును రచియించి 
యున్నాడు, ఆది చార్మితకవిషయనున నంత (పమాణముగాదు. 


5, వేంఠటరంగకవి చరిత వెనుక (శ్రీయుత కందుకూరి వీ-రేశ 
లింగముపంతులవారు, “ఆం ధకవుల చరిత” ఆను వేర (గ్రంథమును రచి 
యించి అందులో |పథమభాగమును ననంగా కీ.శ. 1050 నన్నయ 
నుండి 1500 వజకుగల కవులచరి[తను. (బకటించియుండిరి. వీరు వీనిని 
(8-5-186) నాంటికి ముగించిరి. అప్పటికిందులో 21 కవులచరిత 
లుంజెడివి. అపైని క్రమముగా 1894-1895 (పాంతములో రొండవన 
ఇాగమును, 1897 (పాంతములలో వమరాండవభాగమును రచియించి 
(పకటించిరి. ఇందులో "రెండవభాగము 1500, మొదలుగ ననగా కృ 


19 


జచేనరాయల నుండి 1656 అప కవి వజుకు 60మంది కవులచరి తయు 
వమూూండవభాగమున (క్రీం శ. 1656 నుండి 1897 వజకును ననగా ప్హూరి 
భట్టు మొదలు గోవీనాథము వేంకటకవి వజకును 14కిగురు కవులచరి(త 
మును (వాసి (పకటించిరి. 


కాంబట్టి కాల[క్రముమున నొకవిధమున సంపూర్ణ ముగ రచియిం 
చుట కుషక్రమించినవారిలో శ్రీ/వీ లేళ లింగముపంతుల వారు పథములు. 
వారు తమ కవిచరి త గంథమును నెప్పటికప్పృ డుపలబ్బములై న విషయ 
ములతోగూడ నరిదచూచెడివారు. (కీ* శ. 1919 నాటికి తమ జెబ్బ 
దవయేట | న్ట్రీపంతులుగారు కవిజీవితములను తిరిగి (వాయ నుషక్రమించి, 
ఆసంవత్సరముననే (పథ వుభాగమును (_పకటించియున్నారు. 1, ఇందులో 
నప్పటి కుపలబ్దములగు చారి తక సారన తవిశేషములు సంపూర్ణ ముగ 
జర్పింపంబడియున్నే వి. ఈగంథము నీ వీరీ కాపురాధీ శ్వరులు, శ్రీ నూర్య 
రాయవిద్యత్సభోనర్యుల కంకిత మెనది. 


చేయడు కవులచరికకు శ్రీని రేశలింగముపంతులవారి (గంథములే 
(పథానాధారములు. 1917 లో వారు |పకటించిన్నగంథభమే నేటి 
యయారచనమునకు ముఖ్యాభార్మగం థ ము. ఈ|గంథము తిరిగి 1984 లో 
ము[దిత మైనది. 


6. (కీ. శ. 1925 లో కీర్తిశేషులు వంశారి.నుబ్బా రావుగారు 
200 కవులనుగూర్చి “శతకకవుల చరిత” యనువేర వెలయించిరి. ఇదె 
యాంభగంథమాలలో (పకటితము. కొంతమంది పూర్వకవులను 
గుర్తించుట కీగంథ మెంత యుందోడ్పడును. 


7. (వ ల్యేకముగ కవులచర్మితలు [వాయకపోయినను, నట్టి చారి 
(తక రచనకు కావలసిన సాధనసామ్మగినంతయు నమకూర్చిన మహానీ 
యులు- స్త్రీ మానవల్లి రామకృష్ణకవిగారు, (స్రీ, వేటూరి పభాకరశా (స్ర్ర 
గారు. ఈనాడు పాచీనాంధ వాజ్య్మ యమున బంతమంది కవులు గుర్తింప 
బడుటకు వాజ్మయపరిణామ్మక్రవు మెజుంగుటకు స్‌ యిర్వురు విద్వాం 


1. ఏ రేళలింగముపంఠతుల వారు మజిరెం జేండ్ల శే ననంగా తే27.5.1919 దిని 
కీ రి శీములగుటచే మిగిలినభాగములు చారు సరిచూచి (ప్రకటించుఖాగ్యము కలుగలేదు, 
చానిని తిరిగి పకిష్కు-రించి (పకటించుట పరిళోధళకుల(పధానక్రర్తవ్యమై యున్నది. 


20 


నుల యఖండపరి| కముయే “కారణము, ఆం[ధవాబ్మ యేీతిహోన (పపంచ 
మునకు వీరిరువురును సపెన్నిధులు _ కేవలము భాపాభిమానజు పర 
మారముగాొ నెంచి, (పాచీన్యగంథముల [బకటించియు, (గ్రంథ వీఠికలు, 
(వక్యేక వ్యాసములు (వాసియు, తవు యజబూల్య పరిశోధన ఫరితముల 
నాం్మభవిద్యల్లోకమున కందించినారు. శం 'రామకృవ్మకవిగారు 
“'విస్మృతకవుల గ్రంథములను చేర వనీ (కిందివానిని (పకటించి యా వీఠి 
కొలలో "పిక్కు.మంది కవుల నెతుకపణఆచినారు. 


1) నన్నె చోడకవి - కమారసనంభవము _ రెండుభాగములు. 
2) బద్దెన - (భదభూపాలుకు - నీతి సారముకానలళి. 

8) తిపురాంత కోదావార:౭ము _ రావిపాటి (తిపురాంత కండు. 
4) క్రీడాభిరామము - వినుకొండవల్ల భ రాయు. 

క) ,న్హీరంగమపహోత్మము - భై రవకవి. 


మతియు, (1 (పబంధమణి భూషణము (2) నకలసీతినమ్మ తము 
అను రెండు (ప్రశస్త సంకలన |గంథములను (పకటించి, యా (గ్రంథ 
పీ 8కల నెన్నో నూతన వవమయముల బెలిపిరి. (శ్‌ పీరేశళలింగము పంతుల 
వారికి (పాచీనగంథముల నంపాదించి ముదణకొసగినది థీ రామకృష్ణ 
కవిగా లే, 
శ్‌ (ప్రాకరశా్య్ర్రిగారుు “ప్రబంధరత్నా వళి” యనువేర (పాచీ 
నాంధకృతుల సంకలన గ్రంథమును (పకటించుటయేగాక, ఇనాటుపద 
మణిమంజరి, శృంగార (శీనాథము నురాలమున నిన్ని యో[గంథములను 
కవులను నెజుకపటుచిరి, మదరాను (పాచ్యలిఖత పు స్తకభాండాగార 
మున వెలువడిన 19 నంవుటముల [గంథసూచికల్కు వివరణములును నీ 
విద్వాంనుని చేత నే (వాయంబడినవి _ అందు నపూర్వనిమయము లెన్నో 
తెలుపబడినవి - బవికాక్కు - 1, 2X మ౦[తియప్పన చారుచర్య 
1+. తినాలి రామలింగళవి .. ఉద్దటా రాధ్యచరి(త్ర 
2. దగుపల్లి దుగ్ధన ౬ శానీశేతూపాఖ్య్యానను. 
3. చ్ర్రీరామకృష్ల్ణకవిగార్కు సంస్కు_త చాజ్బయ పరిశోధకపఅలో్క భారత 
ననన 


శ్ర (పభాకర శా క్ర్రిగారీ నడుమ-నసే యళళ్శ్ళారీరు లై రి, 


21 


తొలుత వీరికలతో జెలయించిరి. (వభాకరశా(న్ర్రిగారి పాండిత్యము 
నకం నికబూోపలములని చెప్పందగిన, (క్రీడాభిరాను బనవవురాణ[గంథ 
వీఠికలలో కవులగార్చిన [కొ_త్తవిమయమనులు గలవు _ (శ్‌ తిరుపతి 
వేంక శుక ర విద్వ్యాలయమున వారు రంగనాథుని శివకవీత్యము, 
అన్నమాచార్య చరిితమునో వెలయించి వాజ్మయ చర్మితకులను 
శాళత క్ర తజ్ఞ తాబద్దులనుగావిం చి యున్నారు - సారన్వత ఇమదార్మితక 
గవేవణకు జగాదివ్వటీలగు సి యిరునవురకు జేజేలు! 


నేంటికాలమున నాంధకవుల చరిితమునో సంపూర్ణము? 
(వాయుట కుద్యమించి యిప్పటి కాతు నంఘటములను “నాం భకవితరం 
గణి” యనువీర (నీ చాగంటి కేమయ్యిగారు (పకటించియున్నా రు. 
ఇందులో (క్రీ. శ, 1500 వణుకును విలసిల్లిన 95 కవి జీవితములు కలవు, 
ఆఅసాభారకర పర్మిశమచేసి యాం ధకవుల చరిత్రలను నామూలా (గైముగ 
రచియించుచున్న శ్‌ శేవయ్య గారాం భలోకమున కంతయు నభివంద 
నియులు, ఈ్మగంథమునుండి వలసినయెడల కొన్ని విషయములను (గహిం 
చితిని గాన కృ ఆజ్ఞ తాపూర్వన ముగ నారి నిందు వరొ-ను చున్నాను. 


ఈ [గంథమున నూతనముగ గహింపబడిన శాననములను 
వెలువతీంచి వాని విశిష్టతను, భాపూసారన(తే పదిణామమున వాని 
వానను సిరూవించిన, [ప్రఖ్యాత చారిత్రక పరిశోధకులె , కీ రి శేషము 
౨న విద్యత్‌ త్రయము, జయంతిరావుయ, గిడుగు వేంకట 
లామవూ ర్తి, తెమ్హాజు వేంకట లమ్మణరావుగారలకు నాభ క్త వం 
జలి - సేంటి కాలమున చారిితక వీఠమున కాచార్యునలై న శ్‌ మల్లం 
పన్నీ సోమ వేఖరళర్మ గారి రచనలనుండి యిందనేక విహయములాూ 
నంగృహీతములై_నవి _ వారికి నామనఃపూర్వక కృతజ్ఞత 


(సథమఖండ ము = ఉపలబ్దసారన్వతము 
(కీ* క. 800 - 1000 వణుక్ఫు 
నన్న య పూర్య్ణయుగము - తూర్పు చాళుక్య యుగము. 


ఈ యుగమునందు కావ్యములు మనకు లభింప లేదు. పద్యమయ 
ఇశాననములుమ్న్మాాతమే లభించుచున్న వి. ఆ శాసనరచయితల నామములు 
మనకు. జెలియరాలేదుూ నామములు గ_ర్హింపంబడినపట్టున నా కవివే 
రుజాపవహారింపంబడినది. లేని చోటపద్యమయశాననరచయిత యు కవికం"కు 
నన్వ్యుడు "కాజాలడు కావున *“శాననకవిి యని పేరొొ_ంటిని. 


గురాక విజయాదిత్యుని శొననములు 
1. అద్దంకి | (క్రీ క, శాననకవి. 


2* కందుకూరు 849 ఆజ పీ పండరం/గప 

శ్రి" ధర్మ వరము. 

క. యుద్ధనుల్లుని బెజవాడ 898 _ (శ్రీపతిపండితుండు, 
ధిలాశాననముూ శ 

ధి పద్మకవి 

6 గజూంళచుకు ౧కు. 945 శావ్య కవి. 

7. సర్వ బేవుండు 960 x9 

కి ఆయ్యనభట్టు. కీ. శ. 978 _ 990. శానచకవి, 


9. కామసాని సూడూరి శాసనము కీ- శ. 1000 | పాంతము 


అద్దంకిశాన నము 


చ౦0 డర ౦ గండుం 


చేడు మన కపలబములై న పద్వమయశాసనములలో నీ య 
ద్దంకిశాసనమే మొదటిది. దీని యండై న నొక్క-తరువోజయు, నాలుగు 
పంక్తులు గద్య భాగమును గలవు, శాసన పతిబింబము ననుసరించిచూడ, 
ముం దింకను కొంత వద ఖగ మున్న ట్టు కనుపట్టుచున్న ది. తొలి 
పం_క్లిలో “భూపాలకుణ్ణు” అను పదమును బట్టి యిదియును తరువోజ 
యని యూహింపదగును. 

ఈ శాననము తూర్పు చాళుక్ళవంళ్లీయు (డును (వసిద్ధుండును నగు 
గుణగవిజయాదిత్యుని (పథమరాజ్య సంవత (రమునాఃటిది.  ఈతండు 
కీ శ, 9848 నుండి 899 వనజకు పరిపాలించుటబే నీ శొననమును 
= శ, రికకి నాటిది యని చెప్పనొప్పునుం ఈతని రాజధాని బెజవాడ, 


ఇందులో పరమ మాహేశ్యారుండగు పండరంగండు (పన్గుత మైన 
చాడు. ఈతండు తనభూపాలళుండు పట్టాభిమిక్తు కండె న సంవత్సరముననే 
తానును నై.న్యాధి పతియయ్యిననియు, సామంతేనై _న్యముతో బోయ 
రాజులకోటలు పంజెౌండు పట్టుకొని, వేంగీరాజ్యమూను విజృంభింప జేసి 
(తి భువనాంకుళుల (అనగా [తీభువనాతకుళ చిరుదముగల వేంగీచాళుక్యు 
భూపతుల) పతాకమును నిలిసెననియు కప్టెపుదుర్రమును పాడువటచి 
కందుకూరును మెచ్చి, 'బెజవాడయంత పట్టణము7గాం జే సెననియు, ధర్మ 
వరమున నాదిత్యభట్టారనికి కొంతభూచజానమువే నెననియు నీ శాసనమున 
జలుపంబడినదిం 
పండరంగండు మహాపరా[కమశాలిమై, గుణగవిజయాదిత్యుని 
యాజ్ఞ్మ_ప్తిగానుండి యాతనిశాసనములం బెక్కి.ంటిని వెలయించినాండు. 
1. ఆజ్ఞ _ప్టిరన్య ధర్మస్య పాండరంగోమహోగుణః, 
సోసిథారా అతన వ విద్వద్దషందోప పవన్థితః. 
త్ర క (2) 
2. ఆజ ప్తిరన్య ధర్మన్య పండరంగోగుణా ధికః. 
విజయాదిత్య భూపాల పాద పద్మశిలిముఖః. 
ఎంతో రుటూరివాననము, (శి ) 


24 


శ్‌, ఆజ్ఞ _స్తిరన్య ధర్మన్య వికమూ(కాంత శా కవఃం 
ద్వితీయ బవ భీభత్సు పాండరంగ|పతావపవాన్‌. 
_మచిలీపట్న ముకెసనము, (4) 
4 సూనుః కడెయరాజస్య పాండరంగోగుణాధి కః. 
విజయాదిత్య భూ పాల పాద పద్మ శిలిముఖః. 
పోణంగి నాననము., (క) 
విజయాదిత్యుని యాజ్ఞ షి యగుటయ్‌గాక పండరంగడు 
నె న్యాధిపతిమయై తనరాజున కనేకవిజయములను చేకూర్చెను. ఈతండు 
భట్టకాళుని (వ్రప్మాతుండు, కడియరాజు కుమారుడు, పండరంగని మను 
మండు, కడియరాజు గుంకవిజయాదిత్యని తరువాత రాజ్యమునకు 
వచిన చాళుక్నభఫీముని యాజ్ఞ పి యగుటచే పీరు కులకమాగతముగ 
నచ్చుచున్నవం యులని యాహింపనగును. 
ఈ వండరంగని నంపూరక్ష్మవంశ వృతునము నిచట యిచ్చుచున్నా డను, 
భట్టవాళుండు 


వండరంగండూు 


కడీయ రాజు 
పండరంగండు (గణక విజయాదిత్యుని 
| కాలనులోనున 
(పన్తుత శాననక ర.) 
నిరవద్యధవళుండు ఈతండును కటశాఫ పతి 


విజయాదిత్యుడు 4 
దుర్ష "రొజు స్ట 


we కా అ ఖత భాణతమానశితనోలు క. దాక 


(12) ఆజ్ఞ ప్తిీయనంగా రాజుగారి యాజ అను కశకాసనమూలకవజగా ననులుజరుపు 
చాడు, కము executor of Royal Uommand''. 

(2) భారతి. సం. 1. సంచిక 1 (3) ఆ. సా, ప. ప, సం 1, సంచిక 2, 

(4) 1. A. Vol 6. Page. 78 (5) I. A. Vol 18, Page 248, 


ఈ కడపటిదుర్ల రాజు శిండన అన్మురాజు మలీయంపూడి చాన 
శొసనమున, నాజ్ఞ _ప్టీగా నున్న వాడు, (చూ, ఎఫీ గాఫికాల్లండికా 9 వ 
నంపుటము 6 న నంఖ్య, 49 పుట, 


ఈశాసనము నెవరు రచియించినదియు తెలుపబడ లేదు. ఇందులో 
(వన్తుతుండగు పండరంగండు “విద్వద్ద్యందో పనందితులిడని కలదు. శాసన 
లేఖకునివేరు కన్పట్టుచున్న గుణగ విజయాదిత్యునిశాననములలో పండ 
రంగం శాజ్ఞ _వ్రీగానే యున్నాండుం తెలుంగు పద్యమయకాసనములలో 
నేమ్మి ఆవెనుక శాన్యములయం బేవిం కృతిక_ర్తలు (పథమపురువమున 
తమసంగతి తెలువుటయే నం పడాయసిద్దముగ నున్న ది. (పథమవురు 
మలో చెప్పుకొనుటచే కవులు వారివారి విద్యాావిశేషముల నెంతవర్ష్శించు 
కొన్నను నాత్మ స్తుతిదోవము తగులదు. అశ్లేకానిచో నన్నయభట్టు 
“మత్యమరాథి పాచార్యు” అని (పళ ంసించుకొనుట ఆత్మ న్రుతిపరాయణత 6 
మునకు (బథమోదాహరణమ/పనుక దా! కావున సండరంగజే యా 
శాసనరచయితయని యూహించుట యనమంఖథనముకాదుం మర్మతంలు, 
దండనాథులు సంధివి గనులు మొదలగవా శే కవులుగా నుండుటయు 
వారే శానన రచయితలుగ నుండుటయు పెయూవహాను బలవజచు 
చున్నది. ఇది నరియగునేడల మనకుంటబెలిసిన మొదటి తెలు౧పకవి వండ 
రంగండని 'చెప్పనొప్పునుం 


ఇంతేకాక ) పండరంగ. డాజ్ఞ _స్తీగానున్న సణగ విజయాదిత్యుని 
సాత లూరిశాసనమున నీ కిందిక్లోకము (పొసముగల చంపకమాల, శానన 
మంతయు సంస్క్యృతక్ష్లోకమయమైనను, నందు సంస్కృృతమునకు నిలత.ణ 
మగు చంపకమాలికాన్ఫ_త్తము నుపయోగించుటయు, "తెలుంగు కవితకు 
ముఖ్యలత.ణమగు (పొనను పాటించుటయు సీ శాసనమునకుపండరంగ 
డాజ్ఞ _ప్టియగుటయు నమన్వయించి దూడ పండరంగండె శొననకవి 
యని నిళ ప యింపదగును. 


1అరినృపవాజివారణప దాతిమ హోం విరామమూారుతః, 
వరకరి'కారనుస్థిత సిభారుచి[పవినాశ త భానుసన్ని భః, 


2. సాతలూరికాసనమా. భారతి 1 సం, ! సంచిక, పుటలు 0౦-110 
క్రీ శే, కెమక్టాబూ లత్ముణరావుణావ తెలుగులోం (బక టించిరి, 


శ 


26 


గురుతరదీనభాగనత మోనవమౌొనితికల్ప పాదపః, 1 
వరకరిగల్ల భూమి పభుజాసిరి వోజిభువిి ప్రహోన తే,2 


చంపకమొలాన్న త్తము సంన్కృతమునకు నంబంధించినదికాదు, 
నంస్కృతమున దీని కంతగా (పచారములేదు. కన్నడభామయందును 
శతెలుసభావయందును దీనికి (పచారమెక్కున. తెలుంగనందుకం కె 
కన. డదమున ముందుగా కవిత్వము (పారంభమగుటచేతను తెలుగున 
(కీ. శ. 1050 కి ముందు ననగా నన్న యభ ట్లారకునికంకు ముం దుప 
లబములై న శాసనములలో నీన్ఫ త్ర ముకసారిమాాతము -కానవయ 
టోయు నా వెనుక భారతమున 'నుపయు_క్షమె, (క్రీ, శ. 1108 నాంటి 
పద్యమయ శాసనములోనిది [పయు_క్రమగుటయు. జూడగా స్‌ వ త్త 
మును కేన, డమువారినుండి తెలుంగువారు (గహీంచిరని చెప్పనొప్పును. 
మొ త్త ముమోద యిీవృ_త్తము చాశీ.ణాత్యవాబ్మయములలోనే 
పభారముగలది యని చెప్పనొప్పును. సంస్కృతమున (పాచీనకవు 
లెవంరును దీని నుపయోాగింపకుండుటయ్యు నావెనుక చార్మితకముగ 
నెనిమిదితొమ్మి ది శ తాబ్బములయందలి సంస్క ఎ్రతకవులు రాజ కేఖరుండు 
మొదలగువారు దీని నుపయోగించుటయు చూడగా, నీవృ త్తము చాతీ 
ణాత్య సారస్యతము నుండియే నంన్క్భృతేమున శిక్కి_యుండదునని తలం 
చుట కవకాశ మున్న ది*3 


ఫండరంగండును, తెలుగున తన కాలములో పరిపాటిగానున 
తరువోజ, సీనమును తెలుంగుశాననములో రచియించి సంస్కృత కానన 
ములో సిచంపకమాల రచించుట మూడగా నప,టిక తెలు౧లపకవితలో 
మ్మాకాగణ| పఛానములగు తరువోజ్యసీనము, మ ధ్యాక్క_ర వెందలై నవి 
శ సేం Sataluri Copper plate grant of GHunaga Yijayaditya 


by B. V. Krishnarao, (Andhra Historical Reseaxoh నంయ60ూ, 
Vol. V, Part IL, 100-116 Pages. 





2. (ప్రభాసతే యని యుండదలవను, (ప్రహోసతే యని యుండదు, 


3 జీనినింనార్చి “సంస్కృతమున తేండ వూర్వవృ క్రమాలు" ఆను వ్యాసమును 
చూడందగును. వ్యాసరచయిత (హ్రనిద్ధపరిశొధకులం, (శీ ఈయూాణ్లి జీంకటపీర రాఘ చా 
చార్యఆ వారు ఆం(థ సాహి క్యపరివత్చ(త్రిక సం, 286 సం, 2 వుటలం 105-114 


వెలయుచుండెననియు, నత్ళ.రగణ[(ప్రథానములగు చంపకమాలి-కాదీ 
వృత్తము లింకను కవివ్యవవారములోనికి రాలేదనియు నందుచే సంస్కృ 
తమున తెలుగులతేణములలో నీ వృ_త్తమును పండరంగండు రచియిం'చె 
ననియు నూహింపందగియున్న ది. మజియు సంస్కృత మున వృ_త్తములను 
'తెలుంగులోనికిం 'జెచ్చుటకుళహాడ పండరంగండే మార్షదర్శ కుండని చెప్ప 
నగును. ఈ వృత్తమున [పాన పాటింపంబడినదికదా! సంస్కృతమున 
వృ_త్తములకు (ప్రాసనియతముకాదు. యతి కేనలము విళమస్థానమే 
కాని సజాతీయమగునర్ల ముండ నక్కరలేదు, నంన్కృతమునందలి వృత్త 
లను తరువాతికవులు (గహించునవ్వకు, వానికీ తెలుంగునకు నసాజము 
లైన యతి(ప్రాసలను పాటించియేకచదా కవితయం దుపయోగించిరి, పండ 
రంగడు (పాచీనుండగుటచే సంస్కృతములో తొలుత నొకళతెలుంగులతు. 
ణమును (పవేళ'పెట్టి(వాసినవాండనియ్యు నావెనుక తక్కినలతు.ణములను 
వానికి పట్టించి (కమ్మకమముగా కవులు వాడంజొచ్చిరనియు నన్నయ 
భట్టారకుండుకాడ సీ పద్ధతిలోనే కొన్ని సంస్కృతవృ_త్తములను 
(గహించెననియు చెప్పనగును* 


తరువోజనృ _త్తేము [ధువాపదమునుండి నివ్చన్న మైనది, (భువ 
పద, దరువద, తరునద్క తరువోజ అని దీనిరూపాంతరములు. (థునా 
వదము కొటివి గోపరాజు సింహానస ద్వాత్రింశికయందు (భువాపడ 
(పబంధములను జెప్పినాండు. నన్ని చోడ మహోకవి తరువద నుపయో 
గించియున్నా ౯డు. తరువోజకు 'దంపుడుపాటి యిని కావ్యాలంకార 
చూడామణిలో పెద్దన యిట్లు చెప్పియు న్నాడు, 


“తలకొని తలయబౌలు ద ౦పేడుచోటం దరుణులచే సౌొంవుదనరుం 
దర్యోజ (అష్టమోల్లాసమ్సు). (పాచీనకవు లీ తరువోజ నుపయో 
గించినన్కు తరువాతి (ప్రబంధకవు 'లెవ్యరును నీ వృత్తము వాడలేదు, 
ఆంధ చ ందన్ఫులలో వృత్త తముల చార్మి తకపరిణాను మెటు ఏట 
తరువోజ తోడ్నడును, 


వరాల ము 
Duta న. 4౨౭2 + [పార ? 
జక తట అకు 2244442242 * = “+ = భూ పాలకుణస్టై [1] 


౩9 పట్టంబుగట్రిన [పథమంబు నేణు బలగర్వం బొ 
లు టె G 
త్రో ప్పగఖై లేచినేన [1] పట్టంబుగట్టిజ్చి ప్రభుం 
౫ బణ్జారంగు [0] బ [ణి] న సామ [0] త్త పదువణోబోయ 


ez క ంపుల మైన గాణి "వేంగినాణ్తిం గాజుల్లియ 


౭ (తిభువనాంకు శ బాణ నిల్చి [1] క శ్టైపుదురక్షంబు గడు 

తొ బయల్పేసి కణ్ణుకం ర్నెజబాడ గావిక్స్చా మెచ్చి [1] 

౯ పణ్ణరంగు పరమమ హేశ్యారుణ్ణు ఆదిత్యబటరనిలి 
౧౦.కి ఇచ్చినభూమి ఎనుబొదివుడ్లకి అడ్డు పట్టనేల (గద 
౧౧ మ్మృవురంబున డమ్ము వులుర్‌ [1] విని రతీ,జ్చినవారికి అన్య 
౧-౨ మేదం [బు] నపలం [బు] [అ] గు 


లా 


1, “భుహేశ్వారుణ్జ అని చదువవలెను, 








2. ఆదిత్యభట్టారని” ఫు 
శె. “ఆడు” 09 
4, “థ్ర్యఫురం బున $9 
క్‌* “థ ర్థువులం 93 
6. “ఆశ్వ మేభంబుని 99 


7. “ఫలం జీ 


వ్‌ 


పెలయుచుంజెననియు, నశ్మీరగణ పథానములగు చంపకమాలి-కాదీ 
వృత్తము లింకను కవివ్యవహారములోనికి రాలేదనియు నందుచే సంన్క్బృు 
తమున తెలుగులతుణములతో నీ వృత్తమును పండరంగండు రచియించె 
ననియు నూహింపందగియున్న ది. మజియు సంస్కృత మున వృత్తములను 
"తెలులసలోనికిం 'జెచ్చుటకుం౧హాడ పండరంగండే మార్లదర కుండని చెప్ప 
నగును. ఈ వృ త్తమున (పాన పాటింపంబడినదికదా! నంన్కృతమున 
వృ_త్తములకు (ప్రాననియతముకాదు. యతి కేనలము విళమస్థానమే 
కాని నజాతీయమగుసర్ల ముండ నక్కొరలేదు, సంన్క్భృతమునందలి వృత్త 
లను తరువాతికవులు (గ్రహించునప్పృుకడు, వానికి 'తెలుంగనకు నహూజము 
వై న యతిపానలను పాటించియేక డా కవితయం దుపయోగించిరి, పండ 
రంగడు (పాచీనుడగుటచే సంస్కృతములో తొలుత నొక తెలుపలయ 
ణమును (పవేశ పెట్టి (నాసినవాండనియ్యు నావెనుక తక్కి.నల క్‌ణములను 
వానికీ పట్టించి (కమ్మక మముగా కవులు వాడంజొచ్చిరనియు నన్నయ 
భట్టారకుండుకూడ సీ పద్ధతిలో నే కొన్ని సంన్కృృతవృ _త్తములను 
గహిం 'చెననియు చెప్పనగును* 


తరువోజనృ _త్తేము, (భువాపడమునుండి నివ్న్వన్న మైనది, (భువ 
పద, దరువద, తరువద్క తరువోజ అని దీనిరూపాంతరములు. (థువా 
వదము కొటివి గోపరాజు సింహోసనద్యా(త్రింశికయందు (భువాపడ 
(పబంధములను జెప్పినాండు. నన్ని చోడ మహాకవి తరువద నుపమో 
గించియునౌ 6దడు. తరువోజకు దంపుడుపాటి యిని కావ్యాలంకార 


a 
మూడామణిలో పెదన యిటు చెపియునౌం డు. 
ది య లీ a 


“తలకొొని తలయబౌలు ద ంపెడుచోటం దరుణులచే సౌంచఛుదనరుం 
దర్యోజ (అవ్హమోాల్లానము). ప్రాచీనకవు లీ తరువోజ నుపయో 
గించినన్కు తరువాతి (ప్రబంధకవు లెన్వరును నీ వృత్తము వాడలేదు, 
ఆంధ చృందన్పులలో వృత్తముల ార్మిత్రకపరిణామ మెజుంగటకు 
తరువోజ తోడ్చడును. 


29 


అద్దంకి శాననము (క్రీ, శ. 848 
oy 
(నేటి వర్హ్మకమము ననునరించినది) 


తరువోజ. 
పట్టంబుగట్టిన (పథమంబు 'నేండు - బలగర్వ మొప్ప టై లేచి నేన' 
అ ea ఓ ఇ లూ 
పట్టంబు గట్టించి[పభుంబండరంగుం.బంచినసామంత పదువతో బోయ 


కొట్టము ల్యంజౌండు గాని వేంగినాంటి - గొఆల్బియ (తిభువనాంకుళ 
[బాణ నిల్చి 


క్రి ప్రైపుదుర్లంబు గడుబయల్సేసి ఇ కందుకూ ర్చెజవాడ గావిం చె మెచి. 
గద్యము... 
పండరంగు పరమమహేౌశళ్యరుండు ఆదిత్య భట్టారనికి ఇచ్చినభూమి 


ఎనుబొదిపుట్లఆళ్లు పట్టునేల ధర్మ వురంబున భర్మువులు ఏనిరతీంచిన 
వారికి అళ్వమేధంబునపలంబు అగు, 


క్రీ 
Bibliography (గంథసూచి ప అద్దంకి శాసనము. 


1905. Nellore Inscriptions-Butterworth and Venugopal Chetty 
Vol. IL Ongole 83, Pages 896 897. (Facsimile) 


1938 _ఆం|ధపరిశోభకమవహోమండలి పంచమవార్ది కాధ్యతోపన్యా 
సము. కీ, శే॥' (నీ కొమక్షాజు వేంకటలమ్ముణ రావుగారు. 
వార్చి కోత్సవనంచిక్క, చితాడ, 


102032 Report on South Indian Epigraphy. Pages 7898 No. 838- 
840, Para 9. (1922-28) 
Eastern Chalukyas, 


1926 _ణుణగ విజయాదిత్యుని నాంటి అడ్డంకి శిలా శాసనము (పాఠము 
శాసన (వతిబింబముమా త మే.) 
సం. 15, సం. 1, 20-22 పుటలు, ఆం ధసాహిత్య పరిషత్స 
(తిక కీ, శే! జయంతి రామయ్య. 


1928__నన్న య్యకు పూర్వపు తెలుగుశిలాణశాసనములు. (శ్రీ, మల్లం 
వ ఆరం on 
పల్లి సోమ కేఖరళర్మ. భారతి సం. 5, సంచిక క్కి మార్చి 198) 
478-484 పుటలం. [పతిబింబము వ్యాఖ్యానని వరణములతో 
(వకటితము. ధర్మ వరశాసనములు. సంచిక, శ, 6183-620 
పుటలు, 


((పతిబింబముతో కూడినవి) 


1932. The Addanki Stone Lnscription of Pandurangs, 
Mr. K. V. Lakshmana Rao Hpigrapbica Indica No ఉప 
Vol. XIX-1927-28 Pages 271-275. 
No. ఉరి. A note on the Addanki inscription of Pandurangs, 
the late J. Ramayya. 


కందుకూరి శొననములు 


Mts 


Ey 2 





కందుకూరి శాననము 
3 


—r— a. 2 a 
నా 


. 





కందుకూదిశానన ము, 


ఈ శాననశళిల కందుకూరిలో లభ్య్వమగుటచే 'నిది కందుకూరి 
శొనన మనంబడినది, ఇదిశిలకువుకాండు పక్క-లును చెక్కంబడియున్న ది. 
ఇందలి లిపి తూర్పుచాళుక్యలిపి. అతురము లెంతయు పొంకముగ 
నున్న వికాని శాసనము పూ _ర్హిగాలేదు. ఉన్న ంత వణుకు నిది పద్యమయ 
శాసనమనియు, నది తెలుగభావకు (వ ల్యేకవిశిష్టత గడించిన సీనపద్య 
మనియు పరిశోధకులు తెలిపియున్నా రు. 


1. తొలుత శాననమును కనుగోొనిన వేణుగోపాల చెట్టిగారి 
పాఠము. 
శ్రీ/నిరవద్యుస్థా సిత్త,..నముజ్ది 


ఖలుడ్లానృత రిపుబ లుక్హావాన ( మొదటి పక్క. 


సింవోననుణ్ఞ ౫ణిత దాన 
మాన్యుజ్ఞుగ జ 
లయొజ్హు 
త్వనణ్ఞై---- 
నపండరంగుంవం. చాణీయుగాని 
కోలడిలేని కోటబుం లోడి [చి] 
లు 
గోణా కేనల్లాతసి వతు, పాతి 
నలలిత. ..పదగ...న 
"తాకాన్ను విదభ గోకన.._ 


(Nellore Inscriptions (Kandukur) 19056, No. 81 & 82 
Yol 1 Pages 544.545, ) 


క్ర 


౨. కీ శీ రొమతక్రైజు లత్మణరావుగారు ఆంధప పరిశోధక 


మండలి పంచమవార్షి కోత క్‌ వాద్యత్‌ పన్యానసమున నిచ్చిన పాఠము, 
(1924) —- 


నీ స్తీ 'శ్రీ/నిరవద్యుజ్ఞు = ని త్త [జాత న సతుణ్ణు 
థివపదవ [5] రాజ్య - నేవితుణ్ణ 

ఖిలుడు నన్ఫతరిపు _ బలుడు న నా. 
రణ్జామోాద్యసిఘాస - నుణ్ధ గణిత 

దాశమాన్యుజ్ణు [దయానిల]యుణ్ల్ణు [ను] 
[భ్‌ ణన] సణ్ణన అ పజ్జురంగు 


కందుకూరి శాననము 


కొట్టముల్యోడిచి సొణక నల 
లం య 


తసివతు పాతి...... 


అ చి eat ౭౪ 09 EE) 


.9e 99 4౮4౪ eae *౪ 86 


es 980 విభన గారవేందదం 


నీ మల్లంపల్లి సోమశేఖరశ ర్మ గారు “నల్లూరుమండల 


యా అనువ్యానమున నిచ్చిన పా ఠముం 


స్తీ నిరనద్వుండు సి _త్రే...సమణ్ణ 
వివపదవర , +++ నేవితంగ్లా 

ఖులుణ్ణ నత రిపుబలుణ్ణా వావరా 
ధరణ్ణయోగ్యసిభుసమణ్ణగణిత 

ద? [దా] నా? ననజ్జుగ ! జ 

లయుణ్లు. . .వానండ నపండరం గసవి 

= + కకియుగాన్న్సి కొలదిలేని క్రొ [ట్ల] ౦బు 
లది ? (డి చి గొాణెలాతపతు, సాతి 
సలలిత [ద] ౫౯, 


(భారత క్ర సం, $7న సంచిక (19285 నవంబరు) పుట 792. 


(పన్తుత మూశొననమున సీనపద్యమని తొలుత గురి రించిన కీ ర్తి 
ల రాకా. యని చెప్పనొప్పునోొ, వారిందులో కొని న్ని నవ 
రణలు గావించి దీనిని సీసపడ్యముగా? జెప్పియున్నారు. 


పై పద్యములోసి “గణ కెల్లాతని* అనునది గుణ"కాంకితు. డను 
డానికి కన్న డభామలో[పయు క కము, ఇది గుణగణ విజయాత్యుని బిరుదు 
లలో నొకటి. ఈ గుణగాంకుడు ఛందన్సు నొకదానిని రచియించినట్లు 
యోప్సిరంగల్‌ కారికై. అను అరవచ్న ందో|గంథ మున ప్పయడినది. 
చూ. వాంఛియాల్‌ వడగు ఛందవు. (రేచన తెనుంగు ఛందన్సు) గుణ 
గాంకియ కన్న డఛ ందను (గుణగవిజయా దిత్యుని ఛందన్సు)అందుగలవు, 
గుణ గ విజయాదిత్యుడు తెనుణపిభాపూపోవుకులలో తొలివాండు - 
అతండు న్వయముగ కవిమొ యుండవచ్చును. యాప్పిరంగల్‌ కారికలు 
పదనొకొండనళ తాబికి ముందు వెలసినవీగాన నీఛందఃక_ర్ల తుము 
నిశ్చిత మేనని ఇప్పనగును, 


ధర్శవరముశాననము 


ఘూ లము 
చాళుక్య భీమమవోరాజు శొననము 


౧న్వస్తి సవ౯లో కాళ య....-[క్య] భిమమహో రా(జులవి] 
9 జయ రాజ్యస[౦]వత్సరంబు[యే?]నగునే(ణ్ఞే)ఉ _క్త[రా] 


యనస| 0౦ కా] 
53  న్తి1స్థితి ధర్మూ౯పురమ్మున---]స్వ _స్హ్య]నేక గు[ణ]గణాలం, కి 
(కృ)త[న] 


ఈ [మ] స్తమహి[హీ]మణ్జల,పకాళితకీ (శీమా[మ]త్సణ్ణరంగుల. ,నె 
౫ న్నేలు నల రామనిభుతో ఆ నెడతి[నెబో]యలనడవిసా[న్సె] 
లోవోస[నం] 
౬. బెక్కిరావాను నొడిచినవల్లభుకొల్పున నెల్ల నెతుంగ 
కన్న రాభూ[పతి] 
౭ 'వెన్నాజిలోంజూపె సంకిలా[ల]ణ్ణను [తే]ని[చి] (౦క]ముడి[చె]దల్లు 
చెవచ్చిన [బలా] 
౮ [న] చోఆనిం శేకొని కాచె భూలోకం] బెటుంగ కిరనపురము 
డహాల ని 
౯ రుతంబు దతెనాండు [1] నచలపురము [సాచ్చె నచలితుణ్ణు 
౧౦ వల్ల భోణ్ణు గుణ నలుణ్ణు [వన్సి]నం[ ]బణ్జంరగ భూ రె పద్జరంగు, 
[నాబ్య ర [గి] 
౧౧ నరెియమజణఆచొ నాన్ని నల్హాత్ఞాయ్న అయ్యప రాజుతమ్ముజ్జుబె జయ 


౧.౨ రాజు ఈపురము నీశానంబున గుడి నిల్చి నడియ? నేయకున్న నే 


శీర్‌ 


ఇ్రందలీ పద్యము నీనపద్యము. 


నీ లావాలా యాంజాటటానరరామని భుతోడ 
నెడ1తీనబోయల నడవిజాొగ్చా 
ఏ. లోహోసనం బిక్కి. రావాను నొడిచిన 
వల్ల భుకొల్నున నెల్ల సెఆటుంలో 
వ కన్న రాభూపతి వెన్నా జిలోం జూపి 
నంకిలాండను మేని బంక ముడిచె 


4. దందుఖై వచ్చిన బెండైన చోడని 
చేకొని కాచె భూలోక వెొజులో 


ఆ. వె, కిరణాపురము డవాల నిరోతంబు దతెనాండు 
నచలపురము సాచ్చె నచలితుండు 
వల్ల భుండు గుణ క నల్లుండు పంచిన 
చండరంగు మూరె పండరంగిష, 


2. ఎెడటు=మోొకు - ఆతిికమించు - అఆరవములో ఇదర్‌, కన్నడమాన ఎడఆం 


2. కన్న రాభూపతి వెచ్నాజిలోం జూచె ఆని యాండందగును. “పెపద్యమయున 
పండరంగుక ర్త కన్న రాభూపతి తన వెన్ను ఆజిలో పండరంగనికిచూ"పె నని, యర్లము 
భచ్చును. ఆది తక్కి.సనసయన్న్వయమునకు సరిపోదు ఉడిచ్క కాౌచ్క అను తక్కిన కియలఅ 
వలె నిదియును చూచె అని యాండందగును 


కీర 


ఈ శాననములయందలి చార్మిత కనిషయములకు వివరణను: 


గుణ విజయాదిత్యుడు 'వేంగిని పాలించిన పూర్వచాళుక్య రాజు 
లలో విజయాదిత్యనామము ధరించినవారిలో మూండనవాడు,. ఈతండు 
పట్లా భీపి క్రుండై న మొదటివర్గ మున పండరంగనికి నన్యాధి పట్టము 
గాను, ఆతం డీ [కింది విజయములను గాంచెను, 


1. బోయకొట్టములు పంటడెండింటిని జయించెను, 

లిం క క్పైపుదుర్తమును పట్టుకొనెను. 

ఏ. కందుకూరును బెజవాడ గావించెను. 

4. కన్న రభూపతి నోడించి యాతని వెన్ను (జూచెను. 

5. సంకిలుని గర్యేభంగము గావించెను. 

6. చోడ (జిని నంరథీ.౦చెను, 

7. కిరణపురము, డహల్క నిరుతము, తణెనాడ్కు అచలపురము 
మున్న గుస్ట్థలములను జాచ్చెను. 


ls బోయకొట్టములు పంజెండును నెల్లూరిజీల్లా కందుకూరినుండీ 
చిత్తూరిజిల్లా నారాయణవనము వణకు వ్యాపించియుం జెడిది. ఈ కె 
ముల కధిపతులగు బోయవారి సీతయు జయించెను. కోట్టమనగా జ్‌ళ 
పీభాగమని అరవమున యర్థము. కోట యకపదమునుండి కొట్టము 
వచ్చియుండునని కోటయే ఒక భూభాగపరిపాలనకు శీందముగుటచేత 
నాకోట[కిందనుండు భూభాగమునకంతకు నావీళే వచ్చియుండునని, 
విద్యాంనులయిభి[పాయము. "తెనుగు జేశమున ధరణికోట (అనురానత్సి 
[ప చేళమునకు “కోటభూమి” యని వ్యవహారము కలదు. భూసారముగు 


“కోటభూమి” అని మడిసింగన వాడియున్నా ందు, 


2. క స్టైపుదుక్షము. ఇదియు పె బోయకొట్టములలో చేరిన బలిష్ట 
దుర్గము. 'కంకుపు” అను (ామముకలదు. అది యీోాదుర్ల సంబంధ మై 
యుండ౭ద గును, న్‌ 


లీ. కందుకూరును బెజచవాడనుగావించెననంగా గుణగ పజయాడి 
త్య్యుండు పండరంగడు జయించిన్మప 'బేశముల శాశని యథధిపతి గావిం 


చెను. అతండు కందుకూరును, రాజునకు రాజభానియస వెజవాడవలె 


త్రీ? 


4. కన్న రభూపతి యనగా 'రాష్ట్రికూటచ[క్రవ_ర్రియగు ఇమ్మడి 
కృష్ణరాజు, కృష్ణుళ బ్బభివము-కన్నర--ఈత డు క, ఈం 878 నుండి 914 
వజకు రాజనముచేసినవాండు. నృపతుంగుండను అమోఘవర్ష చకనర్హి 
కొొమూాారుఃడు (814-877). 


ఫ్‌. నంకిలుండుం ఈతడు డొహాళ లేక జాహలపురాథీశ్యారుండు. 
ఈ డాహలమను రాజ్యము పూర్వము ఇచేదిమండలము అను వేర బరగుచు 
(పన్తుతము, మధ్యపరగణాలలోని బుంేలుఖండ(పాఠలఅతముగల చేళ 
విభాగముగలది_ యున్నది. 


6. చోజండు అనగా చోళుడు. ఈతండు కేవలము చాషీణాత 
(దవిడ చోళుడు కాక, కరికాలాన్వయు లై, శేనాటిసి పరిపాలించిన చోళ 
రాజనుట నమంజసము. 


7. కిరణవురము. ఆది మధ్య పరగణాలయందలి బాలెఘాటుజిల్లా 
యందు “కిరన్‌ పూరు అనుపట్టణము. డహాల-ముందు చెప్పబడినమండ 
లము. నిరుతంబు-దీనిని చర్మితకారులు గు _ర్తీంప లేదు. 

తతినాడు. 


అచలపురము ఇది బీరారుజేశమున *ఎలిచొవూర్‌” ఆను వేర 
బరగుచున్న ది. 


చాళుక్య భీముని శాననమున ““తరోహకిసననం వెక్కి. రావాను నొడి 
చిన వల్లభు కొల్వున” అను వాక్యములోని రావానుం జెవరో గుర్తు 
"లేదు. 


ఎెవిపషయములుగణగ విజయాదిత్యుని న ర్రమానములు, అను జాస్టిసములను ౦డీ (గహీాంప౬ 

బడీనవి, చూడుడు... భారలి ౨౩ సంపుటము. సం, 10 వుటలం. 3౩6 - 372 

జ. 33 చంచిక, తీ =4l = 151 

23 x1 4193 - 505 

వ్యా సర -చయిత-ప ఖ్యాత చారిత్రక పకిశోభకులు డాక్టరు. (క్రీ సీఆటూకి జేంకట 
రవాణాయ్య-గాయ. 


n= ume 


యుద్ద మల్లుని బెజవాడ శిలాశాననము 
మూలము వ యథ ' మాతృకము. 
చొుందటి (ప హ్‌ 


రా. న్వ_స్తినృ పాంకు శాత్య _న్తవత్స 

కం లనత్యతిత్మత | విస్తర, న్హ్‌ యుద్ధ 

5 మల్లుణ్బ్జునవద్యవిఖ్యాతకీ _తి౯ 

రో (పనుతర్మాశ యుణ్ణు (ైభో 

౫. వనాభరనుణ్ణు సకల | వస్తున 

జ మేతుజ్హురాజనల్కో. భూవల్త భు 

లం జక]! వరగంగ బజెజవాడం గొము 

౮ రుస్వామికి భక్తుళై గుడియు [ని 
| nn 


౯౨ రుపమమతి న పధాము కౌ త్తిచ్చె 
౧౦. నెగిదీ ర్చె౯ ముఠంబు | గొరగల్లాకొరు 
౧౧. లిందువిడిసి బృంనదంబుగొనియు 
౧.౨. జ్ఞువారు!।...రిగాన యబ్నార 
౧౩. నాస్మివచ్చిస పాపంబు గొ 
రర జు! చఎలయంగ నసియొ ట్టు డస్సి 
ర? మనినువై కుడిసిన (బో 
౧౬. ల|గలతానపతుంలును రా 
౧౭. జుపట్టంబు గట్టినపతి 


రెండవ(పక్క. 


(మాతృకలో (గందినుండి ధక జదడునవల యను | 


౧౮. యు | నలియంబయా6ంరల 
దయణాం వెల్యతించిన నశ షమేథంబు 
౨౮౦ ఫలం బువేహీంచి నాలింగబ 
౨౧. డసినపాపంబు చమకు! ఇ 
౨-౨ ననుత చేజ్బాలనుణ్ణి వజ 


89 
యాుద్దమల్లుని బెజవాడ శిలా శళొననను 
మూ ల ముం 


(ఇప్పటి నర్ణ్శక్రమము ననుసరించి పాడ మొక్క-_ప_జ్లీణా (వాసినది 3. 


౧. న్యస్తి నృపాంకుకాత్యంత వత్సల క్‌ నత్య(త్రిణే త్ర 
బర శుద నులక డనవద్య అ విఖ్యాతకీ_ి 
(ప న్తుతీరాజ్యాశ యుండు (తిభువనా - భరణుండు నకల 
వన్తునమేతుండు రాజనల్కీ్హభూ-వల్ల భుం డర్థి. 


ర్త 


౨ పరగంగ బెజవాడ గొమరుసామికి _ భక్తుడై గుడియు 
నిరుపమమతి నృపధాముం డే _త్తిం చె-నెగిదీర్చె మఠము 
గొారల్లాకొరులిందు విడిసి బృందంబు - గొనియుండువారు 
గరిగాక యవ్వ్యారణాసివచ్చిన జా పాపంబుగొండు. 


a gaa 


ఇ వెలయంగ నియ్యొట్టు డస్సి మలిను_రె - విడిసినం (బోలం 
గలతానపతులును రాజు పట్టంబు - గట్టినపతియు 
నలియ. బై వారల వెల్వరించిన అ నళ ్ర్రమేధంజం 
ఫల మువేశీంచిన లింగమడిసిన - పాపంబు దమకు, 


“జరీనా 


రో జననుత ఇవేర్యబోలనుండి జెజవాడ _ జ్యాతకువచ్చి 
(తినయననుతంం డొండు సోటు వెంచ్చక - తివిరి యిన్నె లన 
యనఘుండు నేఠొని యిందు (వత్యతు వై-యున్న నిచ్చ 
గని మల్లం డెత్తించె గుడియు మఠమును-గా _ర్తికేయునకు, 


౨9, 
౨౮, 
3౫%, 
52, 


౪3 
రీతి. 
రోం 

రు 


40 


వాడజ్యాత కువచ్చ్చి శ ఈణ 
చ్చకతివిఆి యిన్నెలవ | యు నఘుూా 
జ్ఞా సేకొని యిన్ద్మపత్య్వ తు 

బుయన్న నిచ్చి | గనివమెల్లక్టో 
_త్తించ్చె ఫపుడియు వముఠంజుం 
నుంగాలికాెకీయునకు ॥ దినిం జేం[బో 
లుయేలెడురితిరకేోలు 

రొణు సోటిగోరగ 

ను బెట్టి వేరును జ 
యి_స్తితినేకొణి-కాచు 

రదీనిస్తారు నిల్సినవారు 
తిదప్పియడిపుటవా 

జంగా 


మాం డన ప కు. 


రవునతోడ బెజవాడ కెల్ల 
బెడంగసపను రతుయుంగాను 
నమతాతమల పరాజు వే 

ల్‌ జా 

రడు డానుంగట్ట్రిం చె | ం4గమ 
ంబునణానికోకలఫ బిడ్డ 

ట్లు గాగ చం వాడు 1 వమ 
రంగ స్తీ ఆముదధ బాలం న 
౦ెనమిత తేజుజ్హు [తన 
థచర్మా వొడంబడి-కా దున్ఫపు! 
లక్తుష్ట 


41 


రమణతో వెజవాడకెల్ల జెడంగును _ రత యుంగాను 
నమ తాత మల్ల ప రాజు “వే చవెజు = చానుంగట్టంచెం 
(గమంబునదానికి కలశ జటీడ్డట్లు = గా ముగనమోాడు 
నవోారంగ (శ్రీ/యుద్ధ మన్లుక్లై త్రించె - నమిత తేజుణ్లు జ 
తనధమ్ము ౯ వొడబడికాచు నృపతులకున్ద.. 


43 


ఈ 'శొననము కృష్ణామండలములోని జెజనాడలో నేన 
(శ్రీమళ్లేశ గ్రరస్వామి యాలయములో భ [1దపజు పణంబడియున్న యొకనాంప 
తారి (పాలతాతి) విందం జక టాంబడియున్న ది, ఈతాలిని 1892.వ 
సంవత్సరమున శాననాధి-కారులు (dంrnment Epigraphisty కని"పెట్టిరి. 
అప్పు డది యాలయ (పాకారవుధ్యమున నున్న నంటసాలముందు 
వసారా యడుగున నితరములగు జాతిపలకలలో బాటు స్థాపింపంబడి 
యుండినది. పిదప దాని నచ్చటనుండి తీసి యాయాలయ్మపా కారము భ్య 
ముననే యుకగదిలో భ[దపజచియుస్నా రు. 


శాగనము _స్పంభముయొక్క_ యొదుట్న్మిపక్క_నూ ఎడమ 
(పక్కను, కుడిపక్కను గాొంతనణకును 'జెక్కయిడియాన్న ది. ఎడమ 
(వక్కమ్మాత మడుగునుండి సై కిం జదునవలయును. ఇట్లు (క్రిందనుండి 
మోాందికిం జెక్కు_(బడినఏి (పాచీనశాసనములు మతీకొన్ని గూడం గలఫ్ట, 
ఎడమవైపు 2-4-5-6 చం క్తులలో మొుదటియతురములు మూతను 
పోయినవి. మిగిలినకాసన మంతయు నురతీత్‌ముగా నున్న ది. అతురము 
లించుమించు చదరవుటంగుళ ము (పమాణమనము కని నున్య కృములుగా 
నున్న వి. పంక్తికి బం క్రీకి నడుమ నొకటియు నరలంకుంగుళ మెడము 
కలదు, కుడ్మిపక్క-శాసన మొకపద్యపాదమధ్యమున నిలిచిపోయినది. 
దీనియడుగున 1087-వళ కనంవత్సరమునం దు_్రరాయణసంకాంతి నిమి 
త్రేమున మహామండలిక బంగయనాయంకుని గురువుకు గుదముడూరు 
వా_స్తవ్యుండు నగు నీళ్యరభట్టసోమయాజూలు బెజవాడ శ్రీ/చు న్తేళ్వుర 
స్వామికి నఖండదీవమునకు(గాను $5 నోవుల నర్పించి నట్టాక తెలుంగు 
శాననమును వెనుక[వక్క-ను (జథమకులోత్తుంగ చోళుని రాజ్య కాలము 
క1-వ సంవత్సరములో “*రాజేందచోశ లెంక నొట్టు మనూవేంద 
"వేటాళో అను నామాంతరముగల “ఆవ సూపడై యః వేళా 
శావేరీవల్లవక అనునతండు రాజేందసోళసఫురచును రొండవపేరుగల 
విజయవాడలో వేంచేసియున్న పకన మనగ ముదై య మజ+ జీవర”” 
యాలయములో నఖండదీప మూాచం ఇ ర్మ.ముగా నుంచుటకే 
Rr 50 గొత్హైల నిచ్చినట్టులు నుకకీ యొక 


యుద ముల్తాని బెజవాడ రిలాకాననము. 


1 


వస్తు్రలాగు ద్యార్తర్థత్న 
స TE 
కషి బ్రశజ్య్హ లన ల భట్ట! 
gee gga 
కన లరె చక్రిని కలి! క్రయ 
కర్శిత్రి0జనిలీ ఆర్తి 
JEie30 నల్‌: దదొలొలైైనా 
ప్రాతం లిం oy 
5అఆకాడ్బ] బద లల్రి డ్రై 
నయత్తడుంి ఇకో రండ్లుకోంి 
re R gy ty 
sa రగ్రాక య్య? 
గ క్షత్షశలాలిష్ముగ్‌ 
ర కలయా వ్టు జస్ట్‌ 
శోక తమన్‌ 
spoT అల్గార్య Fr 
అబల రధ రైక 


as ee 


న 
నూ రుషా sy 
తగ ర గద్రగ దొడ్డ 
SAT HDS 
[టర కరగ 7 
కానా. 
వ తా కోరల ఇ 
qty 


కాణి 


ద్రాం 7 
స hires 
కర తవం ల్లంజాయు 721 
Sal Capa సల 
కాబో డ్రాశ్వకకర్టి(్రా? 


గృశరొల్రలగ కోటజ 
దొవి=తా లబ ౭ తశ 
(0 


‘oe ద 
ని] 2లి యబ కనా ౮9 





ఆతు ఈర నాని “బన జఆజళచతాతక శ్రులాాాశభతాజయచర శసమురుల 
కి 


జ చ వా పం చ 
I) Gey my" 
మ యె” 
తాత తాచార్‌ త ఆాఠఈో 
దా [యయా 


దాతా 


ay 





48 


ఈ కాననముళోం జీర్కొనబడిన యుదమల్లుని వాంటి శాసనము 
లిదివణు కేవియు. (బకటింపంబడి యుండలేదు. కాని, యూనమిపకాలము 
లోని వాండైన (పథమచాళుక్యభీమరాజునాంటే శాసన మొకటి 
Epigraphica Indica పతికలో. (నం. 5. వు. 127) [(బకటింపంబడి 
యున్న ది. ఆశాసనవు లిపియు, సీబెజవాడ శాసననవు లిపియు నొకరూస 
ముగానే యున్నవి. కావున, సీరెండు శొసనములు నించుమించుగా 
సేశ్రకాలమునందు. బుట్టినవియ్‌ యని యాహింపందగును, భామవణానే 
లివియుం. గాల కమమున మూాజతినస. కనుక బరారగ శాసనముల కాలము: 
నిర్ణయించుట కాశాననముల లిసి మొక ముఖ్య సాధన మగుచున్న డి. 


ఏ పి, 


ఇప్పటిలిపికిని. |బ నత శాననలిపికీని భేదమధికముగా నున్నట్టులు 
శ అ a 
ఫ్‌ ల దృష్టి కే గోచరమగుచున్న ది. ఎట్లనవ_ 


ఆ చ్చు లు 


తలకట్టుగ్‌త యిప్పటిగీంతకం'కె వెడలుపుగను (వాస్యముగను 
నున్న ది. ఇది అశారచిహ్నా ముం అతు.రములత లకుగట్టంబడును , అనలగాల 
దగిలింషంజడును గానం దలకట్టను పేరు నచ్చినడి ఈ తలపిట్టు, కుడి 
వై వునకుం బొడిగించి కొన (క్రిందికి వంచివేసిస యెడల నది ఆశకారచిహ్నా 
మగును. ఆధునిక లిపిలో సివంపు నున్న గా మాతినది. ఒకానొకప్పు 
డీనంపు నతురము (క్రిండికి సాంగందీసి యెడమమై పుగా౯ బొడిగించుటయుం 
గలదు. వహాల్లులమీాద వచ్చు ఇకారమునకు. “జెలుంగులో గుడి యని 
చేరు. ఈ నామమున కనుగుణనుగా శొననములోసి యి కారచిహ్నాము 
కేవల చకా శారముగా నున్నది. ఈనాంటి యి -కారచిహ్నా మునకు గుడి 
యను నంజ చెల్లదు. ఎడమవైపున నారంభించి గుడి చుట్టునపుడు 
కొనల "రెంటిని గలపవలసి వచి నప్పు డట్టులు కలపక మోాందికొొన 
కొంచెము లోపలకు వంచినయెడల నది ఈకారముగును. దీనికీ గుడిలో 
దీర వునిసేరు. ఈచిపహోా. ము మన మిప్పుడు (వా న్వే కారచివ్నూ ముగా 
(గ్రహించి దీకేకారము నూచించుటకు డానిపై నింధొకనీటు గియు 


ఖం 
చున్నారము. ఇది గుడిమోంద దీర్భ వముగును, గాని, గుడిలోడీర్ణ ము 


44 


కాదు. ఉకారచిహ్నా మునకు దొలుం గులో గామ్మనివే వీరు. ఈ పేరునకు 
దగినట్లు శా సనములోని యుకారచిన్నా మావుకొమ్మునుబోలి యున్న ది. 
ఇప్పటికొమ్ములో. గుడివై పుగీటు పొడవుగాను నెడమవై వె పునీటు పొట్టి 
గాను నుండుటకు మోొటుగ సాధారణముగ ఆెంకును సు 
నుండును. కొమ్ము నకు దీర వమూాయవలసినపు డాకారచిహ్నామును మన 
మిస్పడు 'చేర్చుచున్నా రము. పూర్వ మట్లు కాదు. కుడిగటుకొన కుడీ 
వె పునకు వంచుటచే దీర్హ మగుచుంజెనుం పూర్వము సాధారణముగ 
(వాన్వ చీఖలకు వంఫుసెట్టుటచేత దీర్పము లగుచుండెనని చెప్పవచ్చును. 

ఎకారముయొక్కాయు, “జ-శారమురమేుక్కయు రూపములలో (హాస 

దీర్చ భేదము లేదు. సంస్కృత భావలో సీయతురనులకు దీర్జాచ్చారణ మే 
కాని వాస్వోచ్చారణము లేదు. తెలుగులోనికి వచ్చినపిదప నా రూప 
ములక (హాసో్ట్టచ్చా రణముకూడ నందరో. చితముగల గల్పింపంబడీనది, 
రానురాను మొదటి దీర్ట రూపములను ([హానరములుగా (గహి హించి, 

దీర్ధోచ్బారణముం 'దెల్పుటవ్రై నెత్తిమాంద వేజొక గీటును గల్సించి 
నారు, ఈ కల్పన [ప న్తుత శాస సనశాలమువజకుం గాని యిటీవల మతి 
కొంతశాలమువజకుంల గాని పుట్టియుండ లేదు, "శీవలాధునికము గా౬ 
ఎగనళబడుచున్న ది. ఒకానొకపు ఉత్వ "రేఖ యతురమున కడుగునం జేరు 
బడును. (పం. 28 బె) ఒకార రే ఖతుమాటు గా నొ-కానొకప్వు డొకార 
రేథయుం గొమ్మ్మును మనవికప్పుడు (వాయుచున్నారము, పూర్ణము 
కొమ్ము నకు మాజుంగా దీ ర్ధూకార రేఖ వాడుచుండిరి, (ఏం, 10. గొ, కొం) 
ఆధునిక లిపియం దనుసాాళ్‌ శీఖయగు నున్న యతురము కుడివై పున 
స్‌ క్యే బ క్యేకముగం గన ఏట్టాచున్నది. పూర్వ మట్లుగాక కుడివై వు వర్ణము 

లమిోింద నెడమ్మపక్క-ను (వాయాచుం'జెడిచారు. 


వాలు లుం 
4) 


ట్క డలరూపములలో భద వుంతగాలేదు. ఇ యనునతర 
మొు'కారముతో.౧హాడిన నకారమును బోలియుజదుసే. త యనునషమర 
మునకు నెడమవై పున గుడి లేదు. తకారమునక్కను 'తారొత్తునకును 
తలకట్టు తప్ప వే తేమియు శేదములేదు ధ ది5ప్పటి దను బోలి 


యున్న ది, కుడివై వుగీటాలోం గొంచెము మొంజ్జి యున్న యెడళ నది ద 


46 


యగును. బ్య భలకు రూపభేద మధికముగా నున్నది. ఓ _త్రతురముల 
యడుగున నిలువు" గీటు గీయు నాచార మూశాననములో. గనంబడదు. 
శకటరేఫము తజుచుగం గన్నట్టుచున్నది. ఒకానొకప్పుడు (కారకు 
వమొాజుగ ళకటలేపమే (పయోగింపంబడియున్న ది. (పం. 14 గొండు. 
పం. 24 చంబోల). శ వర్ణ రూపములో నిప్పటికి నప్పటికి శేద మత్యధి 
కముగా నున్నది. 


అను సాారముః 


అనుస్వారపుం ([బయోగమం దిప్పటికి నప్పటికి భేద మెక్కువగా 
నున్నది. ఆన్ధానుస్వార ముండవలసినచోటం గూడం బూ రాను సార మే 
(పయోగింపంబడినది, ఈయాచారము (పాచీన శాననములంజేమి తాటి 
యాకు (బు _స్తకములం దేమి యెకముగాలనంబడుచున్న ది. ఈ శాననమం 
దింశొక్క_వికీేషము. డ, డలకు(బూర్య మనుస్వారము వచ్చినప్పు డది 
పూర్ణానుస్వారమైనను నన్దానుస్వారమైనను సరే యా యుచ్చారణ ముం 
'చెలుపుటకు బిందువును (బొరవాగించుటకు బదులుగా వర్తాంత్యాను 
నాసికాతురము |ప్చూాగిం పంబ డియున్న ది. ఇంకొకచ్మిత్రను. పద్కి యిరు 
వదియెనిమిది పంక్తులలో మళఠంబు ఇరువదియవపం కిలో ఫలంబు, 
లింగంబు అను సీశబములలో మభధ్యాతు.రములు లఘువులుగా నుండ 
వలయును. లేనిచో ఛందోభంగము గలుగును. ఆయాస రములు లఘు 
వులు కావలసినచో శబ్దములు మఠము, ఫలము, లింగమునని యాండ 
వలయును. వీని నన్నింటిని బట్టిచూడం 'టెనుంగునం దనుస్వారము వరాం 
త్యాను నాసికోచ్య్చారణము గలదనియా నది యూందిపలికినప్పుడు 
పూ ర్హాను స్వారమనియుం 'బేల్చిపలికినప్పు డ ర్థానుస్వారమనియా సంజ్ఞలు 
సలి గెననియుం, బూర్జో చబ్వారణము స్వతసిద్ధ మనియు సౌలభ్యము 
కొట కర్గోచ్చారణ మంగీకరింపంబడిన దనియ్యా విశల్పముగా ననుస్వార 
మునకు 'రెండురూపము లున్న శబ్దములలో నశ్రానుస్వారరూవ మె 
సిద్దము, పూ న్షానుస్వారరూపము సాధ్యము నని చెప్పు నాధునికలాత్నిణి 
కుల మతము నరికాదనియు, లేఖనసౌక ర్యా వేచే ననునాసి-కాతు.ర 
మునకు మూజుగ బిందువు (గహేంపంబడిన దనియు (౧) నిపుడు నర 
సాధారణముగా (బయోగింపంబజడు నర బిందురేఖ యిటీనలః గల్పింపద 


4$ 


బడినది గాని పూర్వము లే దనియు. జేలుచున్న ది. మశియు ఫలము 
మొదలగు శబ్బములక మూండురూపము లున్నవి. అసియేవి యన; 
ఫలము, ఫలమ్ము, పలంబు. ఫల మనురాపము స స్వత స్పిద్ధ మనియు, 
నకారము ద్విగుణించుటవలన నరికారు నార రకిండననుకారమూ 
బకారము గా నుచ్చరించుటచే ఫలంబు అనురూపమును గల్లినవనియు 

నిప్పటి యాంధ్రలామణికుల మతము. ఇది నరియనితోంవదు. రూపభేడ 
ములుగఆ శబ్దముల రూపములలో నిండురూపమే (వథ మయాపమనియు, 
నలనత చే స్పష్టముగా నుచ్చకఠింపక పోవుటచే నర్మవ్యత్యయ వర్మ లోప 
ములు గభిని [క వుముగా భీన రూవములు ఫు క్రైననియు =] బ్దశా ప్రుజ్ఞుల 
మతము.  (పన్తుతజాసనముగూడ నీమతమూనే స్థిరసఆుచుచున్న ది. 
“ఫలంబు అనియుండంగా ననుసా రోచ్చారణమున కనుగణముగ బకా 
రము మకారముగ క న “రలమ్ను””  అనురూపమున్ల 
చాని'ే స Shemahs “ఫలము” అనురూపమును బుట్టినని. కావు 
నణే, “ఫలము” అనిపలుకుచు “ఫలంబు అని, చాసినాయడు. దీనింబట్టి 
యుచ్చాడణమున కనుగురాముగ నర రక వము శొననశాలమునజ కు 
మాడు లేదని తేలుచున్న ది. ఫల నునురూవమే (వథమరూపమై పమెనచో 
లేఖకు. డశారూపమునే (వాసీయుండును. ఉచ్చారణవర్థ్మక మములకు 
ఛేద మిహ్పకు తెలుగులో నంతగా లేదు. ఈ భేద ముండుట శాసన 
(పాచీనత కెళ్ళవనూణము కాకమానదు, 


క్రయనుశవ మ రను 


కఈవాననమున జియతయరనము ముడు చ ట్ల గానంబకుయున్న ది, 
14న సం కిలో “అస్సి అనియు శీ] వ సం కిలో “ఆశిపిని” అసియు, 
శీక-న పంక్తిలో “యణఅపుటి” నియం గలధు, శాననములో వనాంకు 
చోట్లను డథారము లున్నృట్లుగ మ్య , డకారము నిశ్చయ 
ముగ చెప్పుటకు వీలుగలయత్సర మిజకోకటి య౦చ్దు నన్ని కారాస్తారులు 
వచ్చినథిం ఇది స్యతంతములుగను జౌ౭యుకాతరములుగను 28 సాధు 
లీశాననమున వచ్చినవి. పై “*జ్ల శ్ర్యురూవము తొలుత "కెండునున్న 
ఆతద్తత 2 హై యొకటి జోడించిన నెటుంకునో ఆట్లుండెడిది, దానిలో 
నడ్డునీ తగ న బండ్‌ ఆ అయానది (లు - జట్లు - న 





47 


స్యతంతముగ వచ్చినస్థ లములు. నంయుక్తాతరములలోవచ్చినవి. 
పం కి ౭ ౨౮ బెజవాడ పం కి ౨ మలుణ 
అనీ రీల్‌ cn GG 
ర్యా ౩౦ గడి (ey యముళ్లు 
౧౧ ౧౫ వడిసి సో నుణ్ణు 
3౦ వలెడు € తుక్లు 
తోం విడ ౭ కారిన్‌ 
యే Ge 
రి౨ మాడు ౮ భ'కుణా 
హస్త 
రోగి ఒడంబడి ౯ భాముూక్లో 
౧_౨ బ్ఞునారు 
౧రో లజ్జా?) 
G 
99 నుణ్ణి 
౨౮ నుతుణొోొణు 
GG 
౨౭ వములహ్వై 
ch 
వా నొణ్ణు 
“కావున ఎ వానిలో “కి కాోరేనుంనే ళో స్‌ 


డస్సిలోని “డి కారమును వేజని యన్నన లెను,) ఈఈ ల్లు 


తజఆవమునీ అతి ధాతువునకు నోశనముచేయుట్క పాడుచేయుట 
ధర్రంనసుంచేయుట అనునర్థము ౫ గలచ్ర, ఇదితకర్న్మకముగను నకర్ష శ ము 
గను నుపయు_క్రమగును. కీన్నడమున నీధాతువు అలీగామూటేి, తేను 
గున అడి ఆయినది. “తడుచుి” అనుకియ ౦ ధాతువునకు సంబం 
ధించినది. ఇది యణవకిన్నడ ములకు నన్ని హి తసంబంధముగల కుద 
(దావీడవర్ష మని చెప్పనొప్పును, 11వ ళతోబి బ్ర పూర్య్రపుశాననముల 
నీవర్ణము ెక్కు-చోట్ల గానవచ్చు చున్నది. 


1. చో, తీ యనామూ వడూరిశాసనము Hpi Vol. VY, ౨. 118 


వ. చో అ, వకు (చోళ ఏడు మూాలపాకుకాననము, 
Hpi. Vol. XL Pi 8346. 


క, పది *వజిగు ఇం|దకీల పర్వే తనపై చబతోశనను, EpiOy, 
8883 of 1917, 


48 


4. వేతాంబా. రెండవ చాళుక్య భీముని తామశాసనము. 
Bpi Vol. V, P. 134. 

క, ,న్రీ పరతేంబు. ఆజచ్చిన - తాలుకొడుకు నలజనం పాడు 
శాగనము, Nai. మజఓర్క్‌ Vol. 1, Page 677. 


6. పణికివినమయము, (పథ మవిమ్లువర్ణనుని తిమ్మాపురశానన ము, 


ఆం, ధకర్ణాటలిపి అశోకలిపినుండి పుట్టినదని పండితుల యఖి 
సాయము. కాని ఉత్తరబేశభామలలో ఆ, అ లేకపోవుటచే ఆంధ 
క ర్లాటకు లీయత.రము క ల్పించుకొనిరి. 


ఛందన్సు ౬ మభధ్యాక్క-ర లు, 


89_వ పం _క్తిలోం గడపటి నాలుగతురములు, 80-86 పం క్తులును 
గాక తకి్యినశాననమంతయుం బద్యరూపనుగా నున్నది. ఈ పద్యములు 
మధ్యాకథార లు. మొదటి "రెండు. పకళాలను గలసి నాలుగుపద్యము 
లును, మూడవ పక్క నొకపద్యము నింకొకపద్యములోని (పథమ 
పాద ములో వళ మస్థానము వజకునున్న వి. 


పద్యములు వృత్తములు జాతులు నవి "రెండువిధములు. 
జాతులు సాంస్కృతిక ములు జేశ్ల వ్ర్‌ములు నని రెండు విధములు. లక్క 
రలు చేశ్యజాతులలోనివి. ఇవి మైదువిధకులు, శాననవుంబద్యనములకుం 
జెనుంగులో నుధ్యాక్యారలని వేరు, దీనినే కన్న డములో కక దొరయ క్క 
రలు,” ఆనంగా, నమానాక్క.ర లందురు. పాదమున కాజేసి గణము 
భుంనును. రెం డిం|ద గణములు నొకసూర్యగణాముం గాడిన నగర్షవాద 


మగును. ద్వితీయార్థముగూడ న క్షే. ఉదావారణము 3 


(భ) (ఈ) (వా) (శు (భ) (వా) 


పాద మును రెండు సమానభాగములుగా విభజింపవచ్చును. గాన, 
నీపద్యచునకు సమానాక్క_ర యను పేరే యన ర్భముగా నున. ది యత్‌ 
(పాసము లున్నవిం ఆధునికలా తు.ణికుల మతము(వకారను యతి *+చతుగ్త 
౫ణాది నుండవలయునుు గాని ఇానననులో నైదవగణము మొదట 


నున్నది. నన్నయభట్టారకుని మతముగూడ నిదియే. 


49 


ఖం దుపయు కృములై న ఆక్క_రలు దేక క్లణాతులలో వేరినవి. ఇవి 
కన్న డమునుండి తెనుంగునకు వచ్చినవి. అక్కరలతో యుద్దమల్ల శాసనము" 
తప్ప వేతొకటి కానరాలేదు. తెనులసన నన్నయభిట్టారకుండు భారత 
భాగమందును, ఎక్రై (పెడ భారత శేవ రచనమునందుమా, తమే యివి 
కన్సట్టుచున్నవి. అయినను (పాచీనమగు కవిజనా శోయమునోండి లాయ. 
ణికులందఆం నీయక్కరల లతణమును 'దెలిపియున్నారుం 


మా తాగణ [(పధానములగు సేయక కై-రలు తెనుంగుకన్నడ భావ 
లలో నై దువిధములుగా నున్నవి. వాని వివర మిది 3. 


(సం.) తెనుగుచేరు.  లతుణము. కన్న డవు పేరు 
1. మవోక్యార సూర్య ఇంద చంద వీరియక్క్టార 
మే ర్‌ [క =  గరాములొరకొథభాక్‌ కా 
పాదము, 


2 మధ్యా క ్క-ర ఇంద సూర్య ఇం(ద సూర్య 
వ్‌ 1 2+ 1-6  దొెంరయక్కర 
ఏ, మధురాక్కర సూ ఇం చం. 


1+ తిం 1 ౫వ నడునణర్కు-ర 
4. అంతరాక్కర సూ ఇం. చం, | 

1+ 2+ | =శీ  ఎడెయక్కా-ర 
ధ్ర అల్వాక్క-ర బ్రంం చం. =లీ కిరియక్కర 

2+ 1 


పె విభేదములలో మధ్యాక్యర,  మధథురాక్కరలు మ్యాతమే 
శెలుంగుకవులు వాడినారు. ““నన్నయలో $89 మధ్యాక్క-రలు 1 మధురా 
క్కరమా(తమే “లను. మధ్యాాక్క-రలలో నన్నయ భట్టు నాల్లవగణము 
ముదటియశురముపె యతిని బాడియున్నా(డు, యుద్దమబ్లునిశానన 
మునం దళ్షు కలదు. కాంబట్టి యిదియ్‌ (పొచీనసం( పదాయమని జప 
నొప్పును. అం తే ఎక్తా(పెగ్టడ మూండవగణము మొదటియత.రము పై 
యతి పాటించినాండుం ఎక్ట్యా(సెగ్గడ వెనుక లాత.ణికులందజు మూడవ 
గణమువై ని యతినే చెపి ప్పినారుం ఒక్క_క కవిజనా శయకారుండు ఫ్‌ .నగణము 
సుని యతి చెప్పియున్నాడు. కావుననే యాఛండన్సు (పాచీనత కిది 
యొక లతుణముగా నెన్నంబడుచున్న ది 


/ | 


ఫం 


ఈ ము ధ్యాక్కరలు తరువాతి కవులు వాడకపోయినను, దీని 
జేశీయగేయ రచనారీతిని గుర్తించి తెనుగునమహాశకావ్యమున నుపయో 
గించిన యళశన్సునన్న యభట్టారకని టే. ఈ మధ్యాక్క-ర, సాభారణముగా 
(మలు పాడే పాటలలో (వసిద్దముగా నున్న రామ కథలోని పాట 
వరున ననునరించినది. 

“అంతట రాములవారూ అంగన నీతనుగూడీ 

సంతనమందుచు వేగా న్వపురమునకు చను బెంచీ 

తమ్ములతోడనుగలసి నెమ్నది రాజందముబేటే 

ధర్మముతో వస తామర తంపరలై రీ. 


ఇది పాట కాబట్టి (శీ శాలపామరాదులు పాకే రీతినిబట్లి ట్ట కొన్ని 
దీర ములు, పితువులు (పవర్శిజ్లను - ఇందు పాదమునకు మహ్య్యాక్కరే 
నలె "రెండిం దగణములు, ఒక నూర్యగణము, తిరిగి "రెండిందగణ 
ములు, ఒక నసూర్ష్నగణము నున్నవ్‌, 
(భ) (భ) (గల) (భ) (భ) (గల) 
అంతట రాముల నారు అంగన సీతను గూడి 
ఈ 'శాననమున 
(భు (ర) (గల) (ఛ) (భ) (గల) 
స్వస్నిన పాంకుకా తంతే వతఇల నత్యతి కోత 
అయిన పై పాటలో మూడు గణములై న వెనుక విశ మస్థానమున్న ది. 
అ, అం, ండన పాదములో సం, న్య కాని శాననమున మభ్యాక 
రలో క_-న గణముపై యతి గలదు. నన్నయళభట్టును నిక్లే క-న గణ 
ముమె యతి వాడియున్నా డు. 
(భ) (భ) (గల) (య'సఅ) (భ) (న) 
భూపాల సీకుని క్రమ లియందు బుట్టిన నుతుండు 
(1) (2) (3) (£) (5) (6) 
(ఆది: 4-176.) 
(“లియందుి ము[దితముం అట్లయింన జగణము, 
జగణము, అ్తంద్రగణములలోనిది కాదు.) 
శన్నయ వెనుక మభ్యాక్కరల నుపయోగించిన ఎ క్హై(పెగ్రడ 
ఓ. గణముమై వడినిల్పినాండు. 
అనబ్భశ "లేజుండు (ావ్మా ణాసీక సహితుడై కడగి 
(ఆళణ్య: ' 7-810.) 


కే 


(పొచీన లావీ.ణికులలో కవిజానా శ యకారుడొక్కాజే క_వ గణ 
ముపై యతి చెప్పినవాడు. తరువాతి లాశ్నీణికులు ఎక్టాపెగ్గడ ననున 
రించి 4.న గణముపై ని యతి చెప్పియున్నారు. 

మథ్యాక్క-రలు కన్న డమున నున్న వని ముందు చెప్పియుంటేని. 
కాని యా భావలో యతినియమము లేదుగదాః చేశీయమెన యీ 
ఛందన్సులో సవాజముగా విటుపుగలిగి మిమస్థానమైన, కవ 
గణముపై యతిని నన్న యభట్టారకునికం కు ముందు కవు. లెందుకు ఫీ-వ 
గణముపై యుంచిరని సంచేహాము కలుగక మానదు. 

కాని యిదియే, సంస్కృ తాంధ చ ండస్సుల జత 
లోని యొక ముఖ్యభుట్టమును ెలుపును. మిధ్యాాక్కర చేళి రచన 
గాన దింపదములకువల పాదనియతి, లేదు. ఇంక నంస్క్భృత చుం 
లోని నాలుగు పాడములుగల వృ_త్తముగా నిరాపించునప్పటి కీ మధ్యా 
క్కుర్క పృథ్వీనృత్తముతో సమానమెనది. ఒకటి ఆరెండు మోతలు 
హెచ్చుగా రెండును సమానమే. ఇదియైన యతురగ్నణముల మూల 
మున నేర్భడినది. కావున నతుర విశ మము (పథానమైనది, 

అమూల్య మణిభూమ ణంబులుగ-జాూళ ్ర్రబ్బందంబులున్‌ (ఆది:5-62) 
12 అత.రము యతి. 


మభ్యాక్కటరలోగూడ నతురయతి చూచిన యిశ్షు యుండును. 


స్వ _స్తిన్స పాంకుశాత్యంత వత్సల జ సత్య(తిణ్మోత్ర 


ముందుచూవపీన నన్న య-మభధ్యాక_రలలో 19 అతరనము యతి, 
"జేశివృ_త్తములకు సంస్కృత వృ_త్తములతో నమానప్రతిప త్తి 
కల్పించుటకు, బేశిరచనలకు |పాథాన్య మొనంగుటకు నన్నయ సంస్కృత 
విశ మస్థానములను మార్చియున్నాండు, పృథ్వవృ_త్తమునకు సంస్కృత 
సంప్రదాయ (పకారము మ్మిశ్రమస్థానము 9-వ య తరము? (నన్నయ 
ఛందోరచనావికేవషములను గురించి, ద్వితీయ థాగమున నన్నయ 
చరిత్రమున మూడనగును.) ఆదికాలమునాటి ముడినరకు భావ, చేళి 
చ్నందోరచనశే కావ్వనిర్నాణమున  కాధారదములై నవని తొలుత 
చూవినవారు కీ _ర్హిశేషులు వేటూరి (ప్రభాకరశా్య్రిగారు.. (చూడుండు 
తెనుంగు తేటదనము. భారతి 1941 ఫ్మిజేవరి. 154-155 పుటలు.) 


ధ్ధర్తి 


ఈ వొననమునందు (పయాగింపబడిన శబ్దముల ఏవరణము. 

1 అరి - కోరిక _ అభిలావ - ఈ యరమున నన్నయ నని 
చోడులు వాడియున్నా రు,నీయర్ధి కారణముగనని యెద బల(కు.సం.6-10.) 

ఇదియే అంర్హియను తద్భవరూపమున నున్న. నేప 
నంళ్లిష్టలిపి ననునరించి అ_ర్హి౯ అను రూపముతో (హ్రీ పరరృము(వ28)లో. 
“కుత్తుకలబంటియగునెత్తురులు. ..మాంనం బ ర్లి౯ తినుటన్‌ వికటవృత్తు 
లగు రాతునుల మొ త్రము” అని కలదు. 

2. నల్క్‌. - చాళుక్యశ బ్బ భఛభనముకాదు - జేశళ్యము - (మ్య. 
లక్ముణ రాయనా సానళి. చాళుక్యులు దాతీణాతుం లే. 

రి నెగిదీర్చె అ నెగియదీర్చె = నెగయు -  ఎగయు తీర్చు - 
వర్పజుచు కట్టిం చెనని భావము. 

ఒగి, మొగి చమొదలగువానివలె నెగి యమవ్యయమని కొందతి యి 
(పాయము. 
వెల్వతీంచు - శకట రేఫము (పాచీనము (చూ. గణపవరపు వేంకటకవి 

శకటెరేఫ నిర్ణ యము. సర్వలత.ణశిరోమణి. 





గోరగల్టాక = శవమతావలంబులగు చిక్షత్రులు, 

గొరగ గలు-చు (గాక (కు.'సం,7-89.) గారగయకాె శీఖండము, ౨౩౦ ఇచటోగ ల్లాక" 
ఆనుచో గకారము గసరువైనను ల్లా లేల్చిపలుకుటచేత గురడవుకాలేదు. ఇది 
కన్నడ సంప్రదాయహమాడ శిథిల ద్విత్వము ననుసరించినది, 

బృందంబుగొనియుండు _ సమౌావేశమైయుండు - కూడియుండు ఈ కాలంబున 

ఇిందంబుి ఆను నుచ్చారణ లేదో, 

చారచనాని - వారణాని (పాకృతయాపసముం 
గొండ్తు - క్రియల -చివర శకట కేఫమే పూర్వము సనెలయు.చుం జోను, 

ఒట్టుడన్సీ - శాసనమును బోరయద్రోనీ. _ పరిగణింపక 

మలిన్నురై - శోలినులు అని “లు బహువచన (ప్రత్యల ము లేదు. బే దీనుర కియూపీలి 
సిద్ధి ఎ ఓపిలినిద్ధి శాసనము, 

తానపతులు - పౌనవరలు - కార్యకర్తలు - ఇది వవహారమున “సాశాపతి” ఆయినది, 
విశ్ళగాథఖ నాయకుని స్తానాపతి, ఈయింటి "పేరు గలచారు “నీతు కలరు. స్తాన 
శబ్లభ్ర వము తానము, ఇట్ల స్థానదీపిళలం తానదివియలం (కే, సం, లి-డ్ష) 
"'వెలంప నెత్తిన తానదీవియలు వోలె, 

నలియంబయ్వారల - నలియం 2 వారల ఐ-అయ్‌. ఈ లిపి (కమవుాను నప్పకవి యిచ్చు 
యున్నాడు, (చూడుడు ద్వితీయాశ్వాసము?) 


ఫ్ట్‌ల్‌ 


అం ఫలం బువేవీంచిను లింగంబడీసిన అను అెండు విశే 
హణములును “పాపము” అను పదముతో ననంయించును. 
తివితి _ శకటరేఫము (పాచీనము - దీని కృదంతరూప పము తివుట 
జాత (= యాతాళ బభవము - జూతరరాపాంతరము, 
నెాలవ _ ఇది నిలవగా చదువవలెను. 
"వేరకు - పెరడు - (పవారీళ బభనమని 
జేరఆం - పెద్ద ధర మని లతణరాయ వ్యాసావళి, 
కలశ బెడ్డట్టు - కలఠబు - కలశము రూపాంతరము. 
ఇడ్డట్లు - ఇడినట్లు - ఇచ్చినట్లు - డానను చేసినట్టు. 

ఇక్షు, పడు-పడ్డ. అనువానికి రూపాంతరము లగుపడుచున్న వి, 
ముఖహర్మము. “వెంంగమవూాకువు, 

ఇదియే ముఖకాల-ముగసాలగా వాడుకలోనున్న ది 

వింజమాకిడు- వింధ్య 
మాజ్ఞూపత్రము నిచ్చినట్లు 
ధర్మువు - ధర్మము క్‌ (పాచీనకాలమున థధర్హువురూపమే విరళము. 
(చూ. అద్దంకి శాననమ్బు - ధర్మ పురంబున ధర్మువులు. 
RE వ 

1. డకారముగా నాటిన *“జియను వింత యతురము వాడుకలో 
నుండుట, 

2, రేఫనంయు కృములకు శకట రేఫమే యుండుట 

గొండు - గొజ్జు - చేం[బోలు జ చేజ్బలు. 


కీ, బిందునునకు బదులు అనునాసికాతురములు (వాయుట, 
భక్తుల్తై - ఇను 
4. శకటేఫలు సరిగా వాడుట - వెల్వజించి తివిటి 
రృ నరళాణదేశము సరిగా పాటించుట. బెజబాడం గొవతు 
సామికి మఠంబునం గా ర్తి కేయునకు, 
6. గనడవాబేశము నియతముగా పాటించుట. 
నంఖ్యావాచకముల ప్రై ప _ బండుసోటు, 
అవ్యయమనుల పై - ఇందు (వత్యత మై. 
మె విశేమనులు - యుద్దమళల్లుని శాసనము - అత్ముణరాయ వ్యాసావళి _ ఆం(భ్ర 
భాషా చరిత్ర - 2న సంపుటము 1818 . 1819 పుటలు - సీనినుండి (గహిింపబడికవి, 


సశ 


== శొసనపివయవము — 


“ముదటిపద్య మంతయు యుద్ధ మల్లుం డను చాళుక్య రాజు (పశం 
నతో నిండినది. ఈ యుద్ధమల్లుండు బెజవాడలో. గుమారస్యామికి 
గుడియు దానికి జేర్చి యొక మఠమును గట్టిం చె ననియు, సీమ ఠవములో 
శవులే కాని యితరులు నివసింపం గూడదనియు, సివసిం చినచోం 
గాళిలో హత్య చేసినపాపముం బొందుదు ర₹యు రెంథవపద్యములో 
నున్న ది, ఈయొట్టును మన్నింపక శె వేతరులు మఠములో బసచేసిన 
యెడల, జేవస్థానాధి కారులును, రాజును వారల వెడలంగొట్టవలయు 
ననియు నట్లు వెడలగొట్టుటవలన నళ మేధము చేసిన ఫలమును 
నువేత.చేయుటవలన లింగముం జగులంగొట్టిన పాపమును గలుగుననియు 
వూఃూండవప పద్యము భాగము, కుమారస్వామి చేంబోలను (గామము 
నుండి మయొకానొకసమయమందు బెజవాడజూతర చూచుటకు వచ్చె 
ననియు, న్మాప్రకారము నచ్చినప్పు జెల్ల చోటు లకంజు బెజవాడ యధిక 
నివాసయాగ్య మని తోచి స్వామి యచ్చట నావిర్భవించెననియు,నిది 
తెలిసి యుద్ధమల్లుండు గుడియు మఠ మును గట్లించె ననియు నాలుగవ 
పద్యమునందు -రిండవప పద్యములో: జెప ప్పంబడినచడాని'ే ఏవరణము7గాం 
జఇెప్పంబడియున్న ది, ఈ పద్యముతరువాత నేజెనివిదిపంక్తుల (గంథ 
మున్నది. పనిలో $1 మొదలు కిథ వఆకుంగల పంక్తుల మొదటి యతు. 
రములు పోవుటంబట్టియు, మిగిలిన యతు,రములలోలహా డం గొన్ని నష్ట 
ముగా లేకపోవుటం బట్టియు [గంథము న్నష్టముగా లేదు. ఈ భాగము 
పద్యమో గద్యమో కూడం జెలియకున్నది. వీనితో నెడమ్మపక్క.. 
(రెండవవై పు) (గ్రంథము పూర్ణ మెనది, మూ్యడన (పక్కనున్న యమెదవ 
పద్యములో బెజవాడ కలం కారముగాను, రకుగాను దనతాత మల్ల వ 
రాజు కట్టించిన (గుడికి) కలశ మెత్తి ంచినట్లు యుద్ధ మల్లుండు వండ 
పమో లేక గోపురమో నన కక ఈ ధర్మమును బరిపాలించు 
వారికి బుణ్యమును జెజుచువారికిం పమును వచ్చునని చెప్ప 
దలంచిగాంబోలు “తనధర్మువొడంబడి కేన న్యా అని యంత 
వజుకుంజెక్సి యంతట చేషేతువుననో గాని లేఖకుడు విడిచి"పెట్టినా౭డు. 


ర 
ఈ (గ్రంథ మంతయు నమన్యయము చేసి చూడంగాం చొలుత 


జేయబోలను (గామమునందుం గుమారసారమి యాలయ మొకటి యుండె 
ననియు, నా "జీవుండే పిదప బెజవాడలో. (బత్యత.ముకాంగా యుద్ద 
మల్లుండను చాళుక్య'రాజా సామికి గుడియు దానిని జేరి భ కులు 
దెగుట కొక మఠమును గట్టించ ననియు, సీగసడి కే యాయుద్ధమల్లుని 
వునుముం డగు మతి యొక యుద్ధమల్లుండు ముఖమండపమో గోపురవమో 
కట్టిం దె ననియు. జేలుచున్న ది 


ఇదియంతయు నొక్క_శాొననమా లేక రెండా యని యాలో 
చించిబూడ మొదటి ముప్పదియాజుపం కులు నొక్క కొనన మనియు, 
మూండవ పక్కను జెక్కంబడియున్న పడిబంతులు నింకొకశొనన 
మనియు బొడకట్టుచున్న ది, వల యనః...యుద్గమల్లుండు బెజబాడలో 
మణ్ముఖున కాలయమును దానికిం జేర్చి మఠమును గట్టించె ననియు, 
వుఠములో శివభ క్తులుతప్ప నితరులు దెిగయహాడ దనియుం జెప్పుటయే 
శాసనముయొక్క-_ (పరోాజనము. ఈ కార్యము మొవటి ముప్పది 
యాజుపం క్రులలోనే నణ'వేతీనది. నర్భ్యసాభారణముగా శాననములు 
ఫలశుతితో నంతమందును. ఈ శాననమునర దట్టి ఫల్మశ్రుతిగూడం 
గలదు. మతీయు, రెండవ పక్క. చినరపం కిలో మరికొన్ని యత.ర 
ములు వెక్కుట కవకాశ మున్నది. ఐదవపధ్యము పూర్వళానన శేషమే 
మైనచో లేఖకు. జాపద్యమును రెండవ్యపక్క_నే యారంభించి 
యుండున గాని యది విడిచి మజియొక వై పున నారంభించియుండండు. 
ఈ 'హేతువులనుబట్టి మొదటి "రెండువై వుల నున్నది నమా ప్ప శాన 
నమే యని యూహింపం దగియున్నది. 


యుద్ధ మల్లుం డనురాజు తనతాత మల్ల పరాజు కట్టించిన గుడికి 
గో పురము కట్టించి నని రండవశాసననమునందు( జెప్పంబడినది. మల్ల ప 
రాజనునది యుద్ధమల్లునకు వాడుక వేరై యుండవచ్చును. ఈ మల్ల ప 
రాజే కార్తి కేయునకు గుడికట్టించిన యుద్దమల్లుం డనియ్కు నాగుడి"కే 
యతని మనువుండగు నింకొక యుద్ధ మల్డుండు గోపురముకట్టించచె ననియు 
నూహించుట యననుతజనము శాదు, 


56 


మొదటి వరాండు పద్యములు నొకళొనన మనియు, నాల్లన పద్వ 
మును దరువాతి గద్యమును నింకొక శాసగనమనియు 'రావుసాహెబు 
కృ వ్యకా_స్ట్రీగా రభి పాయపడుచున్నా రు, గాని యది సరి కాదని 
నామతము. కపి వప్పందలంచిన ముఖ్వవషయను సంగవహాముగా 
"మొదటి మూ౭డుపద్యములలో నే ఇప్పి వేసినను, దానికే వివరణముగ 
నాల్హన పద్యము జెప్పవలసివచ్చెను. అట్లు కావేని, యిద్దతు యుద్ద 
మల్లులు రెండు కా రి కేయాలయముల చేక-కాలమున నేక గామమునం 
గట్టించిరని చెప్పవలసివచ్చును. అట్ట యనగయము నమంజనముంగ 
నుండదు. మజియాు, నాల్లనపద్యము మొదటి శానననములో. జేరినది "కాని 
యెడల లేఖకుండు దానిని దృతీయ పద్య శేషమముగ లిఖంచియుండండు, 
కావున మొదటి ముప్పదియాజుపం కులు నొకశానన మనియుం, దరు 
వాతి పదిపం కులు నింకొకశానన మనియు. జప్పవలసియున్న ది. 

"కాలనిక్ట యము 


ఇశానన మెప్పృడు 'పుట్టెనదియు నిర్ణయించుటకు ముఖ్యాధార 
ములు “రెండు కలవు, అతురదులపోలిక యొకటి, శాసనథునందుం 
"శీర్కానంబడిన యుద్ధమల్లు 'లెవ్వనై నదియు నిరూపించుట యొకటి. 
ముందుగా నీయుద్దనుల్లు ఇవరో చూతము. మొదటిశాననములోని 
యుద్దమల్లుడు చళుక్య రాజని (రాజసల్కిభూవల్ల భండు) చెప్పంబడి 
నది, చళుక్య రాజై నయెడలం బూర్వజాళుక్య "రాజవంళ ములోని నాయడు 
గావలయును. ఈ వనంశ ములో నిద్దరు యుద్దమల్లులున్న ట్రితరశాసన 
ములవలనం గన్సట్టుచున్న ది. 766-వ శకనంనత్పరను ముదలు 810-వ 
నంవత్సరము వనజకు రాజమువేసిన గుణగ విజయాదిత్యుని తమ్ము డగు 
యుద్దమల్లుండొకండు కలండు. (1) ఈతని కొడుకు తాడరాజు, ఈతాడ 
రాజుకొడుకు యుద్ధ మల్లుడు. ద యుద్ధమల్లుంకు విక్రమాదిత్యుని 
కుమారుడగు రాజభీముని నిరించి 849-వ శ తొబము మొదలు 835క5్‌-న 
నంనత్సరమునణకు నేడు వత్సరములు చేంగీజేశమును బాలించిను. 
చాళుక్యవంశ ములో తాతా మనుమలిద్దజు యుద్ధమల్లులను వారగపడు 


గ్రై చూ. కలాచంబబ్బుశాసనకః Bpigraphia Indica Vol, 7. pp, 17T.off. 
నులి యవూండికాసనయు, Bpigrapbhia Indios Vol. 9. pp. 47. Off, 


వ్‌ 


చున్నారు. పీకే శాననములోం జెపఇంబడిన యుద్దమల్లు లని నామతేమ్ము. 
దీని కొళయా దము తోంపవచ్చును. అడి ది యనః- మొదటి 
ఇాసనములో యుద్దమల్లుండు చళుక కర రాజ్ఞను పరిపాలించిన (ప్రభు 
వయినట్లున్న ది. ఈడ రాజు తం కియెన యుద్ద మల్లుంసు న్యతంశము గా 
రాజ్యము జేసియుండలేదు, గావున మొదటి 'యూద్దమ స్తాం డాతంతై 

యుండం డని కొందఆననచ్చును. 'కాన్కి యిదియొక మాజేపనుగాదు. 
(వథమయుద్దనుల్లుక వేరునకు రాజు కాకపోయినను, అన్న యగు 
గుణగ విజ యాదిత్యునితో సమానముగ రాజ్యభారము వహించినట్లగ 
వకుచున్న ది, కావున నొకానొకవాననములలో గుణగ విజయాదిశ్యుం ౪- 
వరన నాన్‌ పజాపరిపాలనము చేసినట్లు (వాయంబడియున్న ది. 

(1) ఈ హేతువుచేతనే (వన్తుత శాననమున సీ యుద్దమల్లుని వర్ణం 
చుటలో రాజవిశేషణములు కని (వయోగించియుంకును" రెండవయుడ్ల 
నుల్లుండే గుడికట్టించినవాం డనియు, గోపురము కట్టించినది యాతసే 
మనుమండగు మతియొకి' యుద్ద మల్లుడయియుండవచ్చుననియు నూహం 
చిన నూహీంవవచ్చునుు గాన్ని రెండాన యుద్దమల్లునకు యుద్ధ మట్లుడను 
పాతు డున్నట్లు మనకు. జెలియన్కు గావున మొదటిశాననము (పథము 
యుద్రమల్లునిశాలమునందును, "రెండవది. ద్వి తీయ యుద్ధ మల్లుని కాలము 
నందోను, బుట్టియుండు ననుటయె సీద్రాంతగీముగాం గనంబడుచున్న ఏ. 
అట్లయిన చో ముదటిశాననము గుణ విజయా దిక్యుని రాజ్య కాలాన 
సానదశయందుు అనగా 890 చై) _స్తవాబ్ద ([పాౌంత మందును, రెండనతి 
దీనికి నలువగి యేబది సంనత్సరముల కుం బీదవను బుట్టి యుండవల 
యును. నన్నయభ ట్లారకుండు 1032న కై శ)_స్త స్తవాబ్దమునం బట్లాభిపి కుం 
డైన రాజరాజు నాస్థానకవి గాన నీ శాసనములు వాగనుకౌనను శాల 
మునక టం బూర్వము పుట్టినవియే యగును. 


శాననకాలము నిర్ణ యించుట కతురస(రాప మింకొళసాధన ముని 
మైనిం జెప్పి. ముంటినిగడా. దానివలన నేమి తేలునో విమరి ంతేను. లికి 
కాలక్రమమున మోాజణునని పూర్వ శఛాననములం బరిశీనించినవారికీం 
జలిసినవిషయ మే. ఈ మార్పు లెట్లు గలుగసనో యది B1rnoll’s South 
Indian Palaeography అను[గంథములో. నొంతవజణకు వివరింప? 





(1) య్యా శ క్స్‌ వర్మ (పభుబబజ్డుళానననశ, ఆరి సూ చం వ తిక నం చిక, a 


ర్‌ి 


బడినది. లిపివిబట్టి యణానక మేకాలమునయుట్లినదో యిం చుమించు ౫-6 
జప్పనచ్చును. ఆంధ బేళ వుందలి పూర్వ శాసనముల లిపిలో సామాన 
ద నీకై శింకురీతులు (కత్తులు) పొడకట్టు చున్న వ, అసు కతాకటియు, 
గడ కతా కటియు. వచుదటిసి రొజు ప వ ౪ బూర్వము 
వాట్టిన శాన రములో. గనంబడుచున్న ది. ర జరాజునాం డీయశ్‌ రముల 
పోలిక యహేతువుచేతనో గాని వూతేనని, ఆం(థ సాహిత్య పరివ 
షష త రై లుంలుంరారాంలాక డిళా న రములో 
rede లున్నవి. శో న్‌ తాం మున కుం గల మృ తాం 0౦శము 
చెప్పిన పూర్వభాగము లపి వేలు. తేరువాడిభాగము లిపివేజు. మొదటి 


చానిలోః యహ కములు నాగరలికికాంబోలి కొంచె మడ్డముగా నున్నవి. 
జఆఅండనదానిలోని యతురము లిప్పటి తు తపలికసిలాోలి కొంతవణలకు 
వ్యటువుపై యున్నవి, పూర్వభాగము వ _క్తీగర్మ కాలములో: జిక్కి 
కాలువ చేసిన ట్రగపడుచున్న ది. ఉ,గా భాగము కవిత్వము నన్నయ భట్టా' 
రకుని దని ఫఖనశమునం బే యున్నది ఈభాగము రాజరాజుకాలములోః 
సక్కియుండవలయును. రాజరాజుకాలమునందుం గాసి చానిపవిదవ 
నేంటినజుకుంగాని పుట్టిన ఆననములలోల బూర్వలిపి యక్క-డను నాకు 
గనంబడ లేదు. క్రమముగా గుంకనహోచ్చినది. (1) (నన్వత 
ఇానవములలి పి పూర్యో _కృపూర్వలిపిని. బోలియున్న ది. కావున, బికిని 
బట్టి చూచినను (ఎన్వత శాన రము నన్నయభట్టారుంని కాలము" ంకు6 


బూర్య మే పుట్టినట్లు 'లేలుచున్న ది 


ఈ చాదమున కొక యావ్నేపము పుట్టినది. అది యే” యన; 
అక్కరఛందన్సు పూర్ణము కన్న డను3ం బే యుంజెననియుం (బృ వథ 
మమున నాభందను,ను చెకుంగులోోనికిం దెచ్చిన వాండు నన్న యభ కనా 

ఇ A ౭ 
రుం డనయుం, గావున మధ్యాక్క-ర లలో రచింపంబకిన యూీాశాన 
నము నన్నయ భట్టునకు. దరువాత్‌జ్రై యుండవలయు ననియు గొండ 
అందురు. కర్భాటకద్భందోంబు ఫెలోని యిీదిగువపద్య్య మా యా న 
మున కంతకు నాభావము, 


rss sr sr srs rrr rrr rrr rn ee re a a 
(1) sees? శాసన పీళిః లో నివిషయను చర్చింపంబడినదిగాన నది చూడ 
లయును, 


సర్పి 


ఆగ వడా తానె నం వూర్త కెయి3 'నకలవిషయ భా పాదిగ ళం 
] క్షయ మాగరుపెటె నాం కర్గాటకఛాెషి యందనుం “కీళ్‌ “పిళ్వెం. 
దీనికి నరియెన తెనుంగు: 

“అర్జవజాతాననా! నంపూర్షృముగా నకలనివమయభాషాదులను 
నిగ్ణయముగా నే సనెతంగించిలిని, కర్ణాటక భావ యందము విను చెప్పె 
దను” 

వృత్తములు జాతులు నని ఛందములు రెంచువిభము లసియ్సు 
న కములు నంన్క ఫ* భామయందు6 బుశ్రుననియు, జాతులలో. గొన్ని 
సాంస్కృతిక ములు గొని ్న చేశ్యములు ననియు నిదివజలో.6 జెప్పి 
యున్నా రము, వృశిగల శో ణములును సాంస్క్భృకిక జాతిలకు ణఅములును 
జెప్పి బేళ్వ జాతులం జెప్పంబోవుచు సాగనర్మ మై గా యెపద్వ్యాములోని (చతిజ్ఞ 
చేసెను. సందర మునుబట్టి చూడ “గకలవివయభాపాదు లనంగా 
( రతఖండమునందలి) నకల చేశ ములందు (ఎచారను గల నంన్క్బృత 
చ ందన్సు లనియుల€, * “గరాటక ఖభామయందో” మనంగా చేశ్యచ ందన్చు 
అసి య' 6 గవిహృ డయ మెనట్లు తోంచక మానదు. కవిశ్యవిష యనములో 
సాంన్క్ఫతికపః పద్దతి యనియు, చేశ్ళవస్థలి యనియు ఆెండువిధము 
లున్న వి. పీనిణే పూర్వకవులు కొండజు మొక్షపద్ధతియనియు, జ్ర 
పద్దతి యనియు వ్యనవారించిరి. ఈసం(పప్రదాయమొనే యను నరిం చి 
నుందుగ మౌాక్షపద్దతిం జెప్పి సిదస 'బేశిపద్దతిం జెప్పందలంచి సాగవర్మ 

మై పడ్యమును జపే ప్పేనూ, అశేనియు దేశ ను, "తాను జెప్పంబోవు ఛంద 
న్సులు నంన్క శ మునుండి గహిం'పంబడినవి కా వని ఇప్పుణబురెమీ గాసి 
యాఛందన్సు నితర చేశ భామలలో శేవసి చెప్పవలయు జని క 
ఈమార్లమునే యవలంచించి వృత్తే తే ములు సాంస్కృరి క శాశులున్కా జెప్పి 
చేశ్య జాతుల జెప్పందలంచి క కవిజ 7” (గయ: ర్త 
1. క. విలయంగల చెనుయనవాసకుం, దలమయొ్యడు క్‌ నములంను దగ *రజిలు గ్‌ 
తులు నక్కారలంను గ్వానదలుం బొలుపాందంగ శ్రీ ధల డిష్టమున నొజలించుఆ. 
అని (ప్రతిజ్ఞచనెను. దీనినిబట్టి యక్కరలు * ర్థాటకభాగ యందు 
లేవని వాదింపవచ్చున"! 








1 దీని పరియగు పాఠమిది। 
క, పలయంగ ౬ 'దెనుంటచాసకుం డదలమయ్యుడు సీనములు మొదలుగా దరువో 
జలం గీదియలును నక్కురములు ద్విపదలు రిచ6 డిన్టమున నొనరించున్‌ . 
కవిజనా్యాఢరయము. గాళధికాౌగము. నూత్నముదణము. 151 


చాళుక్య్ళవం క రాజులలో నోశ శాఖవారు పిఠాపుర్మ చాంత మున 
కొజ్యము చేసినట్లును, వారిలో మల్లప యనువేరు గలవార లిరువురు 
ఆఊతయు మనుమడు నుండి రనియు, కెండవమల్ల ప 1202-న 3 వేంన్త న 
న్‌్‌ జూనునెల 16-.వ తేది నభిషి కు కుం డ య్యెననియు. బళా పురము 
కంంతీ మాధనసాాామియాలయములో నున్న మయొకళాననములో నున్నది. 
(1) ఈమల్లపలే (ప నుతశాననములోం జెన్పం-బడిన మల్ల పరాజును యుద్ద 
మల్టుండు నయియు నుండవచ్చు నని కొందలకుం దోయపనచ్చును, శాన, 
ఈ వీశాపురపుళఛొసనలివికిని బెజవాడ శాొననలిపికిసి భేద మధికముగా 
నున్న దం శావున్క రెండు నేక కాలమునందు బుట్టియుంకుట పొనలదు. 
కాబట్టి, యేవిధమున. జూచినను బెజవాడ'శాననను నన్న యభి'ట్టారకుని 
జాలముకం కొ బూర్య'మే వుట్రియుండు నను వాద మే సిదాంతము గా. 
గనంబకుచున్నది. డీనిని బూర్వపతుముచేయంజాలు నాభారము దిశ 
ముందు లభించిన లభించు ఇక! 


పద్న్వములలోని యతిస్టానము గూడ ఖాన కము టాం మని 
తెలువుచున ్న దెం యతి మెదనగణము "మొదట నున్న బి, న్నయభట్ట 
కృగ భారతములో? గాడ నిశ్లేయున్న ది. తిక్కనసోమ మాజి కవిశ్వ 
ములో మధ్యాక్కరలు నాకుం గనబడలేదు. నక్టా_పైగడ రచియిం 
చిన యారణ్య పర శేవషమునం దున్న వి, వానిలో యతి “బ్దనగణము 
మొదట నున్నది. ఆధునిక లావీ.ణి3; లమగముకూడ నిదియె. ఈమారు. 
నన్నయభట్టు కాలమునకు, వీదపనుు కశోంభుజానుని-కాలనునకు బూర్య 
మునను బుట్టియుండవలయును, ఈ విషయముగా క 'శాననము (ప్రాచీన 
చుయిన దసి సూచించుచున్నది. 


శారి కేయాలయను 
ఇశాసనమునకు నంబంసెంచిన కారి కేయాలయ మిష పెద 
వాడలో. కనబడదు. ఆనకట్లకుం బై ని నదీతీరమున వొక [పాచీన జే వా 
లయ మున్నది, అదియే పూర్వము కమారసా్యమిగుడిగా నుంజె నని 
కొంచ అందురు. అం దిప్పు డావిగపహాము చేను. శొనన స్తంభ మేమో 
ముశ్లేళ్వరస్వామి యాలయములో నున్నది, అదియే [పథనుమునం 





(ly చూ. Bpigraphio Indica. Vol. IV, pp 226. 


శ్ర 


ఉభూరస్వ్యామి గుడిగ నుం దెననియు నిటీవల శివలింగ మందుల (బత 
స్టైంవ బడియె ననియు, యుదమల్లుని చే [బ్రతిష్టింవ:బకుట చే మళ్లేశ్వర 
సామి యమక వేరు వచిన జని యు గొంద అందురు. తచ్లేశ షర్మ పతిషై 
యుద్దము స్లునిచేం 'జేయంబడియుండిన నుండవచ్చును, గాని కువమవూర 
స్తా మేయాలయమె వ మల్లేశ ర రాలయముగ మూాొటిన దనుటకుం దగినసాధన 


తులు టేవు. 


పూర్వ మును. డిచ్చటి శివ్చనినో మల్ల యుద్ద ముచేసి యా జీవుని 
నలనం “బౌ చాళుపతా'స స్త)ము వడ నెననియు, నా 'యుద్ధసమయమందు శివుని 
విట హోశారముగం బూాజిం చెననియు, మల్ల యుద్ధ కాలమున (బతిష్టం పః 
బడినది. శాన యుద్దమల్లుం డను వేరు జీవునకు నచ్చె ననియు నుశ్లేళ్వ 
రాలయములో నున్న యొక శాన వనములో. కెప్పంబడియున్నదది. కాని, 
ఈ వ్యుత్స త్తి లి యంత విశ్వసనీయముగాదు. బెజవాడకు జేరి యింద 
కీలపర్వత మనునొక కొండ గలదు. దానిమాంద శాసన స్తంభ మొకెటి 
యున్నది. అష్టనునకును శివునకును జరిగిన మల్ల యుద్ద మిందు సంస్కృత 
భావలో వర్ణింపబడినది. ఆ యుద్మశమమును జలుపు విగ సామలు 
కూడ శెక్క_యుడియున్న వి, ఈశాననపు లిపియు యుదమల్లుని శాశనవు 
లిపియు నొక్క-విధముగ నున్నది. అర్హునుండు పాశుప తా _స్త్రీము నంపా 
దించినచోటు వెజవాడయ్‌ే యను,ప్రతీతి ఈనా౭కేశాశ వేయి నంవ 
తృరములకు ముందుగసాడ నుండె నని ఈ ఇశాననమువలనం డెలింయ 
వచ్చుచున్నది. 


చేల బోలునం దున్న కుమారసాంమియే బెజవాడలో వెలసె నని 
శాసనమునం దున్న ది, ఈ చేబోలు గుంటూరునకుం డొమ్మి తి మైళ్ళ దూర 
మున భొపట్ట తాలూకాలో నున్న ఇ, అచ్చట నుండు శౌననములంబట్టి 
ఫూర్వ మ్యాగామమునందు న్‌ మం సుణ్ముఖాలయ ముండిన టు 
పకుచున్నది, ఈ యాలయమును బట్టియే (గామమునకు మణ్ముఖపుర 
మఘ నామాంతరము గాడ ౫లిగను. ఇప్పు శా గుడి లేదు కాని, 
శాకతీయ గణ పతి జేనరఠాజు రాజ్య కాలమునందు, అనం '౫ 118ిఫ్‌-వ తోసి 
సంవత్సరమందు గుడియున్న టాక శాననమువలనం జెలియు-చున్నడి. 
ఆంత కుంబూర్వ మె చాళుక్య రాజై_న యాద్లమల్లుం డాష్మిగహమును కిన 


ర్రకే 


కొనిపోయి బెజవాడలో (బతివ్టీం చినచో. దదనంతర శాలమంకుం 
జేలోలులో సెట్లుంజు నని శంక తో,.వకమానదు. వీనికి రెంకువిథము 
లుగ నమాధానము "చెప్పవచ్చును. చ బోలులోని ష్మి“హామునె 
యుద్దమల్లుం కు జెజవాడలోం |బతిష్మించె ననియు, జే శోలుని వానులు 
దానిని మతికొంత కాలమునకు దిరిగి తమ్మ గామమునకు గొనిపోయి 
రనియు. జెప్పవచ్చును. లేచా, యుద్ద మల్లుండు (వతిస్టించినది నూతన 
వ[గహా మనియు డానియందు,జనులకు భ_క్రిపాచ్చుటకై_ న్మూవసిద్ద 
మైన చేబోలు ఊవుఃన త్త (మే యో నూతీనవిిగవామందు (బవెళించె 
నని చెప్పుటయే శాననో దేశ మనియు జెప్పనమ్బును. ఇదియెనశ్య మని 
తోంచుచున్న ది. వడైన నొకయర్చ్వా క్మి“హామునంను జనులకు భక్తి 
విశ్వానములు రాఢమైనవ్హ్య డావ్మిగవామును బోలినమ్మిగవాము 
లావేరున చే యితేర్షగామములయందు। బ తివ్యీంచుట యిప,టికిని వాడుక 
కలను. తిరుపతి వేంక శేశ్వుర స్వామి నిబట్టి య నేకులువేంక కేళ్వరులు జేళ 
మందు వెలసినారు. అన్నవరసు (తుని నమీపమునందున్నది) నత 
వారాయణస్వామికిం (బతిగా న నేకసత్య వారాయణులు గోదావరీ ముండ 
లమునందు వెలయుచున్నారు, కాళీవిశ వ నాథానిలోలిన విశ్వనాఖు లనే 
కులు భరతఖండమందుం గలరు, 


వొవ్టికె రణపవివయ వము) 


శోననప్పులి పికి నాధుని కాంథథలివికిని భన మఫికముగా నున్నది. 
నర్మ మములో* గూడ నప్పటికి నివ్పటికిని వ్యళ్వాస మున్నది. శాని, 
భాపాలతుణమందు అనలా వ్యాకరణవిషయములో భేద మంతేణా 
చేదు, యతిస్థాన వివయములో. దప్ప ఛండన్నునందుం గూడ నభేద మే. 
గీనినిబట్టి యాం ధథభాపాం కణము, ఛందన్సు నప్పటి శే వొాలపజ కర స్తిర 
పడినట్లు కనంబకుచున్న ది. ఇవి యస్పటికప్పు4 పుట్రి వెంటనే రూఢ 
నుగునవి కావు, కాలక్రమమున మూజిమాజి చిట్టచివరకు నక్కవుల చేం 
నువ్గంథధనములందు. (బ యోగింపంబడిన ప్పృదు స్థిరవడును, ఇది భాపూ 
స్వభావను, మనకు. జెలిసినంతనజుకు నన్న యభట్టారకుండే యిట్టి వథ 
మాం థధనత్కటవి. అంతకుంవూర్వము పుట్టిన గం థము తేవియు నింత 
వణకు బెటంవడలేద్కు గాని కవితగము బొ_త్తిగాలేక యుండలే దని 


ర 


[వక తశాననమే తెల్పుచున్న ది. ఆంధ బేళము వరిపాలించిన నద్రసిద 
రాజులలో నాంవంళ్యు శు బే (వథములు, ఏకు డీ స్యవుట్టుట కందు 
మించుగా శకెండువందల త కదల న బూర్యము, అనంగా నిప్పటికి 
"రండు వేలయేీండ్లకముం దారంభించి రవూరమి నాబ్దువందలయేం డక 
వెలుయ జేళ మేగాక మగధ్య కర్గాట్క, మవోరాన్ట) దేశములుసాడ నేక 
చ్చగేముగా నేలిరి. ఏరిది బౌద్దమతము. బౌద్దులకుం (యాక్ఫుత భావ 
పము శోఖ్యము. ఆల్మశవంశ్య రాజుల ఛా నసనము లెచ్చటను (బాకృక మునం జే 
యున్న వి, ఆంభులవిదప పం బల్లవు లీజీళమును బాలించిరి. వల్తవులు 
జౌద్దులు కాక పోయినను (బౌాకృత మనచివజికు రాజిభామణా జేర్పడీ 
యుండుటంబట్టి కాంబోలు వాగిశాననము లనేకము లాభావలోనే 
యున్నవి. ఇటీవలిశానససములు కొన్ని నంన్టృకభామలోనున్న వి, 
ఆ నంస్కృతమైనను దున్దముగాను, (శౌకృతేనద భూయిస్టముగాను 
నుండును, ఆంధ్రుల కాలమందు గాని పల్లవులశాలమందుంగాని తెలుప 
భావలో రచింవంబడిన శాసనము లింతవజుకు బై టంబడ లేదు, కాంబట్టి 
యాకాలనుం చాంధభామ యేధాూవముగానుంజెనో తెలిసికొనుట 
కాధారములు లేవు. వల్ల వులయనంతరము చాళుక్యులు రాజ్య మునకు 
వచ్చిరి. ఏరి యేలుబడి 6-వ శ తాబ్బమం చారంభ్యమె రమారమి యాతు 
వందల నంవత్పరములు గడ చినది, చాళుక్యులు వె దికమానానువ రులు. 
వీరి శాననము ల నేశములు నంన్కృతథావమలో నున్నవి, ఇటీవల బుట్టి 
నవి కొన్ని తెలులపలోనున్న వి. రాజ రాజకాలమునకు. బూూరగము 
పుట్టిన థఛాననములలో. జెలుంగులో నున్నది ఈ యుద్దమల్లున శాసనము 
తవ్ప ముజియొకటి యింత వణకు గనంబడ లేదు, కాని, నంన్కృ కశాన 
నములు కొన్ని టిలో (గామ ఫీమాదులు వివరించునప్వుడు తెలుగు 
మూాబలు (వయోగింవంబడినవి. రాజరాజు కాలమునుండి యు. చెలులగు 
ఇఛాసనము లనేకములు పుట్టినవి. దీనినంతను బట్టిమాడ నాంయ్యనరాజుల 
కాలమండును బల్ల వులకాలమందును _బాకృత మే రాజా[కోయము కలిగి 


యుండినట్లు కేలుచున్నది. తెలుగులో నున షర దృవ బ్ఞములనేక ములు 
(పాకృతజ్యారమున వచ్చినవి. అవి ఈ శాలమునం బే వచ్చి యుండును. 


థ4 


చాళుక్య రాజులకెలనులో గంన్క్భతముతోో౬బాటు జీళఠ భామల కుం 
సాద సోరవము హపాచ్చినదిం 


1. క, మును మూర్తకవిత జోకం, బున “వెఅంయయడలగ జేశిశవిత. అంటించి “తేనుం 
నిక పీ రకం(భనివయనణనలో జన సతాస్ట్యశయానివాట్టి చాళుక్ళ్ట్టనృపుల్‌ , 


ఆని నన్నె వోడుండు చెప్పినది సత్యమే. చ “భుక్ష్య రాజ్యమా 


హక్‌ వ ; 
స డ నాం్మభ భావ యు డినడిన (సనగ మాన మై రాజరాజు టికున్న ౧ 


స్టితికి వచ్చినది. కవికులతిలకుం డగునన్నయభ్టటారకుండూ ఇారతర చన 


యందు (బియోాగిం దుటచే నీభాన పాననమె భావికవులకుం బతేను 
(వవకాణ మొన". ఆ మునోశనిని “వాను శాననుం డనుట కి": 
దెముక్కే. టే చాలును. 


ఎ జం(థ సాహి శరవరిమగ్నా క 1917. కంగు దె. 50.68 హటలం. 
1. దీని సరిగ సూఠమిగి; 
కం మునుతూర్మ క విత లోకం 
చంన సలయయంగ జేశిక వితల ఇంచి తెనుం 
శ నిలిపి రంభ్రవిమంయట 
అంచ చాకుకకి రాజా "కంద hf: అద్దె = 








6క్‌ 


ఈశాననముపై పరిశోధకుల వ్యాఖ్యలు: 


మధ్యగలభాగమును శ్రీ సి, ఆర్‌. కృష్ణ మాచార్యులవా రిట్లు నవ 
రణ7గాపించినారు. 


శాసనపాఠము - పూర్వలిపిరీతి. 


ద్‌సిం 'జేేబోలుయీ లెడు [వారతిరం] చేలు [వా] రొండుసోంటి 
గార (లు ను బుట్టువఎరుగాను జ [ను] [1.] 7 -ఈస్థితి నేకొణికాచు 
వార దీనిం డారునిల్పినవారు [సీ] తిదప్సీ యడిపుటపాపంబుగాన [1] 


శొననపాఠము - నవీనలిపీవీతి, 


దీనిని చేqబోలు యేలెడునాలరె తిరంజేలువారు ఒండుసోటి 
గొరగలును బెట్టు వేజుగాను జను స్టితిదవ్పీయడిపుట వాపంబు గాన, 
యిాస్థితి నేకొని కాచువాశి దీనిని చారు (-తారు వారు నిల్చినవారు. 


The above may be translated thus:— 

“Those same (people) that rule over Chebrolu shall 
permanently manage this (Charity). And the mendicant 
of another place shall know (i e. not disregard) authority 
(Bettuvu or Bettu since (it) is a sin to destroy 
(a charity) violating (its original) institution (౧56161 
those who, recognising this provision, protect this Charity 
will be (as good as) those that founded it. (nilpinavaru.) 

Here the expression (vereru) hasbeen misread as 
(Veraru) though the C sign of re the: first letter in 140 is 
clearly visible below. (nda) the first letter in 139. So the 
reading veraru (per-aru) and the translation of it into big 
charity suggested by Mr, Lakshmana Raoare out of ques 
tion. On the other hand, the expression has to be taken 
as Mallaparaju ber-eru (Mallaparaju veru-Mallaparaju 
peru-eru (eru means completely—kittel). The verse must 
be understood to state thatthe highly glorious Yuddha- 
malla with pleasure (originally) caused the (ftemple) to be 
built with elegance completely (eru) inthe name of his 
grandfather Mallaparju, asan ornament and protection to 


the whole of Bezwada, ‘and in course of time ‘suitably 
9 


66 


raised (to it) afront tower mogamadu, as though (he) 
placed a pinnacle onthe same. temple)” 1 


దినితరువాతి పజ్బులు పద్య పాదను కాదని శ్రకృష్టమాణార్యుల 
వారి అభిిపాయము:-_- 


“Here I think Mr. Ramayya Panthulu is correct in his 
surmise that verse 5 and the passage coming after it form 
a separate inscription. But I do not believe with him that 
what follows this verse is the fragment of a sixth verse. It 
is extremely improbable that a verse shouldhavebeen left 
unfinished as soon as if had been begun. On the contrary 
itis a prose passage conveying amessage ofthe donor to 
later kings. It says : (This) pillar (kuna) (is meant) for 
kings that recognise (068౧౧46) and maintain this (tana 
via Yuddhamalla’s charity)" 


శ్రీల మ్మ ఇరావుగారిపాఠ ముం 


99, 46౨0న ధి ఉక ఎ 4౪ (4) దీనిం జేం్మబో 

ఏ0. లు యేలెడు [వారతిరం] వేలు 

89. [లు] ను (బొట్టు వేజుగాను జ 

85. (న) యీస్థితి సేకొొణి కాచు 

84. [చా] ర దీనించారు నిల్సినవారు 

85. [నీ] తి దప్పి యడపుట వా 

86. [పం] జు గాన 

In this passage, the word tiram must be read as Tiram 

and means thesea coast; bettu means glory,fame and veru 
i.e. per which means a name; bettu veruganu therefore 


means with name and fame with glory. Stitiis Sanskri 
sttiti which means a residence;a decree, an ordinance 


(Apte) 
E.P.iVol. XV No 26.A note. Bezwada Pillar Inscrip- 


tion of Yuddamalla. Sri C.R. Krishnamachari, BA; Madras, 
(Page 864-865) 


67 


Ifthe first meaning is to be taken, yi 50/౫ sekoni 
would mean the taking over the charge of this residence, 
rest house; ifthe second meaning is to be taken this 
clause would mean follownig this ordinance (of the king) 
is the order contained in this inscription. l prefer the 
second interpretation. The passage on the whole may be 
translated as follows:—Let the rulers of Chebrolu the 
rulers of the sea coast,and the Saivamendicant of other 
places maintain (this institution) with glory following this 
ordinance. (lt they do so) they are the real founders (of 
it and not those who actually founded it). As it is an act of 
sin to destory (thisinstitution) transgressing the duties of 
a ruler (nitidappi.) The passage is incomplete; it seems to 
contain a request to the contemporary and future rulers 
10 protect the charity.’ 


BIBLIOGRAPHY 


1.Epigraphical Collection No. 828 of 1892-98 
2. Epigraphical Report 1910. Page 82. 


లీ యూద లలు లలా తాలి శిలాశాననము. 
ఆంధసాహిత్యపరివత్సతిక సం, 6. పుట 49-68, 
4 యువకులల బెజవాడ శిలాశాసనము, 
ఇది (ప ల్యేకపు_స్తకరూపమున వెలువడినది. (19170) 


(కీ, చ్చ (శ్రి జయంతి రామయ్య పంతులు గారిచే సంపాదితము.) 


ద, The Bezwada Piller Inscription of Yuddhamalla 
Edited by J. Ramayya. EBAB.L. Epigraphica 
Indica. Vel. 15. No. 9. Pages 150-159 


6. A note on the above by 
Sri C. R. Krishnamacharyulu do. Page 864.366 


7. A note on the above by 
Sri K. V. Lakshmana Rao do Page 8366-8367 
ర, యుద్ధ మల్లుని బెజబాడళి లాశాొననము _ ఆంధ సాహిత్య పరివ 
త్స్మతిక. అజవమునందలి ధ్వని తెలుగుననుండుట సం, రి.సంచిక 4. 
క్రీ శే శ్రీగొముజ్టాజు లత్ముణ రావుగారు. ౨56-268 పుటలు, 


శ్రీపతివండితుండు 


యుద మట్టున్‌ జబెజబాడ శిలానొసననము 


మధ్యాక్క-_రలతోనున్న సె శిలా శాననమునకు రచయిత 
యవంరో నేంటికిని యొజుకంబడ లేదు. -ఈశాననమును రచియించినకపి 
"తెలుంగు జేశమున వీరశై వపండిత క్రయములోం దొలివాండగు ,న్హి,పతి 
పండితు. డని] యిప్పటికి రమారమి యర్ధ శతాబ్దము (కింద, “కవికావ్య 
(వశంసాచం్మదధికి” లో కీ రి శేషులు ఆంధ గంఛశాలయోాద్యమపితా 
మహాులు నికుదవోలు నుందరముపండితులవా రిట్లు (నాసియున్నా రు. 
శివక వులలో2*. 

“క, అతులిత శినభ కునితోం 

(బతి సేయంగ రారు కోటి యాన్మాణులని త్‌ 

పతి పండితయ్యా నిప్పుల 

కుతుకమతిన్న్మూటంగ స్పై కొంగునను శివా! 


క, అల యుద్రవుల్లుం బనుపునం 
చెలుంగున మధ్యాక్క-ర లను జలిసను దొలి జా 
నిల (పతి పండిత కవి 
లలిత గతి న్విజయనగర రామయెచలింగా! 


క. అక్కు_రల 'జప్పం తాందెలుం 
౫కు-రనముల యుదమలుం డపం ఇజక్స్కి-ం చెన్‌ 
య శు 
నిక్క మతః డొక్కళివకవి 
రకొళశ-న నుతియింతు విజయరామయలభింగా 1” 





1. “పండిత త్రయము” అను నా వ్యానసమున నిప్పటికి 21 యేంత నాండు \(కీపతి 
పండితునింగార్చి (వాసినపుడు దీనిని విద్వల్లోకమునకొ ౯ జలిపితిని, (దూ,ఖారతి, సం. 
8. సంచిక. రీ_ ((_కోభన - ఫాల్లున) (మాక్స్చి 1926). 28 - 38 పుటలు. 

2, ఆం(భహ్మతిక సంతత్సరాదిసం చిక. శితకవులు. పండిత నిడుదవోలం సుతద 
తము పంతుల నారు, 


69 


(1 


ని శ్రీ/పతీపండితునింగార్చి తెలిపియునాఎరు. శొననమునందు లేకు 
న్నను శీ/పతిపండితుండే దినిరచయిత యిని మో [కిందియా ధారముల చే 
నూహింపంద గును. 


1. ఈకాననము బెిజవాడయందు నెలకొల్పంబడుట, పతిపలడీి 


శ్రి 
తుడు బెజవాడ వా _స్తవ్యుండగుట. 
2. ఇది మళ్లేళ్వరస్వామియాలయముస నెలకొల్పంబడుట. శ్రీపతి 
పండితుడు శైవమత, పాశ ్సస్త్యమునిరూవించుటకు కొంగున నిప్పులు 
§ ఇల 
మూటగట్టి శివభ_క్రిమహిమను. (ప్రదర్శించుట మల్లేశ్వరస్వామి 
యాలయమున జరుగుట, 


కీ. ఈళొననమున గొరగలనుగూర్చిన (వళంసయుండుట వే వ్‌జ్ర 
శన మతమునకు నంబంధించినదియగుట - శ్తీ/ పతిపండితుండు తెలుంగు 
-జీళపు ఏర ఎై_వపండిత తయములో వ మ 


“శ్వ, ఇందులోనున్న మధ్యాక్క-రలు మ్యాతాచ ౦దన్పునుండి 
యర డిన జేశివృ త్త తములగుట. ఈరచన తెలుంగుకవి తాపరిణా మ్మ పారం భ 
దశన నూచించుట. శివకవులు జేశీయుచ్చందడన్సులో మత వార్టపనకు 
కవితారచన నుపరూగించుట. 


5. (శ్రీ 

పె నుదావారించినవాని వివరణమునవలన | స్టిపతిపండితుని కర్త 
తపము నిరూపించుటకు జేళ కాలపాాత్రము లనుకూలిం చుననియే చప్ప 
నగసను, 


పతిపండితుండు కవిగామన కెతుక సడుట, 


_శ్ర్రపతిపండితుని నివాసస్థానము. 
ఈతకు విజయ వాటిక (జెజవాడృవా _స్తవ్యుండని, పండిత్మత్రయ 
మునం దింతీయుండును (శ్రీః శ, 1150 (పాంతమువాండును నగు మల్లి 


“కారునపండితుండు తనళివత త ౧సారములోం జెపి\ియునా~ డుం 
న్నా మస జ్‌ a 


కం ఒక్కు_డ డె వము శివుః డని 
నిక్కము చేయుటకు ముడిచె నిప్పులు చీరన్‌ 
(నుక్యక శ్రీ/పతిపండితుం 
డక్కజముగ విజయవాడ నలజమ్మి వివా | 


70 


శీ_వవాజ్మ యస ప పాల్ము_ణీకి సోవునాభుండు బనవపురోణ 
ములో నిట్లు జెప్పీియున్నా (డు. 
ద్వి భక్ర్తుండు శ్రీ/పతిపండితు. డిళు 
భక్తున కిలకోటి చావ్మాణురైైన 
నెనయన్న నాలుక నేం నోస్‌ చైతు 
ననుచు ననంత పాలుని నభాస్థలిని 
నెకొ-నయగాం జండ్ర నిప్పాలుగాబె 
చక్కొ_న సొత్తిపచ్చడమున ముడిచె. 1 ఆ. 210 పుట. 
పై నిపేర్కొనబడిన అనంత పాలుండు, కొండపల్లి, బెజవాడ 
(ప్రాంతములను పళ్ళివు చాళుకు్రలదండనాయకుండై, క్రీ. శం 1104 
1(పాంతములనేలినవాండు. కావున నిదియును శ్రీ/పతిపండితుని బెజవాడ 
వా_స్తవ్యతను స్థిరపజుచుచున్న ది. 
(శ్రీ పతిపండితునివంళ మువాండై న కాళీనాఘుని పిరారాభ్యుండు 
1తనధర్మ గు పాభ్యదయమున సీకథను వివరించు చు 
కం ధీరుడు ,న్సీ, పతి పండితుం 
ఉఊజారయం (బౌచీన జేశి కావ్యాయుడు మనకో 
దారి వాద షయ మార్ల 
సారభురంధరుఃడు లోక పావనుం జెన్నన్‌, 
కం ఆగురుండు విజయచవాటిని 
భోగోజ్జ గలమందిరమున. హక 
బెజవాడ మళ్దేళ రరసాావియాలయములో ఇాళుక్యనంక కాది 
మహామండలేళ్యర పల్ల కేతూని శాననములో 
ఆరాధ్యమల్ల యుద్దేన ఫల్లంనేన కృ ళతాభిదః 
మల్లెశ్యార యితిఖ్యాతః సన్నిద లై మహేళ రః 
ఇత్త్‌/చుద్యిజయ వాటాఖ్యపుే కృష్టోవిభూమ ణే 


1.ధర్మగుష్తాభ్యుదయను అమా దితము. ఈక థాభాగ ము బసవపురాణము. (ఆంధ్ర 
(గంథమాల్ఫలో పీఠిక రశ పుటలో గలదు, శ్రీపతి పండిగునివంళనుచారు తరుజూాత 
"కాక్‌ నాథుని చారై నారు, వీరారాధ్యు. డ్నీగంథమేగాకభ (చా యూళ్ళరి త్రనునునుటి యొక 
పద్య కౌవముంయనాడ రచియించియున్నాడు, అందలో (పథనూక్వాసములో కొంత 
భాగమూ 1807 లో మల్లంపల్లి కైరవమూ ర్తిగారిచే బందరులో ర నను చాతర 
కాలళో చెలుతడు “రత్నాకరము ఆన ప త్తి తోం (బకటిత మైనది. 


71 


తతః శ్రీ వండితా రాధ్యనామ్నా భకో త్తమే నచ 

శివభ క్ష వవనూనం చేవరి భ్యో=-ధికణతి; 

చీనాంబశే౭.గ్ని ౦ నంసాప_ శ మాకోమలకాఖయా 

థి 

బే మల్తేశ ర చేతః (వత్యతన్స్నమజాయత. 

(పండి తారాధ్యచరి త. (ఆం(ధగంథ మాల) ఉపోదాతవము 
పుట 27.) పల్ల శేతునిశాననము M. మ 2 1910. No 536 of 1009, 
See also paras 889 of Part II of the report. 

పై చానివలన | న్ట్రీపతి పండితని వాసస్థానము జెజవాడ యని 
నిశ్చిత మేగ చా! 

2, శ్రీపతి పండితుని శివభక్తి మావోత్మ్య (ప్రదర్శనము. 

ఈతడు విజయవాడలో శివభ కిని నిరూపించుటకు కొంగున 
నిప్పులు మూటగట్టైనని మల్లి కార్జున పండితుడు శివత త్త 6సారములో 
నిట్లు చెప్పియున్నా డుం 

కం ఒక్క-ండె చై నము శివుండని 

నిక్కము నేయుటకు ముడివె నిప్పులు చీరన్‌ 

(సక్కొక శ్రీపతి పండితుం 

డక్శ_జముగ విజయనాడ నలజమ్మ్మిళివా ! 406 పద్యము, 

పాల్కు-జికి సోమనాథుడీ విషయము బనవపురాణమున  తెలివీ 
నది ముందుదాహారించియ్‌ యున్నాను. పండితారాధ్య చర్మితలో పురా 
తన (పకరణమున పర్వత [పక రణమున (శ్రీపతి పండితుని (పశ ంసగలదు. 

కువాౌొరపాల భఘూూర్హ రుని కథలో 


దక. వెండియు శ్రీపతి పండితుల్‌ భువిన 

ఖండితై శ్వర్య వికస్వరలీల 

న్రర్తింపుచును పరవాదుల కెల్ల 

గర్పలు భర్తలుగాం |పతిష్టీంచి 

తోడంగి సె సా ఎత్తి పచ్చడముననిప్పు 

లడరంగముడిచిన నదియీమిచేనె. పుట 408. 1 భాగము, 

గణనపహా ననామములో “శ్రీపతి పండితుల” సింధుభల్ల వుండు 
అనియు “ఆంధ్రదేశ వరుసలో” పండీతారాధ్యు శ్రీపతి పండితయ్య 
యనియు సీతని (పళ ంసించియున్నా డు. 


72 


కాళినాభుని వీరారాభ్యుడు రచించిన భదాయుళ్వ్సర్మిత్ర మున 
నీట్లు గలదు. 

వ, అప్పండి కేం దుండు జయవాటికా మల్లీ కార్డును నాణ్నేయ 
భాగంబున నున్న శథమిోాశాఖ సమాపంజబునకు నరిగి యదేవు నభివందనం 
బును (పమథగణస్తో తంబును గావించి ఏతివళో [తు నాక్షర్షి ంపుచుం 
దనమిది పట్టుపచ్చడంబునంగట్టి యిట్లనియె.” 

(బనవపురాణ పీఠిక. 65 వుట.) 

* శివథ _క్షవిజయమున నిట్లుగలదు. 


క, అతులిత శివభ క్రునితోం 
(బతినేయలగశరారు కోటి (బాహ్మణులని (శ్‌ 
పతి పండితయ్య నిప్పుల 
కుతుక మతి న్యూటల్లై రొంగునను శివాం 


శ్రీ/పతిపండితుండు శినభ క్రి మహాత్మ్యమును నిరూపించిన పై కథ 
"తెలుంగువారినుండి వీరశై వము వీకేషముగ చ్యావించిన కన్న డబేళ 
మున (సవ గానక 


“పసాదః పానన యితి (పతిజ్ఞాయాగ్ని మాంళు కే 


బథాబబంధియశ్ళమ్యూం జీయాచీ ౧పతి పండితః 
అని శంకరారాధ్యులు తన బనవేశ విజయమునం జుపీయున్నా డుం 


గుబ్బి మల్ల నార్యుండు తనభానచింతారత్నమున (క్రీ. శ, 1518.) 


వారి యన భవం” వందన్శగెయిసి శిఖ యనం 

బేరడల్లి కట్టి మూర్ధాతీ,గల పడదుని 

మఘ్రరవకమంద తీవుద దుర్తుణగ ళవైప్షవవి (పజై నరెంబ 

ఏరవాత పి త్తదుశ్చేమ్నువముంకిడిసిళశం 

కరలంకమంచన్న శ్రీ/+పతీశ్యరేవ 

నురుమల్లి కార్టునం పండి త త్రయవాద రెమ్మ ఛవరోగగలిగా, 


ఈ పండిత, తయ, పళంసను పాల్ము_తికి సోమనాథుంజేం ((కీ* శ. 1280) 
పండి తారాధ్యచరి[త కృతకవతరణికలో నిట్లు చేసియున్నా(డు. 


తనకో కా నపకా నానా యుడు గం ఉడక హనద పాని నాకా కాగాక నాలా నర కలాల కాం నిడు తం ముంత బు మాలత్‌ 


ఈ ఇది నాతం(డ్రిగారణు కీ, శే. సుందరము పంతుల వారిజే రచెతమైనది. శివ 
భక్తుల చరిత్రనుఅను చెలుపు కందపద్యనులకకృృతి. ఆము దైధేను; 


78 


ద్య. కడునరి నుత, తిక్షర నా బవ్మా 
యథ Jaze వ | 
వారు భ_క్రియుత్ప త్తి కధిపతినాయగ 
బరగం దాం దొల్లి (శ్రీ పతిపండితయ్య 
సితీక ర వారి నుమాపతికి (మొక్కి-ంచి 

త్రి విష్ణువాదుల గ్‌ంటటడగించి 

జెనసి భక్తి (కియాస్టితిక_ర్త యనంగ 
జనియెను 'లెంకమం చనపండితయ్య 
గాధమె సంహారక రయ యనుచు 
సాభారణముగ నీళ్యరు భక్తిం బల్కు 
దదూరాన్యనవయ సంబవోరుం డై శవ యొ 
శరారుండు మల్లికాధ్దునపండితయ్య 
ఖ్యానితభ _క్తికి. గారణపురుము 
జ పండిత తయం బన భువి జనిరి. 


కావున మల్లనార్యునిపశంన పాల్కు-ళికి సోమనాథుని. పసాదమే యని 
ఇెప్పనగును. 


శ్ర్రవతి పండితునసి'కాలము. 


క్ర, ఈ॥ 1100-1170 మధ్యకాలమున విలసిల్లిన మల్లి కార్టున 
పండితుడు శివత త్త సారమున నీతనిం జీర్కొ_నుటశేం UY పతి పండి 
తుండుం (క్రీం మా. 1100 లకు బూర్వుండగుట నిర్వివాదముగా నేర్పడు 
చున్నది. పండితునివెనుక పాలుు._తికి సోవమునాథుండును పండిత తయ 
ములో నీతని తొలిచానిగం (బశంసించినాండు. ముందు నే నుదాపహారిం 
చిన బెజవాడమన్లేశ్యరాలయమునందలి పల్లి కేతనిశాసనమున “కాలము 
తెలుపంబడియుండ లేదుగాని యది 11న ఛతాబనాంటిదని శాననపరికోధ 


2 
కులు చెలుపుచున్నా రు, కాంబట్టి యత. డంతకుముందువాం డగుట 


వా_స్తవీకస్థితి యిట్లుండ, ఆంగేయభావలో శ్రీ వతివండితవిరచిత 

మగు న్స్‌ శ్రీ కరభామ్యేమును ఢ్రకటించి, దానిని 876 పుటల బృవహాత్సీ ఠి 

తో నలంకరించిన yy సి హాయనదనరానవుగారు పె వై తెలుగ్నుగంభ 
కం 


24 


ములలోని విషయములేవియు |గహింపక్క [శ్రీపతి పండితుడు కీ శః 
1400 [పాంతమువాండని (వాసిరి. వారు (శీవతిని౮హార్చి చర్చించి, 
చర్చించి తుదకు సారాంశము నిల్లు 'దెలిపిరి: 


1. That 5710661 Panditha was a person of great fame 
as a Virasaiva teacher and was not improbably the guru 
of the ruling King of Vengi at that time. 

2. That he lived about 1400. A. D. 

Introduction to Srikara Bhashya, Voll. Page 29. 

about Sripati Page 7-24. 


(గ్రంథ (ప్రకటనకర్తలు శీవాయవదనరావుగారు! తెలుంగుభామలో 
శ్రీపతిపండితునింగూర్చిన (గంథములు పరిలీలించియు, (పమాణము? 
(గ్రహింపందగినవానిని విడిచి పరిళీలించినవానిలోని విషయములను 
నమన్యయింపకయే ఇట్లు (వాయుట విచారకరము. 


(శీకరభామ్యమున మత తయాచారు లలో మూండనవానరైన 
(శ్రీను ధ్య్వాచార్యులవారు (వతిపాదించిన జై తమతము ఖండింపంబడుట 
చేతను, మథా్య్రఛార్యులవారు (శ్రీ శ॥ 1ఫ-వ క 'తాబ్బమువారు కావు 
నన్కు (శ్రీపతి పండితుడు మధ్వాచార్యుల వారికి తరువాతివాండని 
వాయనదనరావుగారియొక్క_. ముఖ్యమైన యాధారము. కాని ఈ విమ 
. యము నాథి"రముగాం గొనుటచే శీవాయవదనరావుగారి అజ్ఞతయే 
మటింత వెల్లడియగుచున్నది. అజ్ఞ తయెగాదు సౌవానమనికూడ 
చెప్పనగును, వలననంలా శీ హయనదనరావు గారు (పకటించినగంథము 
నకు మాతృకలో సీదై. సతమత ప్రనక్షియీ కానరాదు. తమవాదమును 
నిలువంబెట్టుకొనుటకు వారు తాము (పకటించిన [గంథములో నీ విమ 
యము చేర్చిరని న్పష్టముగ దా! ఈవివయమును ఖండింపుచు మాధ్యులే 
యగు డాక్టరు శీ చిలుకూరీ నారాయణరావుగారు (వాసిన వాక్యముల 
నిం దుదాహారించు చున్నాను. 


“ఈ రీతిగా పల్లి కేతనకాలము నిర్ణయముకానప్పుడు తత్పూూ 
ర్యుంజై. యవ శో ఉండిన అతనిశాననములో ఉదడాహృతుండయిన 
(భీతి పండితునికాలమునుకూ జా నిర్ణ యింప వీలు వేదుగదాం, ఇట్లాం 
డగా ఈమధ్య (శ్రీపతిపండితా రాధ్య్వవిరచితమని వెప్పబడే (శీకరభావ్య 
మును బెంగుళూరు వాస్తవ్యులైన |శ్రీసి వాయవదనరావుగారు జేచాంగ 


76 


నంఘపతుమున (వకటిన్తూ, న "పెద్దదయిన ఒకనంపుటము 
నింగ్నీక్లీముభావలో వీదికగా (వాసి (వచురించినాదు. దానిలో (శ్రీపతి పండి 
తుండు (క్రీం శ॥ ౧౪౦౦ సంర |పాంతమువాడని నిశ్చయించినారు. 
కాని తొలుత ఈ నిశ్చయమును ముందుగ మనన్ఫ్సులో చేనుకొని, 
తరువాత దానికి (వమాణములకోసము వారు తంటాలుపడీనట్లు నారి 
(వాతధోరణివలన కోనుగొనవచ్చును, ఇది శా ప్ర్రీయమైనపరికోధనవద్ధతి 
కాదు. తమ నిశ యమును సమక్థి ంచుగొనడానికి నవేవో పోలుపొందులు 
చేనిశాననముల నుజాహారించి, చాటికి అర్హములు కుదురనప్పుడు మాట 
లను తారుమారుచేసి ఏవేవో గవసలుపడినారు. వారుచూకిన ముఖ్య 
మైన [ఫమాణ మొక్క-టి కనబడుచున్నది. [శీకరభామ్యములో మధ్యా 
ఇచారో్యోపదిష్టమయిన దై ంశ మత ఖండనమున్న ది. కాబట్టి, (శ్రీపతి 
పండితు డానందతీరుల వారికి తరువాలి వాడు కావలసివుంటాడు, ఆనంద 
తీరులకాలము పదుమూడ శోళ తాబ్బము కాబట్టి శ్రీ పతిపండితు:డు 
పధ్నా లుగో శ తాభ్రాంతమువాడు కానలెనని se హాయవదన 
రాన్నగా రచ్చు వేయించిన (శీకరభావ్య ములో “మధ్యదై. వతేతుపణాక 
తార్కి. కాద యాజీవానాం విభుత్వాంగషకారాత్‌” అని ఒకచఛచోటను 
“భావత పాం చరా (తమధ్యాాజివైవ్ల షనానాం జగతో ్యారోకోశ పరస్య థ్సర్రీ 
రత్య వరి గహాోత్‌ ” అని చోటను రెండువాక్ళ్టము లున్నవి. మొదటి 
వాక్యములో మధ్వదై_ వ్రతమంశేే ఏమిటో దున్తా)హ్యాముగా ఉన్న ది. 
మధ్యోపదిష్థడై తము (ప త్యేకముగా తత్పూర్వ వై ్వతమునకు భిన్న 
యైన దున్న చా ! 

(శీపతిపండితుండు దై ఏతమును ఖండించిన పట్టులు: 


lu సదాఘటపటవన్నా త్యంత భేద వాదినః 

అధ్యాయము 1. పాదము, 2, సూ తము 1. 
ఏ. చె వత భాగవత పాంచరా తాదివై వ్రవమత 

అధ్యాయము 2, పాదము, 2 సూత్రము 89 
శ్‌, కించై తత్‌ సూ (శే శ ల్యేకజేశ పామాణ్య దై పతేనిరాసా 


"జె దై. ్వృతనిశాసాచవ్యవహీంయు కే, భాగవత పాంచరాత్ర మధ్వాదివై వ్వ వ 
చానాం జగత్మా_రణేశ వరన 


అధ్యాయను 2, పాదము కి, సూత్రము, 41. 


76 


4. గుణ తేన నర్భశ్ళతి నమన్వ మో నిర్జిజ్బూః ఆార్కికమథ్యాది 
“శీ వలా భఖేదవాదినాం బౌద్దాదిపత్‌ సర్వశుతి సమన్వయాభావాత్‌ 
తన్మతం నుతరామనంగతం లది సూచితసూ మ్మార్థః 


5. మధ్యాదై ఏత తపణక తార్కి_ కాదయోజీవానాం విభక్యాంగీ 
కారాల్‌ - తన్ని రసనార్థమ్‌. వతదధికరణ, పారంభ 8. 


“ఆ వాకషములో మధ్యశబ్దములేకుండానే సరిపోతుం జే! "5ండోవాక్య 
ములో భాగవత పాంచరాతములనే మత వాచకళబ్దములతో మభ్యాా 
చార్యుడనే వ్యక్తి వేరు (శీపతిపండితుండు చేర్చి ఉండడు, మధ్య అనేది 
భాగవత పాంచ రా తములనలె ఒక మతముకాదుం ఆవాక్యములలో మధ్య 
శబ్బమ్మపన్తుతము, అసంబద్దమునని తలంచి (శీపహాయవదనరావుగా రచ్చు 
వేయడమునకు మూూల్యపతి నిచ్చిన చేనిడీజమిాం దారుసారికి జాబు 
వాయగా పారు మూలమును చూచి అందులో ఆస్థలములో “మధ్వ” 
కబ్బములేదని (వాసినారు. కాబట్టి (శీపతిపండితుని కాలము (శ్రీం వే 
1400 అని నిర్ణయించడానికి సాధకముగా ఉంటుందనికాబోలు పరిష్కర్త 
లాపదమును చేర్చి యుంటారని నిళ్చయించుకొన్నా ను. (శీకరభామ్య 
ములో ఒబెషతే మతే ఖండనము లేకపోలేదు, డై తము ఆనంద తీరో 
పజ్జముకాదు. ఆనంద తీర్థుడు దై సతమత పునః పలిపాపతడుమా, తము, 


తశ క 8» అ ఏ టి 


(శీకరభాహమ్యమును (శీపతిపండితుడే రచించి ఉంటాడని నానమ్మ కము. 
అతండు రామానుజుడికి పూర్వుడని నేననుకొంటున్నా ను, పం జెండ 
=] 'తాబ్దమువాడుమా, తము కాడని నానము కము” 

(పండితారాధ్యచరి త ఉపోధ్దాతము. పుట. కష ఆం ధ్మగంధమాల) 


మైనియుదావారించిన భాగమును బట్టి (శీహయవదన రావు గారొన 
ర్చిన విపరీతకల్పనమును న పామాణ్యనికర్టయమును న్పష్టమగుచున్నవి 
గదా ! కాబట్టి (శ్రీపతిపండితుండు 14-వ శతాబ్దివాండు కాండనియు, 
శీ నారాయణ రావుగారి వాక్యములను బట్టిపం. జెండవళ "కాటికి బూర్వ్యు 
డనియు తెలియుచున్నది, 


77 


(శీవాయవదనరావుగారి “శండవయాభధారము - “*ఖండకపాలా 
ఖా్థనము” అను నామాంతరముగల మనువంశపు రాణమున పోచిరాజు 


పీఠనక'వి (శ్రీపతిపండితుని౮హార్చినవి కే మములు, ఈవిశేషములను సమన్వ 
యించుటలోను తమువాదమున కనుకూలముగా వాని నెట్లు నవరించిదో 


ఇక్యాడ వివరించుచున్నా 6ండను: 


—‘‘We may refer to some Telugu wearks in ౪7౧10౧ 
Sripati Pandita is mentioned ; the first of these is Manu- 
vamsapuranamu, a workin 5 Asvas M, O. Mss, Library 
_ Telugu D. C. I.No. 160 The author of the work 
Pochiraju Viranamatya After narrating the introduction 
and content of the work Mr. C. Hayavadana Rao, writes । 
The following three points Emerge from the above narra- 
tion’of the poet Viranamatya: 1. that Sripati Psndita was 
not only the Guru of the Telikas of Bezwada, 
240646 also that of the then reigning king whose name 
he gives as Chalukya Vishnu Vardhana Maharaja Deva- 
bhallana Vira Perumal Pratapa Chola, 8. that both Sripati 
Pandita and the king lived in Saka 1109—A. D. 1927, 
and that the Telikas of Bezwada and round about 
separated into two sections, etc. 


1 పోచిరాజు పీరనామాత్యుండు "లేక ఏిరనయనుకవి చేతికి 150 
యేండ్ల కిందటి వాడు. ఈతండు బవ్ముగంథరచయిత. ఈతండు తొలుత 


1. వి రేళలింగముపంతులుగాతి ఆం[ధకవుల-దరి.త రెవ భాగమున 96.97 పుట 
అలో సీతని చరిిత కలదు, మటియు శ్రీ వావిళ్ల వారి శతకవుల చరిత్రము రి_.వ భాగ 
మున 288.289 పుటలలో గలదు. ఈతడు తన 14వ యేట కృష్ణార్ణున సంజాదమా, 
18.న యేట పంచకాన్యములు (తెలుంగు, 22.వ యేట విభూతిమావోత శై వము (ద్విపద) 
26.వ యేట మూర్కంజేయచరి[(త 80.వ యేట నునునంళ పురాణము 86వ యేట 
ను_క్టడేవచరిిత్రమ్మ్క ఆపెన్సి ఆనందలహార్కి సౌందర్యలవారి భ ర్హృవారి సుఫాపే తమల 
నాం ధ్రీకరణములు,భ ల్ల చరిత పద్యకావ్యమును వచించెను, మనువంశ పురాణమున'"కీ 
ఖండ కపాలాఖాస్థనమని పీత. ఇది బెజవాజ మల్లేశ్వర స్వామికినంకితము. 

చీంటివఅకు గనుల చరి(త కెక్క.ని యితని తెను ఇ తూాఘ కావ్యము ఆడ యాథ 
దివ్యజ్ఞాన సమాజమువారి పుస్తక భాం జాగార మునంగఅదు, వాఫఘ'కౌన్యమునభ భా షాంతేరీ 
శరణములు చాలతమ్మ._వ. ఇదివరకు శ్ర్రీగోపీ గాభము 'వేంకటకవిది ఆచ్చుతోనున్నది. 
వీర కృతి (చంపువు ము దించ6ంబచినదిం 


7s 


కొలకలూారి వపేటవా _స్తవ్యుందై యా వెనుకకాన్నా ళ్లు ఈమని యందుండి, 
ఆతరువాత బందరులో -కావుర ముండి, షా. “"బజవాడ(పాంతములం 
(బసిద్దుండై యున్న గవి. ఈతం౭డు| వాసినమనువంశ పురాణమునకు (వాంత 
(చతియేగాక అచ్చుకలదు. కావున నందుండి (శ్రీపతినండితునింగార్చిన 
వాక్యముల సిందుదావహారింప లేదు. 


ఇంక పాల్కు-ఆికిసోమనాథఖుండు బనవపురాణామున చెప్పిన అనంత 
పాలుని వృత్తాంతము. (శీపతిపండితుం డనంత పాలుని నభాస్థలినికదా 
తాను కొంగున నిప్పులు మూటగట్టి శివభ క్షి పదర్శ్సించెనని చెప్పినది. 
ఆ యనంత పాలు (తిభుననమల్లప్‌[కమాదిత్వుని దండనాయకుండుం 
ఈతండు పశ్చిమ చాళు క్యుల దండనాయకుడుగా నుండి, బెజవాడలో 
కొండపల్లి నాడునకు, (క్రీం శ. 1095 - 1118 మధ్య యధిశారిగానుండి 
శొసనములను వేయించెను కాని ఆ శాననములో నెచ్చటను (శ్రీపతి 

పండితుని పళంస లేదు. -ఈవివయమును విముర్శించుచు (శిడానక్షరు ప 
కూరి నారాయణరావుగా రిట్లు (నాసియున్నారు; 

“అనంత పాలదండనాయకుడు (తిభువనమబ్లునికొలువుతో నున 
వాం౭డు. అతడు (దావా రామములోను చేబో లులోను నాదబెండ్లలోను 
శాసనములు వేయించినాడు. (తిపురాంత కములోని ఒకశానన ములో 
కూడ సీతనిే రున్నది. అతడు (కీ* శ, ౧౧-౨౬. - ౨౮ ,పొంతము 
నాడు. కాసి ఈతని శాననములో నీపతిపండితునిగార్చిన (వస్తావన 
లేదు, ,కీపతిపండితుడు తనమహిమ చూపిన దీ అనంత పాలుని ఆసానము 
లోనే. అయి తే (శ్రీపతిపండితునికాలముకూడ (క క్రీ శ్ర, ౧౧౨౬. అతా 
(వాొంతమని నిర్ణ యింపనచ్చును, కాని తా సోమనాథు డనంత 
పాలునిపరించి తెలిసి నాయలేదని నావి శ్వాసము” (ఉపోద్దూా 
తము) కీ9 పుట, 


పై వాక్యము లెంతయు సనుంజనము లనుటక నం జీవాములేదు. 
సోమనాథుడు [వాసినది చరిత మేన నది వింతతీరులు గలది. ఆతడు 
(వాసినవియన్ని యు సత్య మైన చరి త్మక్రింద పరిగణింస'ఠాదు. ఉదాహారణ 
ముగ బనవపురాణమున, కల్యాణక టకమును దాలించిన బిజలునివంళము 
వారు కాలచుర్యులు. వారిని సోమనాథుండు చాళుక్యులన్‌ చెప్పినాడు. 


79 


ఇది చరిత్రకు విరుద్దముగడా ! కావున |శ్రీవలతిపండితుం డనంతపాలుని 
కాలమునకు ముందువాడనియే చెవృనగును, 


మజియుం బె టై యుపోన్దాతము 28 వుటలోం గొంత చర్చింపం 
బడినది. అందు శ్రీపతివండితుండు పండి తారాధ్యునకుం గొం చెము 
ముందుగాజీవించియున్న ట్లు నూచింపంబడినది. కావున (శీపతిపండితుండు 
వనదియవళ 'తాబ్బనాంటివాండని చెప్పంద సను, యుద నట్టు నశాభకకరబంధ 
మునుబట్టి he శ. 980 (పాంతమువాండని నిళ్చయింపండగును. 


(శీపతిపండితుండు - కవి 


ఈతడు కవి యని పాల్కు_ఆికిసోమనాథుండు బననపురాణములో 
నంగమేశ్వ్యరుండు బసవని నరాండవ కన్న డుగుకథయం దిట్లు చెప్పి 


ద్వి. మలహారసానుజేదులు పురోహితులు 
వెలయం క్‌ డిలవోొ యిభట్టు టు 
కోరి వరాపరినోసకులు గళియంబ 
గారు య. పొఠకుండు 
(శ్రీపతిపండితుల్‌ శివుడ ! మీాకవులుః 


నాపండితయ్యాగా రనుంగుంబం డితులు 
ఆదిఏ్‌ ఇలవాడు మౌాదిరాజయ 
నాదరసజ్ఞుండు నలిళం౦ంక రయ్యు.” 


నెకథలో శివుని నకలనియోగమువానలు అనగా 72 నిరూ 
ములవారలు చెప్పంబడినారు. (ఈ 72 నియోాగములకీ చావా త్తరిని 
యోగమని వేరు. ఇచట శ్రీపతిపండితుండు కవిస్తానమునం జెప్పంబడు 
టయ్కు పండితుండే కాక కేక నగు మల్లి కార్టునపండితుండు పండితుం 
డుగా జెప్పంబడుటయు విశేషము. (శ్రీవల్‌పండేతుండు కవిగా ఆసీన్‌ 

ఇ. ఇవు మాశాళ్యం డాపండిళయ్య గాడ. ఇచ్చట వళ కార్యక వాట్‌ 
బడినది. “కావ్యుండుి అనునది కవిపరము7ా వాడుట గలదు, చ్నితక వి"పెద్దన, ఆప్పకవి 
దీనిని ప్రయోగించినారు. "గాధలు వెక్కౌెాడుజాండె కౌవ్యుండు నునుతీ””, అని సుమతి 
శతకము, 


80 


వడయుటచేతను సోమనాథుం డిట్లు |వాసినా౭డు. శీనకవులు మతవ్యా వి 
కొలుక ేళభాషలలో [గంథములు (వాయుట నవాజమే, (ఇపతి 
చండితు. జేయే[గంథనులు తెలుంగున రచియిం పనో తెలియరాలేదు. 
శ్రీపతిపండితుండు (బహ్మనూ(తములకు “నివదిపికి” అని వ్యాఖ్యానము 
'కైలులపన రచియించెనని *శినవకవులలో”” నిట్లు గలదు. 


శ (శీపతిపండితకవి శివ 
దీపిక విరచించి శె వదీయోగురుండైై 
చేవారు ముక్తి చీరీటి 
'రాపట్టిని విజయనగరరామయలిం గా! 


మతియు సీనందర్న మున బెజవాడశాననమునుగుఆించి, (పభుత్వ 
శిలాకాసనపరికోభధభకులు క్ట్‌ ద్ర ర్తి శేషులు సాక్‌, కృప్ప'శా(న్ర్రీగారు (వాసిసి 
వాక్యములుగూడ కొంత "తోడువదుచున్న వి. 


| cannot be ascertained if the pillar which bears the 
record (Yudhmalla Inscription) does actually belong to 
the Temple of Malleswara or was imported into if from 
some other temple af Bezwada which cauld not now be 
traced. In the absence of any difinite information on this 
point the natural presumption is that the pillar belongs to 
the temple of Malleswara andthe events registered there 
refer to the building of the templé in which the pillar 
has been discorved. Consequently the historical origin 
of the modern name Mallesvaramay have to betraced to 
the founder ¥Yuddha-Mallundu alias Nripadhamundu. 


కాని యిీతనికృతు 'లేవియు లభ వ్రముకాలేదు. కాలనిర్ల యము 
ననుసరించి, పోచిరాజు వీరన చెపి స్పినట్లు విష్ణునర్ధనునకు ఇరువ్రుగానున 
(శ్రీపతిప ండితోండు యుద్దనుల్లుని కాలమున నురేడందగును, (శ్రీపతిపండి 
తుండు విజయ వాడవ్యోస్తవ్యుండే కావునను నీశానన మక్క_డి జేశావు 
నను నీశతండే ఈశాననమును రచియింవెనని యూహించుట కవ 
శాళము లున్నవి. శీపతిపండితుండు కవియగుటయుు నతండు పదు 


నొకొండవళ 'తాబ్దమున ఏీలసిల్లి న పండి తారాధ్యునికోన c బారం 
డగుటయు నిశ్చాయమిని చెప్పనగును, 


81 


not to the epic hero Arjuna the puranic wrestler (41158) 
still it remains unexplained how atemple dedicated {to 
Kumara (Skanda) who is generally worshipped in the 
form of an image came to be the shrine of a fermless 
linga. Perhaps the subsequent history ofthe temple as 
given inthe mutilated record under discussion which 
reveals how in a later age aSaiva Aradhya established the 
superiority of the Saiva over the (Brahmana) sages may 
give a clue asto the period when the Kartikeya temple 
at Bezwada was converted into!the modern temple of 
Siva Malleswara. 


Para 9, Madras Epigraphical Report, Page 62. (1910) 


యుద్లమల్లుని శాసనములలో కార్తి కీియునకు గుడియు మఠమును 
గట్టిం చినట్లు చెప్పంబడియుండుటచే నది కారి కేయాలయమని చెస్న 
వలసియుండును. కా_ర్తికేయాలయనులలో వ్మిగహములే యుండును 
గాని లింగరూపమున నుండవు. కావున శీ కృష్ణా స్తి)గా రూహించి 
నట్టుగ నీ కార్తి కీయునిగడియు నముఠరమును నొ-కానొక శే_వాచార్వ్యుఃడు 
మళ్లైశ్వరుండను వేర లింగమును స్థాపించి మల్లేళ ౪ రాలయముగా వెల 
యింవంజేసియుండంద గును." తాతయ గు యుద్దమల్లుశు తొలుత గుడియు 
మఠమునుగట్టించినవాండగుటచేతం మేనుముండగు కెండనయుద్ధ మల్లుడు 
డానికి ముఖమెండపమును కలశమును గట్టించెను. మొదటి యుద్ద 
మల్లుడు గుణగ. విజయాదిత్యుని సోదరుడు. ఈతండు రాజ్యముశోయ 
తేదు. అ గసోదరుండును బవా్యాపసిద్దుండు నగు గుణ విజయాదిత్యునికి 
రాజ్యకార్యములోం జేవోడునాదోడుగా నున్న వాండు, మనుమం౭ను 
యుద్ధ మల్లుండు తాళపరాజు కొొమార్కూడు. కావున నీతనిని రంజన 
యాుద్ధమల్లుండందురు. ఈతండు డీ వ 927 _ 988 నఅకుం బరి 
పాలించినవ్లాండు, ఈతండే తన తాతకట్టించిన కార్తి కీయాలయమును 
తనాతాత చేర మళ్లేశ ౪ రాలయముగా చానిని వెలయించియుండును, శ్రీపతి 
పండితుం డీ కార్యమున నాతనికి తోడై యుండును. ఇంకొక విశకేవ. 
మేమన్కమల్ల నామధేయము? లిగినదాజులు తాత మనుమలగువీరిరువురును 
తప్ప వేణవ్యరును తూర్చ్పుచాళుక్యరాజులలో లేరు. కావున “రెండవ 

1 


82 


యుద్దమల్లుండు తన తాత వేర దీనిని మల్లిశ్వ్యారాలయముగాం గట్టించ 


కీపతిపండితుండు కవిగా పాల్క్ముతికి సోమనాథుండు వీర్కొనిన 
సంగతి యావజకుం 'జెల్పితిని, కావున శెవభ కిని నిరాపించుచు, తాను 
ఛభ_క్రిమహీమను (పదరి ంచుటయేగాక' శివకవి కావున నీమధ్యాక్క-రలు 
గల శాననమునుగూడ రచియించియుండుట యనంభావ్యను కానేరదు, 
ఎట్లయిన మిళ్లేశ్యరాలయముతోడ (శీపతిపండితునకు నంబంధము 
నిశ్చయమైనది; నిర్వివాద మైనది. భావిపరిశోధనమువలన నింతకన్న 
నెకుు.నగ విచారణ నేయుట కనకాశము లభింపంగలదు, 


మల్లి కార్జునపండితునికన మున్ను (శ్రీపతిపండితు:డు కవిగా 
బరిగణింవబడుటచే నన్న య్యకు మున్ను న్న “తెలుంగుకనులలో శ్రీపతి 
పండినుం డొకండని నిశ్చయింపందగును. 


పద్దకవి త్రీ న శక 
(జినేందవురాణముూ 


పద్మకి జినేం్యదవు రాణమునుండి యిీకించి పద్యము (ప్రబంధ 
రత్నావళి 81 పుటలో నుదావ్చాత మైనది. 


నీ, హారినిలయంబును వారినిలయంబును 
విషధ రాథ్యంబును విభ రాథ్య 
మప్పరోమయమును నప్పరోమయమును 
వనవీలానమును పావనవిలాన 
మున్నత కరిశృ్ళంగ మున్న తకరిళ్ళంగ 
మిందుకాంత (సవమిందుకాంత 
మురుకలనకులంబు నురుకలనకులంబు 
నంశు౭ాంత దో్నోతి నాంశు-కాంత 


గ్‌, మొనరనవశత సాహ్మస్రఈోూాజనోన్న 
తమును పదివేలయోాజన లవురువలము 
గలిగికనకా(దికిన్నూ టం గలిగితనరి 
[పథిత వైయొప్పు మందరపర్యతంబు 


ఈ పద్య్మకవి కన్నడవాజ్ఞుయమున నాది కవియనీ, కన్నడకవీ 
సార్యభామడని కి ర్రింపంబడిన పంపముహాకపయ్‌, పంపకవి విక 
మాస్దునవిజయ నును చామాంతరముగల భారతమును వేములవాడ 
చాళుక్యరాజై న యరిశేసరికి కృతినిచ్చుటయు నాత౭కు వేంగిపజ్ఞ్యు 
వా_స్తవ్యుండగుటయు పరిశోధకుల కిదివఆకు విదితమువై యున్న వి. 
సంపభారతమును నన్నయభట్టారకుంజెట్ట్లనునరిం చినదియు, నన్నయభట్టు 
చర్మితమున చూూడనగును. పంపకవి లాకిక సాహిత్యమునకు నంబం 
ధించిన భారతమేకాక జనాగవుమునకు సంబంధించిన మొదటి తీరం 
కరుసి చరితము. “ఆదివురాణాము” అనుేర కన్నడమున రచియిం జను 


84 


పంపకవి, యాంధ్ర జే శస్థమగు చేంగీఛుర వా_స్తవ్యుండగుటచే 
రాతడు తెనుంగుక్పుతులు రచియించుట యనంభావ్యముకాదు. ఆనాంటి 
తెనుంగువారు తెనుంగు కన్న డములు రెండింటియందు కవితారచన2ేయు 
సామర్థ్యుముగలవారు, సంపమవోకవి యాం (ధ( చాహ్మణుండనియే బారి 
(తక పరిశోధకుల యభి(పాయము. కన్న డవాజ్ముయమున (పసిద్దిశెక్కిన 
రత్న తయముు, (పంప్క పొన్న, రన్న్రలలో, పొన్న కవి నర్వ బేవుండను 
చేర తెనుంగున యాదివురాణము రచించియున్నాం౭డు. వీరు మువ్వురును 
వేంగీ జీళ వా-స్తవ్యు లే కావున పంపనవి తెనుంగున కవిత చెప్పుట చార్మిత్ర 


కానుకూలముగను, సాహితీ కవు పరిణామానుకాలముగను నున్నది, 


సంపకవియ్‌ు పద్మకవియని “నాక్రోజపంపి అను (గంథమున 
తివుస్పయ్య యను విద్యాంనులు నిరించాదముగా నిరూపించినారు, 2 
పంపనామము, పద్మ(పభయను నాజివ చై వతీర్థంకరుని చేరునకు 
తద్భవరూపము. పద్మ(పభ, పడ్య్మప్ప. పద్దప్ప, పమ్మప్ప-పంప అని 
యా క బరూపావతారము, శెనుగున పమ్మి నెట్టి సామక్క, పామూరు 
యూ శోబ్దభవనులే, పద్య (శేష్టి, పద్మక్కా, పద్య్మవురముు, అని విని 
సంస్కృత నామములు. “పమ్మి” యింటివేరుగలవారు వైశ్యులలో 
గలరు. క. ఈ పద్మపభయను వేరు జై నమతసంబంధమసని “తెలుకు 
కొనినచో వైశ్యులలో నే రూ యింటి వేరుగలనారుండుటకు కారణము 
నులభ ముగ [గహింపంగలుగుదుము. సంస్కృత జై. ననామమగ్ముపద్య' 
నామమే కన్నడము “పమ్మ "మొ తెనుగున "పెమ్మమైసది. పెమ్మున- 
"పన్ము రాజువారు, శావన "సెిన్మ్నున యని "తెలుంగుకవి కలండుకచా ! 


Journal ofthe Andhra Historical Research 5006166 Vol, 
Vl, part 824 Arikesari Inscriptions of (V) Vemalavada page 
188. “Pampa an Andhra Brahmin of Vengipura migrated 
to the court of Chalukya chief Arikesari ll. 


2% దీనిని తొలుత నా కెజుకపజచినవారు, కన్న డభావ 
యంద సాధారణపంజితులును మవావిదా్సాంనులును, మద'రాను వీళ్ల § 
విద్యాలయయ మున కన్న డశాఖలో అటల్‌ ల పనిచేసి, 
(సన్నుత మ్ముపకృతిగై కొనుచున్న శ్రీమాన్‌ ోాచ్‌ , “కేవయ్యంగారు. 
వారికి నేనెంత యు గృతజ్ఞుండను. 


ర్‌ 


నాడోజ పంపపుటలు 176 "77, 7కి. ముళియ తీమ్మ 
ప్సయ "సెంటు అయివివన్‌ కాబేజీ పండితులు. మంగుళూరు-1988 
ఇది పంపవీవయిక వివాద గంధ పరంపరలో మొదటిది. పంపకవి, 
ఆతని భారతకృతినిగూర్చి యత్యద్భుతనులై న విషయము లిండు 
గలవు. తెనుంగులో నన్నయనుగూర్స్చి యాతని భారతమునుగూర్చి 


ల 
యొక్క- |గంథ మైన దీని బోలినది వెలువడ బేదు, 


(8) చెన్న పురిలో నేయను వై శ్యులు పమ్మి వారు [గంథ 


ఈ జి ేం్యదపురాణనును గంధము పంపమహాకవిశి గురువైన జానేం[దముని 
చరితము _ ఈ జిెనేం(చముని యాకాలముననున్న జైనసముయాబాయ్యలలో మహో 
(పపిద్ధాండు- ఈతడు పంపకవిళశ కాక పొన్నకనికికూడ గురువుగా విలనీ ల్లినవాండు. శః 
విషయము వ్య కృముచేయుటకు వాతి (గంథాక్వాసాంత సద్యల న*దొాహరించు 
చున్నాను. 


పంపకవి: తదిఛురాణము... 


ఇందు చేజ్‌ీంగద్రమున్‌ం[ద వంద్య పరమజి"నేం్యద మఖ-చం[ద వాక్చం[దికా 
[ప్రసర్యపసాదోడీక్ష నూ క్తిక ల్లోలమాలాకీర్ల కనితా గుణార్ణవ (ప్రణీతమప్పాది పుఠాణ 
టోల్‌, 


బాన్నకని  శాంతీపు రాణాము... 


ఇదు జిచేందచరణసరసీరువా కిలీమాఖాయతూన | శ్రీమదుభరవకని చక 
వర్తినివ ర్రిరముం అమ్మునభ కౌభిదాన విద్యానిధావనుల్ల పారన్యతదనుజా తాథిజాత 
సారస్వత పొన్న పార్య"కౌరితమా మప్ప పురాణ,చూణామణియోళ్‌ . 


ఈ ఆ"నేందుండు కౌొనారు గచ్చుమానకు సంబంధించిన ఇ నాచార్యుండు - 
ఆ క్షద్బలి - ఆరవానంది - వీరనంది - రామనంది - చందినండ్‌ యూలతని గురుచరం 
పర _ వూజ్యపొద చచరి్యితమున నీకండు (పస్తుకుండైనవాండు, 


86 


జినేంద పురాణము నన్నయకు ముఠదుపుట్టాన యాంధ చేశ 
జై_నశాన్యమని చెప్పుటకు నంేహములేదు. తక్కిన జైన కాన్వము 
లతోపా టిదియు నళించియుండవచ్చును. మన యిదృష్టవళమున పై 
పద్య మొకటిమయైన మిగిలియున్న ది, తొలుత దీని నెజుకపజుచిన కీ, కే, 
"వేటూరి (పభాకంశా న్గు9ల వారీ (గంథములగార్భ్చి యిట్లు (వాసిరి. 


“దవిడ క రాట భావలలో జె నకృతులు పెష్కు.లున్న వి. ఇందు 
జినేర్మదవురాణమనియు నాదివురాణమనియు రెండు జైన [(పబంధము 
లుదావారింపంబడినవి కాని వానియందలి పద్యము 'లెకు.వణాం 
జేంొనంబడవయుును. ఉన పద్యములంజూడం గాం (బాచీనతర రచన 
ముగాం దోపకున్న ది." వీఠిక - 2 వుట. 


ఇది తెనుంగు భావమలో వెలసిన జెనకావ్వమనుటకు మె 
యుద్ద 'తొంశమునుబట్టి విశదమేగదా ఏ ఇక దీని (పాచీనతకు నంజే 
వామునకు గారణమిందలి “విషధరనిలయంబు వివషభరనిలయంబుి” 
అను కేమయే - ఇది చిత్రకవితలో చేరినది. క్రీ, శ 16 వ శతాబ్ది 
వనజకును తెనుగులో నిట్టి రశనలు తేకపోవుట"చే వారట్లూహించిరి. "కాని 
క్రీ. శ, 11వ శతాబ్ది పథమపాదమున నన్న -చోడకవి యిట్టి చిత్రబంధ 
కవితల నుపచోగించుటయు డీ శ, 814-877 (పాంతముల విలసిల్లిన 
నృవతుంగుండు తన కవిరాజమార్షమున నిట్టిరచనలు వేర్కొనుటయు 
నమన్వయింపంగాా మై గచన (పాచీనత నిరాఘాటముగా నిలునలలదు, 
“కాంగా నన్నయకు మున్ను వెలసిన యాంధ్ర జై న కావ్యములలో పంప 
కవి జినేం దవురాణ మొకటియని ఇచెప్పనొప్వ్పును. 


గజాంకుళుందడు. కశ 945 


(పాచీను లై న తెలుంగుకవులలో గజూంకుళకు. డనుకవి యున్నట్లు 
మడికిసింగన WS శ, 1400) తన సకలనీతిసమ్మతము] ఆనునంకలన్మగంథ 


“ఆం (ధభాపాకోవిదు లై న నుకవీంద్రవిరచితం బై. న ముదామాత్య 
పంచతం తీ, 'పజైబాపాల, చాణక్య, భామ్యు, విదుర ధృత రాష్ట్ర్రబల 
భృదకామందక్క గజాంకుక, నీతిసార్క సీతిభామణ, తేమేంద, భోజ 
రాజవిభూవణ వురుపూర్థసార భారత రావమాయకణాది మహోకావ్యంబులు, 
వురాజతివో+నంబులు, కందనామాత్యుని సీతిళారావళిలోకో క్తి చాటు 
(వబంధంబులయందుగ లనీతివికేవంబులూహించి, త్ర mr ా! ంబుల 
మైవిధంబుల వర్షసంగతంబు గావించి సకలనీతినమ్మతం బను వేరనొక్క 
(ప్రబంధంబు రచీంవుదు.” ((గంథావతారిక తొలివుట.) 


సింగన తన్మగంథనున పై నివేర్కొనిన కవులనుండియు,. కావ్య 
ములనుండియు సపదసృముల (గహించి, వానిని యుచబావారించినా౭డు. 
ఆతంయజే కొన్ని పద్యముల “కజ్జ్ఞాతము అని యుదాహరించినాండు. అయి 
నను, నాతండుదవారించిన మనోభారత్క కువారసనం భవ్క మార్కం జేయ 
వురాణా దికాన్యము లే కాక్క బజ్రభూపాల తేమేం[ద భోజరాజాదికనవులు 
జేండు మన కెటుకపకు చుండు ట చే “గజాంకుశుండిను తెనుగుకవి (పాచీన 
కాలమున నున్నట్లు మానను (గహింపవచ్చును. 


ఇంక గజూంకుళు. లీకాలనువాండో తెలిసికొందము. మడికిసింగన 
డీ. శ. 1400 (పాంతమువాడుగాన, నాతండు వేర్కొనిన వారంద 


1. సకలనీతీనమ్మతమనగారాజ్యూంగముల లో 'సకఅవర్ష్హంబంఅచారును పరస్పరము 
(పన ర్రీంపవఅనీన నీతివార్షముజుసకల(గంథస సమ్మ తశూసనట్టి దిగా శీర్చి "సమకకార్సినది.? 
వాడికినింగ న "వెందడట తెలుంగలో నిట్టి (గంఖభములనుండి పద్యముల ననుకార్వెను. 
ఇం"దెంతగంశ్యమా కలదో నునకికం ల ప ఆశ్వాసములు (రఖూర మి జేయి 
చద్యములం)గ అ(గంఖమునువిడద్వద్వయత్యలు శ్రుమానవల్లి రామకృన్షృక విగారుపీథికతోగరాడ 
(పకటించిరి, (ఆం(ఖ్రగంశతాల 1921) 


88 


తంత క్షు పూర్వులగుట నిరి్పివాద మే. “కావున గజాంకుశుంను (క్రీం స్ట 
1400 లకు వపూర్వుుండు. 


తెలుంగుననేగాక కన డకవిచరి,తమునసహూడ నీగజూంకుకుని 
(వశంనగలదుం అందులో గజూంకు కుండు డీ శ, 1000 (పొంతము 


వాడని యిటు, నాయంబడియున. ది, 
పక | a 


గజూంకుశ. ను. 1000. 


మల్లి కాష్టునను (నుం 1245) సూ_క్రినుధార్జవదల్లి “గజూంకుళ 
రాజనచి _త్రన్ఫ త్రీ తి” ఎందు ఈత నన్ను న్సుతిసి ఈతన్మగం థగళిందపడ 
గళన్ను ఉద్ధరినునంత హేలిరువుదరిందడ ఈతను క కన్న డదల్లీగంథగళన్ను 
బరదిరజీకు. నయ చేనను (1112) ఢర్మామృతదల్లి 660 జాంకు క్‌ నోళ్ళునత్తు 
రంజినుపన సదర్ధదృష్టి” ఎందు య;ోాకొవియన్ను న్వుతిసిడ్దాన. దుర్షసింహను 


(1145 ఈన నన్నును తీనువ. 


1తిజగన్నుత వాగ్విభవది। నజంగనోర్మడియనిప్ప పం పతళిందం 
విజితారిదండనాయక ! గజూంకుకం కళ లనాంఛిత పియశ"ర్యం॥ 


ఎంబపడ్నదింద ఈతను దండనాయక నాగీయనా దొడ్డ కవి 
యాగియూ లృడ్దంతతిళియు_త్తీద. ఈతనిగ గజగఎంబహీసరుడంటు 
శ్రీధరాచార్యను. (1049) తన్ను జాతకతిలకదల్లి ఇననహానరన్ను హేళి 
రవుడరింద ఈతను 1049 క్క హీంద యిద్దిరజీవ. నుమారు 1000 దల్లి 
ఇద్దిరబహుదందు ఉ “హా న్లుతేవ, ఇన్నో వోంద ఇద్దిద్దరూ ఇర బహూుదు, 
ఈకొవియున్ను హిందవళోళిదవరల్ల ద- షద్రభట్ట అండయ్య, శేరిరాజ, 
కంముదేందు వాణీవల్ల భ మాదలాడ కొవిగళూపోాగళికువుదరింద ఈతను 
(పొఢకవియాగిద్గరబేకు ఇవన్మగంథగళు అవువూదురదిల్లం శబ్బమణి 
దర్ప్వణదల్లి ఉదాహృతవాదశెంవు జద్యగళల్లి బందరడుకడ 1గజగఎంబ 
పానరుదూరయు త్తద, ఈపద్యగళు యివన్మగంథ దింద ఆదు అత వాదువో 
ఎనోతిళియదు. (కన్న డకవిచర్మితము (పథ మ'ఖాగము, 72 వుట.) 


ప ట్‌ Le మట ల tec 
క. జశార్చనళబ్దకమునకు జన్నిగ నాగన _గళప్రమునక్పు నాగిక - భాస్కు.రళబ్లయమ 
నతు బొ-చిగవలె గజాంటళళబ్లనునఘ గజగ వ్యనషక్తరయాసను, 





89 
కన్న డకవిచరి.తకారులు ,న్రీ,థరాచార్యుడు (కీ. ఈ. 1049 లోం 


(బ్రళంసించిన దానినిబట్టి గజూంకుళుండు (కీ. త, 1000 ([పాంతమువాడని 


యూహీూం'చినారు. కాని యాతనికాల మింతకంకు స్పష్టముగా మనకు 
తెలియుటకు శాసనాధారమే కలదు. 


గజూంకుళుండనునది. విరుదమే కాని న్వతస్పిద్దమగు వేరుకాదు, 
ఈతనివేరు నారాయణుడు. ఈతండు రాష్ట్రకూట రాజగు వనాండవన 
కృష్ణ చ్మశవర్తి కాలమున నాతని (పసథానియె (వసిద్ధికెక్కెను. మూడవ 
కృవ్ణచక్రవర్తి క్రీ. శ. 989 నుండి 965 వజుకును 29 యేండ్లు పరిషా 
లించినవాండు*-ఈత (డు అమా ధువర్ణునికు మారు(డు. అకాలవర్ష జేనుండని 
యిరాచ్మకవంర్తి నామాంతరము, ఈతనికి మాల్య ఖేటము రాజభాని, 
ఈతడు (శ్రీం శ, 945 లో నెలకొల్పిన కాలోద్రి గామ శాననమునః 
గజూంకుళుని విషయ మిట్లు వర్షి త మెనది. 


“ నీ/,మతిమహివవివ. యేకాంచనముదువోలితి (సిద్ధ గామే 
వా_స్తవ్యకః కాండిన్యో వాజ నేయ ను కణ్వశాఖాధ్యయనః 
దామ పార్యనుతళ్లీ మాన్‌ న దాన్యోయః (ప్రతాపవాన్‌ 
నారాయణాపిధా నేన నారాయణ ఇవాపరః 
విఖ్యాతో భువి విద్యావాన్‌ యా గజ్రాంక్రుననంజ్లయా 
(వథానః కృృవ్ణరాజన్యమం్యతీనన్‌ నంధివి[గహో 

తన్య యః (పతిహాస్తోభూత్‌ | వియోదమీణహా_స్పవత్‌ 

ననియు రక స్తేన తేజన్వీ సంధివి గవాకర్మ ణి 

పారగో రాజవిద్యానామ్‌ కవిముఖూాః డ్రీయంవదాః 

యస్తు ధర్మరత భాతి ధర్మో వి[గవానివం” 


పె చానివలన సీతండు, మహీవమ విషయమున కాం చనముదువోలు[ గామ 
వాస్తవ్యుండనియ, కాండిన్యనో, తుండనియు, దామ పార్యనుతుండనియు 
1e Solotgi Pillar Inscriptions, HBHpigraphia ‘Indica Vol. IV 


No. 6& Pages 57 to 60. Edited by Kielhorn & Krishnasastry. 
12 


90 


నారాయణుండను వేరుగలవాండనియు గజూంకుళుండనునం జే (వసిద్ధుం 
డనియు, కృష్ట రాజునకు మంతి సంధివిగహి కల ఈమె మై మహిత్మప తాపకాలియె 
కవియె రాజపిద్యాపారగు౭డై విలసి'ల్రైెననియు తెలియుచున్నది. ఈతశాొనన 


అం (శ్రీః శ, 945. 


కస్న డక వులు గజూంకుశునిగూర్చి చేసిన ప శంసనల కన్ని ంటికినిందు 
సంవాదము గన్పట్టు చు నేయున్న ది, కన్న డకవులలో సశండువాల [ప పసిద్హుయ 
డని వారిన్తుతులే తెణుపుచుస్నవి. కాని కన్న డమునను, "తెలుసనను 
ఉతండు రచించిన గంథము తేవియు కానరాలేదు, తెలుగున నీతండు కవి 
యసియుు నీతడు నన్న యకం" నూ అేండ్లు ముందున్న వాండనియు 
మనము నిళశ్చయముగం జప్పనొప్పను 


నర్వ దేవుయు కీ. శ. 953 


(పాచీనులగు తెలుగుకవులలో నర్వ జేవుండను కవియున్న ట్లు 


(వబంధర త్నా వళి1లో సీ కిందియుదావ్చాతులు గలను. 


నర్వ దేవుండు - ఆదిపురారాము. 


మ. నరనీజాతవియోగకారిపురయోపావ_క్ష్రవ్యాద్యాతి నుం 


దరకాంతిం దతశిగించు బో యని మదిందర్కి.ం౦చి దోపూకరుళ 
వురముద్దండకరంబు లెత్తి చఆవం బొ త్తయిన యట్లూప్పు ను 
డురసౌభా (గనిబజ్ఞ కేతువు మజోదోలాభిరామంబుగన్‌. 


పహారినిలమణివిరాజిత 

నురుచిరగోపురము. దగిలి చూచి త విసా 
కరుడు విధుంతుదముండల 

పరిళంకం జేసి పురముపై జన నోడున్‌. 


నర్వ ేవుండు - విరాటము 


ఇతయురసాబ్టి నీ రెట్టిదో యని మది 
నూహించి యువ్విళులూరకుండ 
విరనంపుముదిమికి పరివారం బగురసా 
యనముమోాదికి చిత్త మరుగకుండ 
తివిరి చేవొంబు సాధించు సిదరనంబు 
కందువ యచ్చాటి కందకుండ 
నాయువు చిరతరస్టాయి గాం జేయు ను 
ఛారసంబున వేడ్క.ందగులకుండ 








క. యబంధరత్నావళి (19185) బవ్యాన్సీ వేటూరి (ప్రభాకర కాత సంపా 
దితము పుట ౫36 137 ఇందు పెదపాటి జగ్ధన్యవబంధర త్నాకరమునను, ఆం(భ 
'సాహీత్యపరివ.త్కా-రాస్టలయమున గఅ ““ఉఊదావాణపడ్యమలు” అని పేర్కొనబడిన 
(గంథమానుం డి పద్యము లేరిసమకూర్ప బడి నవి. సర ఏ చేవునిపద్యమాం(భ సాహిత్య పరిమత్‌ 
గఅశనంభాత యుదానారించెను. పపెరెండు,గంవము అమ్మ్నుదితములు, 


98 


న, నఖలజనులకుం బంెకీరువోసనుండు 
నంచితంబులుగా నంగహించెననలో 


భరితజలములై. పురనరోవరము నొప్పు. 


పె పద్యము లుదాపహారించినగంథనంఛాత (క్రీం శ. 1580 (పాంత 
ముల ముందున్న కవుల నే చేరొ_నుటచేత నంతకుముందు నర్వ బేవుండని 
కవియున్న ట్లును, నాతం శాదిపురాణము విరాటము (భారతవిరాట 
పర్వము) తెలుగులో (వానెననియు న్పష్ట్రమగుచున్న ది, 


సర్వ బేవుండని కవి యున్నట్లీ (ప్రమాణమేకాక, కవిన్తుతులలోం 
ఎడపాటి ఎజన తన మల ఆచరి తలో ;___ 
అ బా 


చ, వినుతు నొనర్హు నం్మధనుకవి(పభు నన్నయభట్టు తిక్కయ 
జ్వను శివజీవు భాస్కరుని జక్కన నాచనసోము నర్వ దే 


వుని భనదూరు వేము నలపోతన వీల్లలమత్ల్‌ ఏరభ 


(దుని శరభాంకు ఏరక్రవ్‌ ధకార్చటి శకీత్రన భట్ల్టబాణునిన్‌, 
అని ఈతని Woes Nees క్రీ. ఈ 1509-80 


సెనివే పేర్కొనిన ్గంథములలో “ఆదిపురాణము” జై టై నకాన్యము, 
జె నతిర్థంకరులలోం (బథముఒడగు పురు టేవునిచరి తమును "తెలుపునది, 
ఆఈగంథమును నాదిపురాణ మను జే వేర కీ, శ, 78కి లో ఉన నేనుండనుకవి 
సంన్కృ్బుత మునరచియిం చెను. మహాపసిద్ధుండగు పంపకవి దీనిని కన్నడ 
భావలో రచించెనుం [(పాచీనకాలమున తెలుగులో జె. నకావ్యములు 
చెలసినవి. తెలుగులో నాదిపురాణమును వెలసినది. కాని ముందు 


(వాయంబ డినది, (వుట. 27). 


ఫలి 


ఉన్న వద్యములం జూడంగాం (బాచీనతర రచనముగొ 
దోపకున్న ది.” పైయభిపాయమును విమర్సించుచ్చు మనకు 
దొరికిన రెండుమూ;డుపద్యములతోడనే కాన్యకవితా పాచీన తానవీనత 
లకు నిర్ణయింపరాదనియు కన్న డభావలో పొన్నకవి, నర్వ బేవుండని 
చేరువహించినవా౭డనియు నవాత. డీగంథ మును తెలుగులో రచియించి 
యుండదగుననియు జాక్టరు నేలటూరి వేంకటరమణయ్యగా రొకవ్యాన 
మున? నమర్థించిరి. ఇదియెంత యు నమంజస మైయున్న ది. 

కన్న డభావలో రత్న తయమను వేరెన్నికగన్న పంప, పొన్న, 
రన్న లను వారిలో పంప పొన లిద్దజును తెనుంగువారు. పొన్న ౭డు తన 
శాంరిపురాణములో తన్నుగార్సి, తనయననికినిగార్సి యిట్లు చెప్పి 
యున్నాడు. 

క. ఆతంచెయ భ కన 'వి 

జడ్యాలతి శ యమవహోనిభాననన్భ్య యమువ మా 

తీత్రవుదంచేతొ?ం వి 

ఖాత మజెంతెందొడుంట వేంగివిమయం. (1.41) 


క. 'వేంగవిషయవ లై )భున 


నంగళ్‌  ళసళదవిషయ ముపమాతీతం 
సంగత సమ స్త మత్య్యు 
త్రుంగఫల్మదుమ మమూాల్యవఃస్తుఏిదానర్‌ , (1-42) 
ఈ. ఆధరణీవధూతిలక మాధరణీలలనాముఖాబ్దమం 
'తాధరణీర మెక నవజూావనమాధరణీ(పియాక టా 
తూదరమ్మిభముభమణ మగ భవ 'చెకమ్మ్మ నాడువి 
ద్యాథరలోకమేనదలు పోల్వెగ బర్కుుమె వోలదిర్కు. మే.(1 4కి) 
ముం అతివిఖ్యాతియకమ్ము నాట ద నుదా _శంకావనీ వందింజో 
న్నత విద్యానిధి గళ్ళనూన నుపమానాతీత క్రై ర్యంబవా 
(భుతనాజ్ఞానిధి యాజ్ఞ వల్క్య్యనదృుళం కాండిస్టిగో[తంనిరా 
కృత దోవస్థితినాగమయ్యననభఘం స్రీ, భూమి 'బేవో _త్తమం.(1-44) 
1 ఉదయిని శం, 1 సంచిక, మేసల 1986. పుటలం 595 - తిరి, (ది యొక 
మాస త్రి)క, (కీ, శ. కళొంపల్లై జనార్హనరావుచేం (బకటితము, (ప్రస్తుత మోప త్రిక 
(వపచారనున లేదు. 


94 


వ్య అలి యుం 
ళా 


క, వుట్టిదుదుపుంగనూరొడ 


పుట్టిదుదపరిమిత వురుమగుణగణ మదజాయోల్‌, 
పుట్టిదుదు జినమతేంగుడి 
గట్టిదు దిళిపుట్టి నాగమయ్యనజయ్యం (1-45) 


(గంఛాంతమున ద్యాదశాశ్యాసము:ః 


మ సకలజ ం కపిచ,కవ రి జినచం, జే,దంగ సద. కి పూ 
ర్వక దిందమ్మునభ _క్తనుంత దనుజాతంపొన్న నుం వేట్ఫుదం 
దుకర్మ పార్థిసశాంతినాథకథయం 'వేజ్వుదం 'వేసవ్పినంనర్వ బే 
వకప్‌ందం బరదంబుధర్‌ పొగత్వినంతన్న ంమహోత్సాహాదిం.2 


మై యుదాహృతులవలన సితండు తెలు-గససవాండనియు వేంగి 
"జేళశ ములోని కవ్మునాంటిలోని పుంగనూరునివాసియని యు, సర్వ బేవకవి 
యని యితని నామవునియు న్పష్టపడుచున్నది, -ఈతండు రాష్ట్రకూట 
రాజగు మూండవకృష్ణ చక్రవర్తిని తనక వితావిభవముచే మెప్పించి ఉభయ 
కవిచ్మకవ_ర్తి బిరుదము బడెను. ఈతండు (కీ, శ. ౪989 నుండి 96రవణికు 
రాజ్యముచేసియుండుట చే పొన్న డా కాలమున నుండుట నిశ్చయము. 


పంపకవియు, పొన్నశవియు జై నులే, కావున నాదిపురాణమును 
పంపకవి కన్న డమున రచియింప గా తెలుగున పొన్న (శు దీనిని రచియించి 
యుండునని యూాహీంపందగియున్న ది. పంపకవి కన్న డములోని యాది 
పురాణమునకు, తెలుగ్యుగంథ మునకు పదసామ్యము భావసౌమ్య మును 
గన్నట్టుచున్న ది. మజియు, పొన్న కని తెలుగున రచింపంగ్యా తరువాతి 
యర్యాచీనులగువారు దానిని యనునరించి యనువదిం చినట్లు మనకూహిం 


చుట కవకాళముగలదు, ఈ [క్రీందియు దాహృాతులు ప చయమకావాను బల 
పజుపలగోలవు. 


2, Santhipurana by Ponna. Edited by grate A. Venkata Rao 
and మ Soshayyaugar. Madras University Publisation, 1929 


రిస్ట్‌ 


క, ఇొళిహారిసీలమణికిర 
ణాళిపొాదజై సెయెరావాుు” _క్తగిదిద్ద 
టాళిగ౫ళల్లి నాజెయు 
మాలళోచం జెరను తజెదు నజెవం దినపం. ఆది వు. అంప. 


తెలుంగు. 


క, పారిసీలమణివి రాజిత 
నురచిరనోపురముదగిలి చూచి తమసా 
కరుగు విధుం తుద మండల 
పరిళంకం జేసి పురము జననోడుగ్‌. 


వారిసీలమణి, విధుంతద (రావా) మొదలైన శొబ్ద్బ్దములసామ్యుమును 
ఛానసామ్యమును గమనించునది. 


బంకొక పద్యము. పంపకవి... 


శ. కరికరి భీకర మదజల 
నురంగలాలాంబు నేకదిందణఅదుజది 
ర్రరజం నరేందచామర 
మరుదభివాతి యం తెరళ్లు తూళ్లతాగల్‌ క ఆది వు. అ, పం 


నన్నె చోడకవి.....- 


కరిమదవాయలాలాజల 
పరిపూర్జంబగు పచాతిపసదవాతి దొగి చె 


చ్చెరదూభి నెగయు భువి బొరి 
పారి బోవిడుభర్మ యుగము పోరాడు కియన్‌ స్ట 


ఇందు మొదటి ఆరెండు పాదముల పదసామ్యుముగలదు, 
ఇంతకన్న దీనికి దగ్గజిగనుండు తిక్కనవద్యమును గనుండు, 


$6 


క కరికర భీకరతురగో 
త్కరలాలాజూలర_క్షభారాపటలీ 
పరిషి _కృంబి_ నంగర 
ధరణీరజ మడ నద్భుతం జెలరారన్‌, భీ వ్యపర్వము 1 = 845. 
కన్న డము..-- 
క, తరళతరంగతురంగం 
కరిమకరక రీం ద ముఖలళ పఫరపచాత్యు 
త్కర మ్యుగ[గావారథం 
భరతం గిత్తుదుపయాధి బళవిళశననమాం, ఆది, పు, 
క. అరదములు దీవులున్నత 
శరులు గిరులు వారులు వీచికలు నుభటసన్కూ 
త్క_ర ముగన త్త సములుగా 
శరనిధిగతి పాండుప్కుత నై న్యం జె స్పెన్‌. భీష్మ ప్త 1 - 181, 
ఈ క్రిందిపద్య్భ ను సర్వ జేవుని తపు తాము న 


మనుః నొకఛందో[గంథమున నున్న ది. 


ఉ. శాలివనాలిి గాల్కి జలజాత పరాగము. దూలి, పద్మినీ 
కకూలలతాంత సౌరభము (గోలి నుభూలితపమ్‌ జాత నా 
తూలమను నేలి వాఃకణమదు దోలి మచేభమజాంబుభారలన్‌ 
జేలి వననాంశరాళముల (దిమ్మురు గాలి (వమోదశాలిమొ. 


ఈ(గంశమము( దితము. | "పెశునుర్తి వేంకటార్యడు 'సంఛానించినడి. శదరాను 
(సాచ్యలిభికపు'స్తకళాలలో గలదు సలఖ్యం 

పద్యము (శ్రీచూనవల్లి రామకృష్నశవిగాడ (ప్రకటించిన (ప్రబంధనుశ్‌ళూూడ 
ఇమా (1910) అను సంకఅన(గ౦థ్రమన 150 కపదస్థమయ గా సజన్నవి, (ఫట, 22) 


అయ్యూనభట్టు క్రీం శ అరిం ప్రాంతము 


తూర్పు-చాళుక్యనంకీయులలో దానార్హవుని పరిపాలనకాలమున 
కును (970 - 978) శ_క్తివర్మ పరిపాలనమునకును ననంగా క్రీ, క. 1000- 
1011 వజకును 27 నంవత్సరము లరాజకముగ వేంగీ బేళమున్న దని చరి 
(తజ్షులు నిర్భయించినారు. కాని కీ. శ. (927-988 నలుకు చరిపాలిం 
చిన రెండవయుద్దమల్లుని కొొమారుడగు విజయాదిత్వ నామాంతరము 
గల బాొదపనుపనోరాజు (ఆరుం బాకి యను గామమనమున నొనగిన తామ 
శాననమును బట్టి, ఈమధ్య కాలమున నీతండు వేం గీరాజ్యము షాలించె 
ననియు, రాజ్యము జీవల మరాజకముగ నుండ లేదని ము, కీ ర్రిశేవులు 
లత్ముణరావుగారు చెప్పియున్నారు. ఈతండు (క్రీ. శ. 978 _ 1000 
మధ్యనున్న చాండని నిశ పయించియున్నా రు. 


ఈ ఆరుంబాక శాసనమంతయు సంస్కృత  మయయమెనను, 
నిందొక చిత మేమనంగా, సంసా తళ్లోకములనడువ తెలుంగునకు గల 
నవాజల తథ. ణఅములగు యత్మి పానలతో గూడిన కందపద్యాము గలదు. 
కంద ముకూడ నంస్క్ఫత మున లేదు. కాబట్టి తెలుగుంపద్య మే 
సంస్కృత భాషలో (ాయంబడినదని యాహింపనగునుం ఆ కంద 
పద్య మిది. 


కం. ధవళగుణోభవళయతో 
ధవళిత దిజ్మండలోవ = దవిళతారాతిః 
భవభకోభవకరుణో 
ద్భృవభ వభోగాన్వితో వి - భాతినుకీ_ర్హిః (22). 


ఈ శాననరచయిత అయ్యనభట్టు (గంథములు మనకు లభ్య 
ములు కాకవోయినను ప్రైరదచనమువలన అయ్యనభట్టు నిస్సం జీవా 





(1) ఆం(భపహ్మతిక సంవతృ రాదిసంచిక. 12. 1921. తెలుగసలో (ప్రకటితము, 
సం'ఊాదకిరభుం అక్ముణ రావు గారే, 
£3 


98 


ముగా తెలులసకనీ యిని చెప్పనగును. నన్నయకు ముందువాండని 
యితని కాలమే తెలుపుచున్నది. 


(ay Two Copper plate inscriptions of Hastern Chalukyan 
Prinees. Late Ke. V. Lakshmana Rao, MA. Epigraphien Indies 
Yol, 19, No. 24 A. The Arumbaka plates of Badapa. 


(by Annual Report on Hpigraphy 1920-21. 


(9) ఉదయినిహటిక. స్రీనుల్ల ంపల్లి సోనుశేఖరళర్భ్మ-గారు, 


99 


విరియాల కామసాని గూడూరు శాననము 


16 


18. 
19 
20, 


శ్రీః శ, 1000 (పాంతము 


అనుపమ దుజ్జ౯ యాన్యయ ను 
ధాబ్లీ ననేకులు శాజనందనుల్‌ నని 
న బొరంటి వెన్నండను సంభ వుండ మ్యెనతి 


( (పసిద్ధుండై | వినుత ఏనోధిమండలిక 


వెన్న ౦డు వెన్న ండవోలె వానికింఘనుం 
డగునెజ్జ భూపతి జగద్విదితుండు ద 

యించె గీ తిణాతోను ॥ ఛావితకీ ర్తి నాతసికి 
పాండనమధ్యమ భీముండోయనం గావి 
రియాల భీమన్నప ఘన్మపండై యు 
దయించె వానికిని భూవినుతుండు 
మండలిక భూమణుం డెట్టి న రేయదుండు త్త 


మ,న్లీ నినుతుండు బంధు జన నేవ్యుండు 


'శ్రీ/ 
చానుదయిం వె నున్నతిని॥ ఆశండనిబో 
ట్ల చేతవనుధాధి పుంశేకొని వారివైరి 
నుద్ధితముగ జంపి యోక్‌రవి జేళ 
మునందు (పతిష్ట నేసి త్ర త్తనయురు 
శీరపోడగల 'డదాయమను బీ 

ట్టరగద్య నంబున (వరిముడువాని 
ము/సడుపల్లియు పండడునేలు 


నిప్పుణె॥ క! అరుదగునట్టి మెజ్జనృపు 


21. 
22. 
విపి, 
241. 
25 
286, 
27. 
28, 
29. 
ల్‌0. 
వేం 
వ్‌వి, 
లీల. 
ఏకం 
లర్‌. 
లర్‌, 


100 


నంగన గామవుసాని యొక్క మే 
బ్రరుడని జీతభూవిభుని గాక 
తివల్లభు బిన్న వాని శాబరగంగ జేత 
బట్టి ఫఘునుబల్లవ రాయని చరా... 
నిజాబ్ద భాసహ్క_రపిభూ చ కనంర్తి 
గనికాకతి నిల్పుట గోటి సేయ జే ॥ 
"కారక కాలుండై. పడ సెగాడయ 
నాయకు జంపి నూరండ వ్వేలుపు 
గొండరవ్వనృపు చెలుపుగొండ 
ననిల్సి వానిచే మేలుగమూాడ 
ముప్పయిని ములుగ నేరెడు 
జబోతిపాడునుం మేలుగ జీ 
కకవమోావిడులు ములుగ అండాయ 
శాజునంగతుల్‌ సూతభారి 
కొవ్య్మ్మూజన బరహాం ఆడీ థ్రీ 
అడపగట్టు "జీవరకు ॥ ఇను 


శం 


చ, 


101 


(శ్రీం న 1000 (సాంతము, 
వీరియాల కామసాని సాడూరి శొననము 


అనుపవు దుకర్పయాన్వయ నుథాబ్రీ అనేకులు రాజనందనుల్‌ 
ననినంబొరంటి వెన్నండను సంభవుండయ్యె నతప ద్రగిద్దుండ. 
వినుతవిరోధి మండలిక వెన్నండు వెన్నండువోలె వానికిన్‌ 
ఘనుడగు నెజ్బభూపతి జగద్విదితుం డుదయిం చె గీ రితోన్‌ ॥ 


భావితకీ ర్రినాతనికిం చాండవమధ్యమ భీముడోయనం 
గావిరియాల భీమన్నపఘన్మరుండై_ జనియించె వానికిన్‌ 
భూవినుతుండు మండలిక భూవణుండెజ్టు నరేందుండు త్త తమ 
(నీవినుతుండు బంధుజన నేవ్యుండు చావీనుతించె నున్న తిన్‌॥ 


అతండని బొట్టబేత వనుభాధి పుంజేకొని, వానివైరినుది 
ద్ధి)తముగంజంపి యాకొరవి'జేళశమునందు (పతిష్ట నేసి తద్‌ యా 
త తనయువేరు పోడగలదాయము బిట్టర గద్యనంబున 
(పతిముండు వాని [దా] మొగ డుపల్లి యు పర్మడెనునే లునిప్పు డే || 


అరుదగునట్టి యెజ్తనృపునంగన కామమసానియొక్క_మే 


బ్రరుదని "జీత భూవిభునింగా గతివల్ల భు బిన్న వానిందాం 


బరగ్యంగంజేతంబట్టి ఫఘనుబల్లవకఠకాయని 1 యన్వ్యయాబ్ద, ఖా 


స్కరవిభు చకవ_ర్తిగని కాకతినిల్పుట కోతి సేయ బే | 


a, కాల(రృకకాలుడై_ పడసపెకాడయ నాయకు-జంపినూర[డ 





వ్వేలుపుంగొండ రవ్వ నృవువేలువుగొండన నిల్పి వానిచే 
మేలుగమూడముప్పయిని మేలుగచేరెడు బోదిపాడునుం 
మేలుగ"టేశుమావిదడులు మేలుగరెండాయ రాజునంగ డై 


సూ(తఛారి కొమ్మా జుబరవా శ్రీశ్రీ శీ. 


అడపగట్టు "'జీవరకు జేనుం 





కం యాంగిబొశ్చా, మై లా. గికాటబై. గుంగణుల్‌ , 


103 


ఈ శాననమున వేర్కొనబడిన బేతరాజు కాకతీయ రాజనంళి 
ములో తొలివాండు. ఖాజీవేటళశాననమున కాకతీయ నంళ కమమును 
చర్చించుచు వ్యానక_ర్త లీకింది నంళ[క్రమము నిచ్చియున్నారు ; 


1. మొదటి జీన రాజు. 


శా శం 950. చలము ర్తిగండండు (కాశతిపు రాధీ శ్వ్వరుండు 
చోళులను జయించి రాజ్యలమ్మీని పాంజెను.) 


తె లోక మల్ల రాజువద్ద నుండి అనుమకొండ విషయము 
పొందెను. చక్రకూట, కొంకణ చేశ మును కొండప్పర్షి దుర్భమ్ము గుణ 
సాగరవురము మొదలగువానిని జయిం చెను, 


రెండ వ 1 బేశ గాజు (వికమచ కి.) 


శా. ఈ. 1001 _ 1012 చోళులన్కు మాళనులను జయిం మెను, 
దుర్ష శ నృపతి కేక్ళతి భువనమ ల్ల ఓడు, 


జాంకితుండు.. (1097 - 1117). 


రెండవ | (పోలరాజు (చలము ర్తిగండ శా. క. 10839, 1048), 
రుద న్‌ జేవు౭డు. kf Ep 1084. (1111 = 11568) 


క ఛారతి వృమ్నుశావణము - శీ ముట్టూరి వేంకట:రరానుయ్య గారు, (ఆగ స్త 
1941) 189 . 195 పుటలు, 


ఈ శాసనము క ఈ, 1012 సరియణ (క్రీ, ళ 1090 నాటిది. ఇది పెనంళ 
శమమున నాల్లవజాడ దుక్షనృపతి తేక (బ్రీభుననమల్లుడు చేయిం చినది. 
య ౮ 


108 


శాసనముల మూలమున నెజుకపడుచున్న తరువాతి రాజుల 
కాలముగూర్చి వివాదము లేకుండుట చేతను జీత రాజునకు నాల్లవ తరము 
వాడగు దుక్షనృపషతి (శే, శ. 1090 పాంతమున నుండుటవేతను, 
నీ శాసనమున (వన్వుతుడగు జేతరాజు కీ. శ. 1028 (శా, శ. 950) 
(పాంతమున నున్న వా డనుటకు నందియము లేదు. 'బేతభూపతి 
రాజ్యారంభ కాలమున జేతరాజురాజ్య మితరరాజుఆ య్మాక్రమణ 
సందర్భమున విరియాల కావుసాన్సి తన కొమారుండగు నూరభూపతి 
సవోయమున నాతని తిరిగి పునః(పతిఫ్టితుని చేసియుండవచ్చును. 
కావున నీ శాసనకాలము (క్రీ, క. 1000 (ప్రాంతము కావచ్చును. 


ఈ శాననమున మూడు చంపక మాలలును, ఉత ప లమాలికలు 
రెండును గలవు. 'కాసనమునండదలి ముఖ్య్యాంశో ము స్పష్టముగా 
తెలియుచున్నను, సగము భాగమున గల యర్థము స్పష్టమగుట లేదు, ప్త 
ఆ శాసన (వలిబింబముకూడ నిందుతో (పకటించుచున్నాను. ఈ 
శానన విషయమనును సవిమర్శనముగా నెజుంగుటకు నాం కవీతరంగి 
ణిలో చేసిన పరిశ్రమ (వళంనసీయ మై యున్నది. ఎట్లయిన స్‌ శాన 


నము నన్నయకు ముందునాంటిదనియే చెప్పనగును, 





శ ఈ శాసనళిలను (పత్యత.మాగా బరిశీలించి (పతిబింబమును దీసీన ్రనిద్ధాంథ 
చీకీతత చార్మత్‌ కాచార్యులు (త్రీ శ్రీనల్లంప పల్లి సోము *ీఖర కర్మ గాడని రపభి 
(పూయమూెనీ ua ఆందుచేత శాసనమునందలి శబ్దార్థ వివరణ 


గూడదు లేడు, 


తెనుంగుకవుల చరిత్ర, 


నన్నయ యుగము, కీ. శ. 1000 _ 1100. 
1. చేతన భట్టు - (కీ. శ. 1022. కోరుమిల్లి శాసనపు రగడ. 
2. నన్నయ భట్టు -క్రీ. శ. 1054. ] మహాభారతము. ఆది సభా, 
శీ. నారాయణ భట్టు |; ఆరణ్య పర్వ భాగములు. 
4. భీమన భట్టు క్రీ, ఈం 1065 సోమలబేవి శాననము. 
ర. వనపతి లేక [శీనాథుండు (డీ శ, 1075. దీర్జాసి శాసనము. 


6. శాసననక వి రాని మెట్ట శాసనము. 


ఉపోడాత ముం 
యె 


తెనుంగు భాహాసాహి తీవశి వ్రశను, నకమమగు చార్మితకవరిణామ 
మును తెలిసికొనుటకు మనము తొలుత కన్నడభాపొ సాహి తీచరిత 
మును సాహిత్య పథకమును గూర్చి తెలిసికొనుట యావళ్యాశకముం 
దీనికి ముందుగా "తెనుంగు సాహి తీపరిణామత_త్త్‌ ఏము నెటుంగట యావశ్యో 
కేయు తెనుగుసాహిత్యము శెంకు విధములగు విశిష్ట సం పాయ 
ములు గలది; (1) ేశినంపదాయము, లేక దాటీణాత్యసం, వదా 
యము. (2) మౌార్షము, లేక నంస్కృతలమయణ నం, పదాయము. 
సాహితీసం పదాయము లిట్లు "రెండువిధములగుటకు తెలుంగు చాత, 
ణాత్యభామయగుటయే కారణము. దాతీణాత్యభాషలగు తమిళము, 
తెలుంగు కన్నడము, మలయాళము, తులు-_వినిలో తెలుగుకన్న డ 
ములు రెండును నేకైకరీతిగ సీ రెండు సం్మపదాయములతో వెలసినవి. 


దీనికి కారణాములు-(1) తెలుంగు కొన్న డములు మాటలాడు ప దేశ 
1 


106 


ములు నై నర్దికముగ నొశే భూభాగమునకు చెందియుండుట, (2) భాషా 
త_త్తగము ననుసరించి యు కీభాపాోకుటుంబమునకు చెందుట. 
(క) భామకు స్థిరత్వము కలుగజేయు లిపీ యేకరీతిగ నుండుట. (4) 
సాహి తీన్యరాపమునకు శాక పత త్వేము గలుగ జేయు వ్యాకరణ చృంద 
సం పదాయము లొకటి యగుట. (ర) రాజకీయముగ కొంత "కాల 
ముక యేలుబడిలో నుండుట. (6) సాంఘికముగ, మతవిషయమున 
పరస్పరసంబంధము దృఢమగుట్క అనునవి యని చెప్పనొప్పును, 


కన్న డవాజ్మ యముయొ క్టయు, తెనుంగువాబ్మయనుంయొ క్య్రయు 
చార్మిణ క కనముపరిణామమును గమనించిన శెండింటికినిగల పరన్పరసంబం 
ధము, (ప్ర ల్యేకతయు మనకు స్పష్టము కాగలదు. ఇార్మితకముగ 
సారస్వతమున గ్రంథరచన తెలుంగుకన్న మున్నే కన్న డమున (ప్రారంభ 
మైనది. అళ్యంతసన్ని హిత త్వీముచేత తెలుగువారు కన్నడమునుండి 
పద్ధతులను (గహించినను, వానిని "తెనుగు భామకు తెనుగుజాతికి నైన 
రికములగు సంవదాయములతోడను, నగంస్క్మా-రముతో డను మేళగింప 
జేస్తి గీతిసాహిలీ కవితలలో "తెలుంగసనకు దామీణాత్యవాజ్మయ పపంచ 
మున (శ్ర క్యేక శాశ్వతస్థానము గడించిరి. 

తెలుగున నన్న యనాటినుండి తిక్కన వజకు వెలసిన వాజ్మయ 
శాఖలలో (పచురముగోనున్న చంపూ కావ్యములును, శ తకములును 
శా(ప్రీయ (గంథములును కన్నడ వాజ్భుయము ననుసరించి వెలసినవి, 


చంపూశో బ్లము దండి కావ్యాదర్శమున నున్నను నడి (దవిడ 
భాషూపదమని చెప్పనొప్పునుః సంపూ _ చంపూశబ్దమునకు కన్నడ 
మున, తొలు'భావలోను “కలయిక, మునోపారదము" అను నర్థములు గలవృం 
దీనికి “చంబూి అని రూపాంతరము. జంబూ అని (పాసలో 
జె మినిభారతము 1-107 లో గలదు. చంపూశాన్యము గద్య 
పద్య కావ్యములకలయిక యే గావునను నిట్టి కలయికగల గ్రంథములు 
నంస్క్యృుత భామలో దండికన్న ముందు, అనగా (కీ* శ, 7న శణశా 


107 


బ్రీకిముందు (పాచీనసంస్కృృతమున కానరాలేదు కావునను సీశొబ్దము 


దావీ.ణాత్యసాహిత ట్రమునందు రూఢ మెనది, 


దండి దాశీణా త్యుం జే 


గావున, నాతనికి లశత్మ్య్యుములప్పటికి కన్నడమున వెలసిన చంపూకాన్య 


ములని చెప్పనగునుః 


వ టి దళాల అక 
కాన్యరచన అకపాత 9 


క్ర న్నడ ము: 


తము లేక వి కమార్దున 
విజయము. [క్రీం థ. 941. 


ఆదిపురాణము; 


గుణవ ర్మ = భూ (ద కము 
(కీ శం 900. (కన్నడ 
మున పూర్తిగా లభ్యము 
కాలేదు.) 


అభినవపంపడ్కు లేక నాగ 
చంద్రుండుం పంప రామా 
యణము. డీ శ, 1105 


నాగవర్శం కాదంబరి, (శ్రీః నక 
984 


తెలుప : 


పంపభార (కీ.శ. 1054. నన్నయభట్టు. తెలుస 


మహాభారతము (ఆది, సభా, 
ఆరణ్య పర్య భాగము.) 


960. సర్య్వచేవుండు. (గంథము 
వూ_గ్రగ లభ్యము కాలేదు. 
లవణ (గ్రంథములలో నుదా 
పల్చతము, 


1200. మంత్‌ భానస్కరులడు 
రావూయణ ము, 


1100. కేతన. 
(గ్రంథము పూర్తిగా లభ్యము 
కాలేదు. లతుణనంకలన (గ్రంథ 
ములలో నుదాభ్యూతేము,., 


కాదంబరి, 


108 


నుర్తసీంహుం6దు. పంచతం తము 1280. పంచతం తముం మడికి 
(క్రీ శ. 1025 సింగన నకలనీతి సమ్మతములో 
ను దా హృ తము. (గంథము 

పూర్తిగా లభ్యము కాలేదు. 


చాండరను అభినవ దశకుమార అభినవదండి కేతన..._దళ కుమార 


చరిత. చర్మిత 
శతకములు 
చందదూడామణి శతకము 1160 శ్రీ. ఈ. 'శ్రీ/గిరిమల్లి కా 
1079 (శ్రీం త్ర నాగవర్మా గున శతకము, మల్లి కార్జున 
చార్యుడు పండి ఆరాథుం్యడుం 


హారీళ్య్యరుండు. పంపాశతకము. 1200. దీనిననునరించి పాల్ము_తికి 
116% సోమన వృషాధిపళతకము, 
అన్నమ య్య సక్వేళర నూతి 

(కీ. శ్ర, 1942.) 


శాస్త్రీయ గంథములు - ఛందన్సు 


నాగవర్మ ఛందోంబుధి. 984. 1100. మల్లియ శేచన. కవి 
జన్మాశ యము. 


వ్యాకరణము 


రెండవనాగనర్శ్మ కర్ణాట 1260 కేతన అంధ భాహాభూపు 
భాపొభూవణము 11451 అము. 


= క న టంటే ర ల ర ల ee పలాలనత్రాలాగేక్తూ లజనాపటే నటల 
కై కన్నడ కవుల కాలనిర్భయమాలం క రాటక కవి చరిత్రనుండి 7 కొ నంబడినని. 


169 


శకీవలళొను (స్రు[గంథములు 


కీర్థినర్మ -గోవై ద్యము 1100 1400 నారనమంతి-పళుతై ద్యము 

రాజాదిత్యుండు-గణిత శాస్త్రము 1280 పావులూరి మల్లన - సొర 
1190 సంగహాగణితము. 

రట్టికవి 1800 రట్టిమతము?2 1856, దోనయామాత్యు డు 


అభినవచం (దు6డు - అశ 14ఏ0. మనుమంచి భట్టారకుండు- 
శొస్రుము 1400 అశ గౌత్ర్రుము. 


జేతనభట్టు - క్రీ క 1022 


రాజరాజనశేం,దుని రాజ్య-కాలమున తొలిదినములలో నీతీ(డూ 
శాసనరచయిత. ఈతడు రచించిన “కోరుమిల్లి”” శాసనము (క్రీం న్‌ 
1022 లో రాజనరేం దుండు పః కా భఖిపీ కు కు జె జై నపుడు Man 
మున చీడమార్వు. డను (బాొవ్మాణునికి కోరుమిల్లి (గామ మృగహోర 
ముగా నొనర్చి దానము వేసిన వవమయము తెలుపుచున్నది. (ఈ 
(గామము (ప్రస్తుతము తూర్పుగోదావరిజిల్లాలోని రామచం[దపురము 
తాలూకాలో నున్నది.) 


2. దీనిని ఆయ్యాలరాజ్యూ అయ్యల భాస్మరకవులు  రెట్టనాతేనూ” ఆను జీర 
(శ్రీం శ, 1769 లో తేలింిఆ-విరి, 


110 


ఈ శాసనము అెనుంగువారికి ఫుణ్యదివసమగు రాజనశకేం దుని 
పట్టాభి సే.కము (19-7-1022) తెలుపుటయేగాక నన్నయకు ముందు 
తెనుగుకేవు లుండిరని తెలుపుచున్నది. ఈ శాననమున నంస్క్బృత 
శ్లోకములు, నంన్కృృత గద్య భాగమైన వెనుక సంస్కృత చృం దస్సునకు 
విలతుణమ/ు నొక చేకశీయచ్చందస్సుణో సంస్కృత భాహలో నొక 
ఛందోఖేదము కలదు. అది యిది: 


తస్మై సమ _స్తజనతావిశేషగుణాయ పున 1 
లైసుతర్పితమహీ దేవదేవగ ణాయ na 2 
విపాన్వయాబ్ధిశి శ్రి భ్ఫత్‌ (వతిచ్చంచాయ తజ లె 
విద్వజ్ఞనాధిక్సతవి శుతానంచాయ ట్‌ 4 
జన్మ (పభృతిగ్‌త వేదాంతత త్రయ క స్‌ 
సన్మనోవనతివా_స్తవ్యాగ్మనత్త్వ్యాయ సస 6 
లంభిత గురుత్వ పరిలాలిత చర్మితాయ పట 7 
నుంభితమతిస్థ గిత జీనభ్భగుపు తాయ స్టో 8 
సిద్ధనిజనా థకృత నేవిత మనీపొయ స్‌ 9 
ఛుద్దమతిదూప్‌.తన మ _స్తజనదోపోయ 10 
నంత తారాధికనిజస్వామి పొటాయ 11 
చింతిత మనస్థసుఖ దాభూత పాదాయ 12 
వహోమధూమవినిర్ల తామితకలం కాయ 18 
ధీమత్‌ (వగీతరుచిరస్వనామాంకాయ 14 
నకలమునిగణను కాప_స్తంభసూ తాయ ... 15 
త్మ సంగీత భారద్య్వాజగో తాయ సజు 16 
స_ప్పతంతుకృత యూప _స్తంభశో భాయ న 17 
నపాళ పయదాపసద్భశాత్మతనులాభాయ 18 
నిత్యజనతోచితసుసత్య గుణ యు కాయ 19 
సత్య భిలవి త కార్యనంప _తినకాయ a 20 
పరమఫపురుషార్థసం పాద న పటిస్థాయ స 21 


111 


పరమేశ సరన్మరణ పాలనవరి పాయ షక్‌ 22 

నకలార శాస్రుపరినిప్టిత నినో దాయ వట 28 
థి లట 

నుకుమారతాధిక సరోజనిభ పాదాయ సశ 24 

ఛారాక కే ణా(గహారీకృత 8కోరు 


మిల్లీ నామ్మ గామమిందూపరాేణ 

దతోమా.మా చం[వతారంవోతిప్టేత 

త స్యానధివ్వ _క్రి రేపోచ్య తేరాద్య. 

ఆ వెనుక సరివాద్దులు గలవు. తరువాత “ఆజ్ఞ ప్తి కటకేళో 
రాచయ పెద్దేరితనూజకర్తా బీశనభట్టః కావ్యానాం లేక్నకోన్య 
గండాచార్య॥” అని శాసనరచయిత, శాసనోతీీ_ర్లుని చేరు తెలుప 
బడినవి, 


సెఛాగమున 24 పాదములలో అంత్యాను పాస కలదు, 
మతి యు 2, 89, 4, 16 పాదములలో ఆది పాస లేకున్నను తక్కిన 
వానియం దీ నియమము పాటింపబడినది (జన్మ = నన్మ - లంభిత - 
నుంభిత...) 1, 4 6, 7,9, 11, 18, 20, 21, 229 _వీనియందు 
యతినియమము, అనగా తుల్యాకురము వచ్చుట పాటింపబడినది, 
12 పాదములో “హోమ-ఆమితి అని (పాసయతి కలదు. ఇవి 
౨4 పాదములు గల రగడభవము. ఈ రగడలు సంస్కృత భామలో 
లేవు, కన్న డభాషయందు, "తెనుంగనందు కలవు. సంస్కృతభావలో 
నింతకు ముంద, (కీ. శ. 940 [పాంతమున సోమబేవసూరి “యళ 
_స్తిలక” చంపువున రచించిన * రగడ” సీవలు కే విద్యల్లోకమున కెజుక 
పణ చినాండను. 


వె రగడ మ్మాకాచ్చందస్సులలో విజయభ్యదరగడ యను వేరు 
గలది ఇది 5 మ్మాఠలకు విజుగును. గాన ఖండగతి గలది, 
దీనికి జంపెతాళము- నియతము, 


112 


తమై స్రాస_మ _స్తజన, కావి శే_వగుణాయ. ఈ గణములలో గురు 
లఘువు లన్ని యు లఘువులుగా పరిగణించిన మన కిది యెట్లు 
ఫ్‌ మాతలుగా విజుగునో తెలియగలదు. 


తై్మైన-లి +21; మ_స్తజన-2 4-1-14 1, 'తావిే _ 
వ (142 మగుణాయం- 1-12 11, 


కాబట్టి పెరగడ రచించినయాతండు తెనుంగసకవి యగుట 
న్పష్టము, భావ సంన్క్బృుత మైనను తెనుంగుకవి తాలతు.ణము లిందుం 
డుటచేత, రభయిత 'తెనుంగకవి యని నిశయముగ చెప్పవచ్చును. 


కేతనభట్టు నన్నయకు ముందున్న యొక "తెనుంగకవి. 


ఈతని వేరు “* చేతనభట్టు 9 అని యా తరువాతివారు (వాయు 
చున్నారు. కాని యీశానన పతిబింబములో క? స్పష్టముగా కాన 
వచ్చుచున్నది. ముట్టమొనట దీనిని (పకటిం చిన ఫ్రేటుదొరవారు 
లిపిని సరిగ పరిశీలింపకపోవుటచేతను, వారు వాసినదానినే యితరు 
లనునరించుటచేతను నిట్టి విపర్యాన మేర్చడినది, రాజనశరేంq్మ వుని 
కాలమునాటి యితరళాననములనుబట్టి యితని వేరు “ బేతనభట్టు”” 


అని తెలియుచున్నది. 


ఏ. నన్నయభట్టు - కీ. శ. 1050. 


“ వారిత్రకముగ నిర్వివాదముగ మనకు చెలిసిన తొలికవి 
నన్నయభట్టు, నన్నయకు ముందుకాలనునను, సవుకాలికముగను 
తలుంగుకవులు వెలసినను, వార్మిగంథములు మనకు లభ్యము కాక 
పోవుటచేతను, నన్నయరచిత మహాభారత భాగ మే తరువాతి సాహితీ 
పథకమున కాధార నముగుటచేతనుు ేళి మార్షకవితారీతులచే, రెంకు 
విధములైన యాం[ధసాహితీప్రపం చమున, నన్న యోాపజ్ఞమైై తిక్కన 
మవోకవిచే వునర్ని ర్మాణము గావింపబడిన మార్లకవి తారీలియే (వథా 
నై, పరంపరాయాకముగ నాదరణీయథ మగుట చేతను, నన్నయనే 


118 


యాదికవిగను, నాం(ధకవి తావ తార (వథమతీర్థముగను, నాంధకవితా 
సృష్టికర్తగనుు వాగనుశాననునిగను తరువాత కవులందజును గీ_ర్తించి 
నారు. "కాని రువ లబ మూలగ సాధనసామ గి ననుసరించి దూడగా 
నన్నయను గూర్చి మనకు సత్యమగు చరితకన్న, నితరులనే నారో 
వితమైన చరితయే పౌచ్చుగా నిలిచిన దని చెప్పనొవ్వును. 18 శ. 
1656 నంవత్సరమున అప్పకవీయము రచిత వైన కాలమునుండి నన్న య 
చరిత్ర మజుగుపడి "పెక్కు వివాదదముల కాన్పదమై, ఒక (వ త్యేక 
వాజ్మ యముగా బరిణమించినది. 


కానీ నివ్వతు పాత మగు చార్మిత్రక దృష్టి శో బరిశీలించిన మనకు 
నన్న యను గూర్చి యే గాక్క (పాచీనాంధ భాపాసాహితీ నంపజాయ 
ములే గాక్క రాజకీయ మతసాంఘికాది వ్యవస్థల విశేషములుగూడ 
నెజుకవడు ననుటకు సందియము లేదు, 

1. కాలము---నన్నయ తూర్పు, చాళుక్య రాజ్మకేమ్టుండును రాజి 
మహేం(దబిరుడాభిరాముండు నగు రాజరాజనశేం దుని కాలమున 
(క్రీ, శ, 1022-1061) విలసిల్లినవాండు. సంస్కృత మహాభారతము 
ఆది సభాపర్వములును, ఆరణ్యపర్వమున కొంతభాగమును (4-182) 
రాజరాజనరేం[దు నాజేశానుసారముగ తెనుంగున (వాయుటయే గాక, 
శాసన క_ర్తయెై నండమపూండ్కి మండశాసనములను లిఖయించినాండుం 
ఇవీ చారి(తకముగ నిరూకిత ములు. 


2, నన్న యభోట్టు య శబ్దోత్స _త్తి భారత ములో నన్నయభట్టు 
“నన్న పార్యు” (ఆది 1.9) అనియు, “నన్నయభట్టు” (ఆది 1-25) 
అనియు, నాశ్వాసాంత గద్యలలో “నన్నయభట్టు” అనియు తన్ను 
చేరొ_నినాండు. ఆతంకు (వాసిన శాననములలో క్ష కావ్యానాం కర్తా 
నన్న యభట్టో” అనియు, “ నన్నియభట్ట *) అనియు లిఖంచినాడుం 
దీనినిబట్టి నన్నయభట్టు వేజు, నన్ని యభట్టు వేజు అను నొక విమర 
'కాభి పాయము వెలువడినది. ఇది 'యెంతయును (పామాదిక మను 

15 


114 


టకు సంబేభాము లేదు.! (వ్రాంత |పతులకన్న శిలాశాననము లెక్కుడు 
(పామాణికములు. కావున నన్నియభ ట్టశ్‌ బము (గావ్యా మే. మతియు 
శబ్బవ్యుత్చ త్తి ననుసరించి, (పాచీననామసామ్యుమును బట్టి నన్నియ 
రూపముకూడ సరిమైనది.  కల్లియ్క జక్కియ్య నన్నియ్క మల్లియ, 
బొగ్గియ, దావియ్య వేరియ అను తత్సమేతరపదములలో “ఇయాంిత 
రూపములు (పొచీనకాలములో విరివిగా వాడుకలో నుండెను, ఇవి 
(శ్రమముగా కలయ, జక్కయ్య, నన్నయ మల్లయ్క, బొద్దయ, 
చామయ, వేరయ అను అయాంతరాపములుగా మాతినవి. తత్సమ 
ములగు రామ భీమ్క సోమ మొదలగునవి రామియ, భీమియ, సోమియ 
అను రాపముఆ వెనుక రామయ భీమయ, సోమయగా మాతటినవి.9 
(ప్రాచీన గంపదాయము లనుసరించి ఇయాంతరాపములు సరిమెనని. 
నన్నె చోడపదమ్ల్లే - నన్ని చోడ అని (వాంతలలో (పయుకృమైనది, 
కావున నన్నయ, నన్నియలు 'వేజుకారని స్పష్టమగుచున్న ది. 


నన్నయభట్టు అను సమాగవదములో నన్ని +- అయ - భట్టు 
అను మూండుపదములు గలవు. ఇందు నన్ని అనునది "బేళ్యము ; 
“అయ” అనునది తతృవము, భట్టు శబ్దము అదంత మైన నంస్కృృత 
వుల్లి ంగశ బ్బము తత్సమము. కాబట్టి నన్నయభట్టు వేరు తెనుంగు 
చేరనియు, తెనుటఏ అనగా నన్నయభట్టు కాలమున, తత్సమ తద్భవ 
జేళ్య్ణయు కృ మైన భామయనియు (గహీంప నగును, 
న -నన్ని పదము (ద విడకర్ణాటక భాషలో గలదు. నని _తమిళము; 
నన్న -కన్నడము*, ఆయా ఛావలలో పఏనికి మంచితనము, శీలము, 


త ర | 
(ప్రియము సత్యము మున్నగు నర్ధములు గలవు. తెనుంగున నన్ని పదము 





దీని వివరణము & 

1. ఆం[ధమవాభారతర-దచనాకాలము. భారతి 'సంభుటముం 16, సంచిక 
11, (19క1-నవంబరు పుట 140, 4 నందమవూడి శాసనక_ర్త వేజం ఛారతాం(ధీ 
శ ర జీజు ల్‌ . 

2, ఇయ, అయ, అన, అనునదియే తెలుంచలో పరుషశావము నాచకమ౪ళథక 
“నుక (వయుక్తమగచున్నవి, 


115 


(వ ల్యేకముగ సీ యర్థమున లేకున్నను, *ననుపుకాడు మొదలగు పదము 
లలో నిందులో [వియము అనునర్ధము గలిగియే యున్నది. నన్నయభట్టు 
నహాధ్యాయి నారాయణభట్లు నన్నినారాయణు డని నందమపూడి ఇానన 
మున గలదు, నన్ననగంధవారణము అను బిరుదమున నన్ననగూడ 
నిట్టిదియె. కాని నేడు (వ క్యేకముగ నన్నయ చేరుతో నీశబ్లము కాన 
రాకుంకుటచే నిది కన్నడమునుండి తెలుగులోని కొక కాలమున వ్యా ప్రి 
లోనికి వచ్చిన శబ్దమని చప్పనొప్పును. 


అయ ఇది ఆర్య శబ్ద తద్భవము = తెలుగున .గల “వలపల 


గిలకి పలుకుబడిచే “అయ్యకా అయ్య అయినది, అదియే అయి 
ఆయినదిం 


భట్టు 2ణ్లది భట్టః అను సంస్కృతే పుల్లింగ రూపము, ఇది 
నన్నయకు లాంఛనపదమని యొక విమర్శ కాఖీ పాయము.3 కాళి దాసు 
నకు దీపకాళిచాసు, శ్రీకంతునికి భవభాత్కి దండ్‌కి దండ శోబ్దేప 
యోగము మాఘునికి ఘంటామాఘుంజ్షు లాంఛనపదములై నట్టు ఇది 
యును కాదగును. దీనికి కారణము లేకపోలేదు. నన్నయభట్టి 
శబ్దమును పెక్కుసారులు [పయోగించినాండు, 4 
కి. నన్నయభట్టారకుడు. భారతి ధాళ పుమ్యుమా సంపుటము 14. సంచిక 1 
98, 94 పుటలు) 





ఆగ్ని భట్టారకుడు (ఆది. 1,2, 3, 6 ఆశాాసములు నభా. 1 


(బ్రహ్మా a (ఆది, 7, ఆ) 
వస్తా ్ట ( — 86 
33 bik (ఆర, తి ఆ) 
భర్ద స (1-1 ఆ) 
వాయు అ (5 2 ఆ) 
వ్యాస శ జ (ఆది. క్కి క్క ౯ 


4. నన్నయ ననుసరించి శ్రీ నాథుడు సీళబ్దమును పలుమాఅంవాడియు న్నా 6డు" 
తాను శ్రునాథళభట్టనుక ని నని తల్చికొ న్నాడు, 


1i6 


నారాయణభట్టుకూడ భట్టళ బ్దము లేక నన్నినారాయణుండనీ 
వేర్కొనబడినవాండు. కావున నిది లాంఛనపదముగనే యున్నట్లు 
తోచుచున్నది. ననీనమౌొర్ష నిర్మాత యగువానికి “భట్టారక” బిరుడము 
గలదని సం్మపదాయము. తెను౭గున దేళ భాపూకవిత (మున నూతన 
మార్గోవ దేళకుండగుటచేే నన్నయకు భట్టారకబిరుద మొవ్పియుండు 
ననుట సమంజసమే యగుచున్నది. ఇది (ర్రమ్మకమముౌా నామములకు 
నుపపదముగా చేర్చబడియుండును. మె ల్లికాష్టనభట్టు-హారిభట్టు- ఫణి 
భట్టు-మనుమంచి-భట్టు జయంతిరామభట్టు- ఆత మభట్టు, 


తూర్పుచాళుక్యుల రాజ్య కాలమున ఆశాసనక_ర్తలలో 'జీశతనభట్టు, 
అయ్యనభ ట్టు, భీమనభట్టు మొదలగు భట్టోపనామాంకితు లుండుట 
చేత సీభట్టపద మాశకాలమున నొక విశేవవిళిష్ట తా నూచకమని 
'చవ్పనొప్పును, 


నన్న యకులము ?._నన్న య తన్న గూర్చి భారతావతారికలో 
1(శ్రథమపురువ ములో... 


నీ, తనకుల_బాహ్మాణు ననుర కు నవిరళ 
జపహోమతత్సరు విపులళ బ్ర 
శాసను కం బా కను (బహ(ండాది 
నానాపులళలొణ విజ్ఞాననిరతు 
పాతు నావ_స్తంబస్మూతు, ముద్దలగోత్ర 
జాతు, నద్వినుకావదాత చరితు 
లోక క్షా నుభ య భావా కాన్యరచ నాభి 
శోభితు సత్సతిభాభియోగ్యు 
నిశ్యసత్యవచను, మత్యమ రాధి పా 
చార్య సుజను నన్న పార్య్యుం జూచి 
పరమధర్మ వ్‌దుండు నరచాళు క్యాన్వయా 
భరణుం డిట్టు లనియె కరుణతోడ, 


117 


వ వానిలో కుల్మబాహ్మాణ కో బ్దము చెక్కు. వావనముల కాన్సద 
మైనది. మతజియు నన్నయ నియోగియా, వై డికియా యను చర్చకు 
నిదియే మూలమైనది. నన్నయశాలమున (బాహూణులలో నియోగి 


'వెదికివిభేద మున్నట్లు ప చే డిరువదియవ శ తాబ్దమున గల 
నియాగివై దిక విఖేదములు కతలు పాటీ -కాభిి పాయములను పుర 
స్కరించుకొసి 9 శ తాబ్బముల్న్మకింద ట నున్న సాంఘీకవ్య వస్థలను నవీన 
దృష్టితో విమర్శించుట యసమంజసము, అన్యాయము. ఇది సరియగు 
చారెత్రకపద్ధతి కాదు. మతియు, తరువాతి కవులలో మవోపసిద్ధులై న 
తిక్కన ఎజ్టిన్క శ్రీనాధుడు పోతన మొదలైన వారిలో నెన్వరును 
తాము నియోగులమని కాన్కి వెదికులమని కాని చెప్పుకొనలేదు 
ఇట్లు చెప్పుకొనుట నవీనకాలమున నేర్పడినది. ఇంకొక వికేవముగూడ 
నీశకందర., మున గమనించవలసియున్న ది. ఆయాకాలములందు (పయు 
_కృములై న పదములకు నప్పటి యర్థముల నే చెప్పి సమన్వయింపవలెను 
గాని యాపదములకు కాలక్రమమున మౌొర్పుచెందిన యర్థములను 
సమన్వయింప జేయుటనలన నిట్టి చిక్కులేర్పడుచున్నవని మన విమర్శ 
కులు (గహింపలేదు. “కల బాహ్మాణుడు' అనగా కుల్మక్ష్రమాగతముగా నా 
యా రాజకుటుంబముల న్మాశయించిన (మెవాణవంశీయుండని యర్థము, 
ఇది డెట్బదిరెంకు నియోగములలో నొకటి. కావున నా కాలమున నిది 
మొక నిళమోగవృ త్తియే. కుల బావ్మాణుండనగా పురోహితంండని యర్థ 
ముగ మాటుటయు, నిఠరోాగులనగా కేవలము లౌక్యవస్థివవోరములు 
చేయుచారే యను నర్థమున నియత మగుటయు, పురోహితవృ్తి 
కొంచెము హీనముగను, లౌక్య వృత్తి కొంచె మున్న తస్థితిగను నేదు 
రో ఢి య గుటయు నీచర్చకు గారణమైనది, తెలుంగున చారిత్రక సార 
స్వతచర్చలలో వాదబలముకన్న వాదిజలమే (పస్ఫుట మగును. 
కాబట్టి నియోగులు నన్నయ తమ శాఖకు జెందినవాండని యుపపత్తులు 
జూప్క వైదికులు నన్నయ తము శాఖకు చెందినవాడే యని యుపపత్తులు 
చూసి తమతమ పంతముును న్యెంచుకొనిరి,. ఇట్టి పట్టుదలచే సత్యము 
వెల్లడి కాదయ్యెను. 


118 


నన్నయ యాం[ధబాహ్మాణుయడు గావున కులమును గూర్చి యిట్టి 
వివాదములు, చిక్కులు నచ్చిన వని కొందు కిచుర కులు నన్నయ 
యాం ధుడుగాడని, క ర్రాటకుండని (నాసి యా నమన్య నొక్కు 
(తుటిలో విడ గొట్టరి. 


నన్నయ్య భారత భాగము - ఛందస్సు 


నన్న యరచిత భారత భాగమున నీ కింది వివరించినరీతి గద్య 
పద్యములు గలవు 


పర్వము ఆశ్వాన సంఖ్య. గదడ్యపద్య సంఖ్య 
1, ఆదిపర్భము 8 ఆశ్వాననులు 2091 
2 నభాపర్వము వి స్ట 616 
ల్‌, ఆరణ్య పర్వము 4 ఆశా పులా? 1800) 
142 పద్యములు 


4009 
పె వానిలో నాశ్వాసాంత గద్య ములు 1కి ను, (వవీ_ప్తములు 12 
గద్యపద్యములునుు కృత్యాది సంస్కృృుతక్లోకము పోగా మిగిలినవి 
4009 ——26 = 8988. 


ఇందులో పద సములు 2487 
గద్యములు 1496 
8988 


rd 


“నన్నయ కేరుకూ'డా అచాం(భమేను, నన్న ఆంటే ఆరవంలోన్ను కన్నడం 
లోను మంచి అని అరక, ఇది తెలులసలో లేనేలేదు, ఇతడు (నన్నయ) తమి 
ళుడోో చాళుక్యుల (పధాననగరమెన కల్యాణపురి పాంకాలనుండి నచ్చిన కగ్షాట 
కుడో అయివుంటాడని వ్య కృమవుతున్నది *” (పల్నాటి వీరచర్నిత, ద్వితీయభూ మిక 
1940. ) 


119 


పద్యములలో సాంస్కృృతికములు = అతురచ్భందస్సులు --. 
వృ_త్తములు. 


ఇార్లూలము 18 
మత్తేభము 61 
ఉత్సలము 184 
చంపకము 240 
మ_త్తకోకిల 26 
తరల 25 
wre 1 
మవోసగ్ధర 2 
మూానిని 2 
కవిరాజవిరాజితము 2 
మాలిని 7 
పృథివి ఫ్‌ 
వనంతతిలకము కి 
స్వాగతము 3 
తోటకను 1 
వద తము i 
(దుతవిలంబితము 1 
వనమయుారము 1 
అంబురుహానము 1 
రథోద్ధత ము 1 
మణిభూవమణము 1 
లయ గాహీ లె 
దండకము 1 

589 


120 


"జీశీయ వరదను ౩ వృ దన్నుతో క్యూ వజారుంలుః 


కందములు 1219 
ఆట వెలందులు 195 
ఉత్యావా 4 
మధ్యాక్క-రలు 89 
వీళములు 251 
కేటకీతి 177 
తరువోజ 12 
ముధురాక్కర 1 
1898 

1898 

589 


పద స్థానములు 2487 


rg త 


నన్నయ వాడిన వృ_త్తములో చంపకములు హెచ్చు, జాతు 


గడ నములు 


నన్న యవచనభాగములలో నొక విశేషము గలదు. “పద్య 
ఛాగన డ్య్భృ_త్తగంధి ” అను వామనుని న్యూతవృ త్తి ననుసరించి నన్నయ 
వచనమును (పారంభించుపట్టుల పద్యనునలెనే నడిపించును. 

ఆదిపరము. 

1.588. వ. అని యడిగి వాని యనుముతంబున సోమ శవసు. 

అది 

క అని యడిగి వానియనుమత 

మున సోమ్ము శ వసు క న 

అని కంద పద్య పాదములుగా నగును, 


121 


జస 

౨.82 వ, ఇట్టి మహోత్సాతంబులు పుట్టిన సురపతి. .. 
ఇది 
క. ఇడి మహోతా,తంబులు 

టు ఎ 
పుట్టిన నురపతి...... 
అని కందపద్య పాదములుగా నగును, 
414 నం ఇట్లు పెక్కు మృగంబుల నెగచి చంపెకు వేడుక 
ఇదె... 
తే, గీ. ఇట్లు పెక్కు_మృగంబుల నెగచి చంసపె... 
అను గీతపద్య పాదము. 


5_...61 వ, అని నిశక్వుయించి గెంతిని మా, దెసిం జూచి మూర 
లిందుండి నవయక పహాస్తిపురంబునకుం జని. 


ఇదె 
కీ అని నిశ్చయించి గాంతిసి మా, దినిం జూ శ్రి 


అను నీసపద్య పాదము. 


సాధారణముగ నాశ్యాన్మ పారంభమున వచనములు నీసపద్య 
పొదములుగానే (వాసినాండు. 


వ. అక్క-థకుండు కౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు 
జనమేజయుండు. 


అక్క_థకుండు శెనకాదిమహోమును లకు జెప్పె నట్లు జనం 
(ఆద. తృతీయాశ్వాసము) 


అక్కథకుండు శె  నకాదిమహోనునులకు జెప్పెనట్లు యయాతి కిని 


(ఆది, చతుర్ధ) 
16 


122 


ఇ క్షే పతియాశ్వాసాది నున్నను దీనిని గమనింపక ద్వితీయా 
శాస పారంభమున...“ో అక్కథకుండు కె” న కాది ముహామునులకుం 
జెప్పె నాది యుగంబునం,” అని మ్యుదించిపుటయడుగున---క, ఖం 
గ “ నట్లాదియుగమునం "* అని పాఠభేదము దూపబడినది. పాఠ 
భేదమే మూవూలమున నున్న యెడల ఇది “అక్కధథకుకు శౌనకాది మహా 
మునులకు జెప్పిన ట్లాది యుగము...న.ి’ అని సీనపద్య పాదముగా నే 
యుండి నన్నయ కవితాలతుణమునకు సరిపోవును.  మతీయు నన్నయ 
భారత భాగ ము దణపరిమ్మ్య_రణమున కిది యొక ముఖ్యసూ తము, 
చేడు మనము నన్నయ భారతము నన్నయ్యనాటి (వాంత తీఠనగాక మనకు 
నేటి కలవడిన (వాంత తీరున కదా ముదించుచున్నాము. అరనున్నలు 
(పాచీన కాలమున తేక పోయినను నేడు వానిని పూర్ణ గంభముల 
యందు నియతముగా చరాపించుచున్నాము, నేకు గద్య పడ్యముల 
యందు వీనిని పాటించుచున్నాము. కాని నన్నయ భారతములో 
పద్యములయం దీనియమము పాటించి గద్యముల పాటించలేదు. ఉదా: 


“ అక్క-థకుండు శ"నకాదిమహోమునులకుం జెప్పె నాది యుగం 
బునం......గశరహ్మప్రజాపతి భార్యలైన కదువనయు, ఏినతయు నను 
చారలు వుత్తాంగి నులై యనేక సపహాననర్షంబులు కళ్యపు నారాధిం 
చిన కళ్యపుండును (బనన్నుండై మోకోరిన వరంజు లిచ్చెద వేణుం 
తనిన*___ (ఆది. 2.9) 


పె వచనమున “వేకు "లో నరసున్న యుంచి తకష్కుంగల చోట్ల 
నిండుసున్న లుంచి ముదించుట నరికాదు. ' "వేంయడులోవ'లె కథకుండు, 
కళ్య్వపుండును (పనన్నుండై, వేండుడనిన”* అని ముదింపందగును. మతే 
యును సూర్ణబిందుణాపములతోనున్న వర్శంబులు వరంబులు ముద 
లగునవి వర్షములు వరములు నని ము(దైతము కానవెను, పద్యము 
లలో ఛందోధభంగ మగును గాన నచ్చట నుండవలసినచోట్ల పూర్ణ 
బిందువు నుంచి మ్ముదింవకతవ్నదు. కాని గద్యములలో నట్టిది 
పరిపాటింప నక్కణిలేదుదా! ఇంతకును మనము నన్నయనాటి లికి 


128 


రీతిని, నుచ్చారణరీతిని మ్ముదొంచిన నిట్టి సంబేపహాముల కెడములేకనే 
యుండును, నవీనపద్ధ తులలో ముదిత మైసప్పు డా (శ్రమమే యనున 
రింపవలయునుగజా. నన్న యభారత ము పూర్ణ పరెవ్యు_రణ మచేశీంచు 
చున్నదని తెలుపుట కిది వినరింపబడినది. 


నన్నయనాటికిని నేటికిని వృ _కేముల యతిస్థానములలో భదములు 
గాననచ్చుచున్నవి. వాని నీ కింది వివరించుచున్నా డను. 


ls సృథ్వీవృ_త్తము---!0| జు [ల న, రం! జ '0స, loo 
3, 'ల న=1ళి యతి, 

మక అమ్మి తమద భేది యొక్కు_రుుడయమ్మ్మ గా స్వేమణా 

[(భమాకులిత చి త్తుండె ” (ఆది, 2-166) 

నన్నయ వెనుక 


శ్రనౌథుండు- పెద్దన సంస్కృతయతి నియమమున్నో 


కవిజనా శయ, కావ్యాలంకార చూడామణి, అనంత చందస్సు 
లలో 12 అతరము యతి. కవిచింతామణిలో 18 యతి. 

నన్నయ సంస్కృతయతిని మార్చుట పృథఢ్వీవృ_త్తము “నుధ్యా 
కరి అను జేళవృ త్తముతో నమానము చేయుటకని “తెలియదగినది, 

2. మానిని (౧|| భ-7 భకారములు ఎ గ-1 గకారము.) 
1కి యత్‌ిం 


క వచితనర్చి తలిర్చిన కోవుల-నిమ్ముగు రావుల బొంపముల౯ 
పూచిన మంచి యశోకములకః (ఆది. 4.20, 


124 


ఇందు యతి యొక్క. చోటనే పాటింపబడినది. ఇది వృవభ 
గతి రగడతో నరిచేయుటకు చేసినది. లాతణికులు కవిజన్మాశయము 
నుండియు కి యతులు వేర్కొనిరి. 


“ కారకముల్‌ [క్రియ గన్లాొన చేడు భ 
కారము లొక. గకారముతో 
గారనమై చననగా యలి పం్మజెట 
గల్లిన మానిని "కామిని భా.” 


అనంతుడు... 

కక (శొన్నెలపువ్వును నోఆల పాగయు 
గూర్చిన కంజడకొప్పృనకు౯ 

నన్నె మొనర్చిన వాహిని యాతసి 
వానుపదంబున (వాల ననకాం స్‌ 


నన్నెచోడకవి కుమారసంభవమున నొక్క యతియే వాడి 
నాడు(7-840 (పథమ భాగము, 
కక మానినిరూప చరిత లు దారసఎమంబగుచున్న విచ్చి తగతి౯.” 


తిక్కన నన్నయమతము ననుసరించి యొకయతిన్సి మతాం 
తరము ననుసరించి యతి తీయమును పాటించినాండు. 


1. జూదము నప్పుడు సర్వజనంబులు - చూచి భయంపడీ 
యిప్పనియి, 


2. కుంతియు గాంతియిగుర్సగ జేజము గసందకవపహ్నూలు 
గనారశిఖా, 

భారత మున మౌనినివృ _త్తృమునకు రెండు తెజగుల యతియుండగా 
నప్పకవి యుక్క_తయలియ్‌ విధించుట సరికాదు. 

“రాజిలు స_ప్పభముల్లము విశ 6వి-రామము మానినియందు 
భర* (అ. ఆశ్వ్ట-క, పు, 248) 


195 


కీ. కవిరాజవిరాజితము (11న. 1౧|| జ (6 గణములు) !౮వ- 
14 యతి.) 

“ఆ శనిచని ముందట నాజ్యహావిర్హృత = సారభధూవులతా 
త్రతులక్లా ”” (ఆది. 4-21} 

ఇచట పాదమున కొక్క యతిమ్మాతమే. లాతు.ణికు లంద 
ఆఅంను పాదమునకు వమూూండుచోట్లు యతి (3-14-20) విధించినారు, 

తిక్కన పె రెండు పద్ధతుల ననుసరించి కవిరాజవిరాజిత మును 
(వాసియున్నా౭డు, 

ఏక యలికి 
“అనయము లోలత మై విషయ్మపచ _ యంబును దు_స్తరపంకమున౯ ” 

(('మ్ర్రీపర్యము 1-55) 


యతి తయమునకు-___ 
ఈ అనవుడు నిట్లను _ నన్నరపాలున.. 
శాతందు మోతుము - నర్భిజగ ” (ప్రీపర్యము, 1-51) 


అప్పకవి మానిసీనృత్తమున కొక్కయతి విధించి కవిరాజ 
విరాజితేమునకు బూూండుయతులు విధించుట సరికాదు. 
“కలయగ నొక్క-న - కారము నాతుజ 
కారములు నయ - గాటముగా క (అప్ప, 40-249 వుట.) 
పె రెండు వృషభగతిరగడకు సరిపోవును. 


4. పద్మకము (11న ల! భ్‌ !ల| ష్‌ 1b జ |p కంగు 
8 యతి) 
“కాడ్వకుపల్ముు. విని = కూడదు నాకదురాత్ము డై (ఆది, 
6.227.) 
తీక్క_న---(మేదిసీవృ _త్తేము) 
“ఫినుమిటు 'లేటికిం జనిన -వృ త్త మూది యల్ల ౯, స్ట 
(ప్ర్రీపర్ణము 1-152.) 


126 


పద్య మునకు కాన్యాలంకారచూాడామణి, అనంత చృందస్సు, 
అప్పకవీయము 11 అతురనము యతి చెప్పుచున్నవి. 


నభ జజాగగణయు కిబి-నాకినివిరామకం (అ. 4 ఆ-239) 
ue) 


తిక్కన పద్మశమునకు బదులు మేదినీవృ త్రము నుపయోగించి 
నాకు. పై రెంకువృ తృములును అష్ట చృందమునుండి పుట్టినవి. యతి 
పఫ్రానమొకటిగా లాతు.ణికులు వేర్కొనిరి పద్మ కమునకు నన్నయ 
భట్టుపద్యమును లాశుణికుల్కు నందుళో నప్పకవియు చూచి తనకు 
ముందువారి ననుసరించి 11-న యతురము యతి వెప్పెనని యూహింప 
దగును. 
ణా తు పజాతులు 


నీసములు ఫ-నన్నయ వీళములు 951 లో 


ఆటవెలందులు గలవని 124 
కెటగీతులు గలవి... ల్సి 
251 


నన్నయకు బూర్వమున Xల చాళుక్య గుణగవిజయాదిత్యుని 
శాసనమున్క నాతనికి కొంచెమువెనుక సోమలదేని దీ రాసిశాననమున 
గల సీసముల కాట వెలందులే కలవు. నన్న యయె తొలుత లేటగ్‌తులను 
సీసముల కతికించెనని చెప్పనగును, (పాచీనములగు కవిజనా శయ 
కావ్యాలంకార చరాడామణులలో ఆటవెలందియు, చేటగీతియు కూడ 
చప్పుటయె దీనికి (ప్రమాణము. (కీ శ. 1182 నిడు. బోల. కానన 
నీనమునకు గీతపద్యము కలదు. 


కావున నన్నయ ననుసరించి లాతుణికులు “రెండింటిని (ఆట 
చెలద్కి కేటగీతులను) నీనమునకు విధించిరి. సీసము (పాచీనకాల 
మున నాజడుగపులుగా నే (నా నెడివారు. అనగా నేటినల 8 పాద 
ములు లేవు. ఆటవెలంది మూ తా చృండస్సులోనిది, "జీశినుండి 


127 


యుత్సన్న మైనది. సీనవద్యపాడమునకు నాట వెలండి 2 పాదములకు 
నొండు ఆరెండు లఘువుల హౌచ్చుతగ్తుగా నమత్వ్య మే కలదు. నన్నయ 
నంన్క్బృత చృందన్సునకు సంబంధించిన గీతి గీతికలను నాట వెలండికి 
బదులుగ నుపయోగించెను. గీతి గీతికనుండి గీదీ గీదియ అను 
తేద్భవము లేర్పడినవి. ఇవీ 4 పాదములుగ (వాయవలె నని కవి 
జన్మాళ యకారుడు సనిరూపించినాడుం 


'శీ/ద లి తాధిపాన 

యోదయనలిన్మత 

యోాదిత మై యెత్తు 

గీదియ మొప్పు గృతుల (జాత్యధికారము, 


తొలుత నాజుపాదములే సీసపద్యమున కున్నను, ఎత్తుగీతి 
నాలుంగుపాదములుగా (వాయుట నియమిత మగుటచేత్క గీతములు 
నీనములకు చేర్చునపుడు వై పె లతేణము ననుసరించి, చేర్చ, నీనమున 
నాలుంగు పాదముల శెత్తు పెట్టుటచే నెత్తుగీతి యయ్య నని 
యరాహింపజనును,. 


1. వీనముల (పనా 
1. నీయతి ౨. సీ యతి కి, సీ యతి 4 సీ య తి 
గ్మీ యతి గ్‌ (పాన గీ య. (పా గ్‌ (పా, య. 
ర్‌, సీ పాన 6. సీం (పాన 7 న (పాన 8 స్‌ (పాన 
గీ యతి గీ. పాస గీ య (పా గీ, పాం య 
9. స్వీ య (పా 10. సీ. య. పా 1s య. (పా 12. నీ య. (వె 
గీ, యతి గ్‌ (పా న గ్‌ య. పా గ్‌ [పా య 
18. పీ, పాయ 14 నీ, (పాయ 15. నీ ప్రాయ 6. నీ, (పాయ 
గీ యతి గ వాన గ్‌ య. (పా గ్‌ (పొం య 


ఇందు 12, 14, 15 సంఖ్యగల నీనభేదములు లేవు. తక్కినవి 
(1) 158 (ఆది, 1-27 మొ) (౨) 8 (ఆది, 2.21 ము, 


128 


(8) 2 (ఆది 8-; 82 - ఆర 2 - కకక), (4) 8 (సభా 1-46, 187,) 
(క) 8 (ఆది 1-88 ము) (6) 88 (ఆది 1-7) (7) 1 ఆది 8- 
115 (9) 4 ఆది 8-115 మొదలు (9) 16 (ఆది 1-80 ము) 
(10) క ఆది 8.14 (11) 1(65 1-191) (18) 21 (ఆది 8-50) 
(16) 2. (ఆరణ్య 2-26, 94) ము త్తము 251. 


ఇస్తే గీత ములలో సర్యయతి సీనములు - యర్మిపాన నియమ 
ములు కలను. 

ఆరణ్య. (1-49) (2-156) (4-119) నభా 2-242. అవి (వాంత 
(పతులతో చూడవలెను. 

నీనములు. ఆరణ్య. (౨.280 ఆరణ్య (8-162) ఇవియును 
(నాశ్మవతులతో చూడదగినవి. 


(పాదియతులు 
సమున్నత - (ఆది. 8-159) నిరర్థక (ఆది 8-81) నిరాగసుండ 
(నభా. 1-184) ఇవియును (వాత పతులతో చూడవలెను. 


నిత్యసమాగవమ్మిశాంతులు 

నారాయణ (ఆది, 2-24) విశ్వామిత్ర (ఆది. 4.865; 7-94) 
సాంబు (ఆర. 1-159) చ్యార (ఆది. 6-802) (నభా. 1-176, 
వకాంత (ఆది, ౪-74) (పాంగ) ఆది. 4-167. 


“ఈ నమాసననములలో న్యంజనమున శే గాని స్వరమునకు వడి 
పాటించలేదు. “నారాయణ అసేశ బ్రము మొతము * పాయకసాక 
శాసనికి” (ఆది. 1-24) లో సర్వమునకు ౨ వ చరణములోను, వ్యంజన 
మునకు మూండవనచరణములోను నడీ నిలిచేటట్టు ఉపయుక్తమైయున్న ది. 
అయి తే కొన్ని (పతులలో ఈ పద్యమే కనబడలేదు. అది కనబడ్డ 
(వతులలో చానును అనుటకు మారుగా వానన్క వాణన అనే శబ్దము 
కనబడుతున్న ది, ఈ పద్యము నన్నయ రచించినది కాదని కొంద 
రంటూయున్నారు”. 


129 
నన్నయ భారతమండలి ఛందో ఏిశేవములు ౩ _. 


తెలుగున నంస్మృతనృత్త పరిణామ మెజుంగుటకు నన్నయ 
భారత భాగము చాల ముఖ్యమైనది. నన్నయకు మున్నుగా కన్నడ 
మున నంన్క్బృత నృ _త్తవ్రచార మధికముగ నుండుటయు, నవర్ణయతి 
నిర్భంధము లేకుండుటచేే కన్నడమున వ్యా_ప్టీయగు సంస్కృత వృ త్త 
ములను తెలులసకవులు తెలుంగుభావకు సజాజమగు యతినియ మము 
'నేర్పఆచి (గహించుటలో వింతలేదు. అయిన నన్నయకు మున్నుగాం 
బద్యమయ శాసనములయందు గూడ సంస్కృతవృ_త్తములు లేకుండు 
తయ నన్నయ వెనుక గొంత కాలమున శే, అనగా [క్రీ.శ 1180 నాంటిశే 
సంస్కృృతవృ_త్తములు (వచారములోనికి వచ్చుటయు. జూడగా నన్నయ 
కన్నుడమునుండి యా నంస్కృృతవృ త్త సం(ప్రదాయమును (గహీంచి 
యుండవచ్చునని తోచుచున్నది. సంస్కృతమున (పసి ద్ధములగు 
(1) పృథ్వీ (2) శిఖరిణీ (8) శార్హూలమ్మిక్రీడితము (4) పంచచామరను 
(5) (గ్రగ్ధర (6) మాలిని (7) తరళ (8) (కౌంచపడము ఇవి కన్నడమున 
తెలుపన నొశకేనామములతో నున్నవి, “తెలుగులో... 


(1) అంబురువహున్భ త్తమునకు కన్నడము నాగరంజిత 
(2) మ తకోకిలకు ప్త మలి కామోొల 
అక య 
(8) మూనినికి న వనమంజరి 
(4) కనిరాజపిరాజితమునకు ఫస వాంనగతి 


అని వేణునానము లొప్పుచున్నవి, కన్నడకవిత్వము వెనుకనే 

తెనుగుకవిత్యము వెలసినది గనుక, సీ నంస్కృతవృ_త్తములను కన్న 

డమునుండీ (గహించునపుడు, నన్నయ కొన్నింటికి సంస్కృతమున నున్న 

పూర్యరూపముల నే వాడియుంజెననియు, నదియే లత్య్యు (గ్రంథ మై 
11 


180 


నప్పుడు తెలుంగు ఛందన్సులలో ని-కై(పయు రక్త మయ్యె ననియు నూహ్‌ిం 
పందగును. సంస్కృతే మునండలి యతిస్థానములనుగూడ నన్నయ 
మార్పుచేయుటయు సీవివయము [(ధువపరచుచున్నది. (పాచీన 
సంస్కృత కవులచే నుపయు_కృముగాక, దావీణాత్యులగు క'వులచేతం 
[(బయుక్తమైన మ కేభ చంపకోత్సల మాలి కావృ _త్తేములను కన్నడము 
నుండియే “తెలుపవారు (గహించిరనుట నిర్వివాదాంశము,. ఈ 
సంస్క్బృతవృ త్తములు కన్నడమున సాహితీవిషయమున నన్నయకు 
నాదర్శమైన పంపభారత నెట్లు (ప్రయు_కృమ్యులై నదియు గమనించిన 
సవిషయ మింకను స్పష్ట్రపడంగలదు, 








పంపభారరము నన్నయభారతము 
సంస్కృరవృ క్రములు సంస్కృృుతవృ త్తమూలు 
శార్దూల విక్రీడిత 17 | శార్దూల వి్రీడిత 18 
మ_త్లేభము 204 | మ తేభము 61 
ఉత్సలము 140 | ఉత్సలము 184 
చంపకమాల 409 | చంపకనము 240 
మల్లి -కామాల 8 మ _త్తకోకిల 26 
తరళ 9 | తరల ల్రిర్ర్‌ 
ద్రద్ధ గ్ర 1 
మహానగర 7 | మహో నగర లి 
వమ ప క్ర 
9S oS 

మాలిని 9 | మాలిని 7 
(దుతవిలంబిత 1 (ముతవిలంబిత 1 


కవిరాజవిరాజిత, వసంతతిలక, 

ఇంకను వాొరిణపుత, ఖచరప్లుత, స్వాగత, తోటక, వద్దకు వన 
వోరిణి శిఖరిణి మందా, కాంత మయూర అంబురుహా, రథోదత, 
న్భృత్తములు (పయు క్షములు. మణిభావణ, లయ్మగాహీ దండ 


181 


జాత్యుప జూతులు - మొ తాచ స్వందన్నులు 


కందము కందము 1219 
ఉత్సాహ 1 ఉత్సాహ 4 
పిరియక్కర 9 మభ్యాక్క-ర 9 
(నడువణక్క_రు) 
అక్కర 2 మధు రాక్క_ర 
(దొకాయక్క-ర) 1 
రగళ కి నన్నయలో రగళలు లేవు, 


నన్నయలో ఆట వెలందులు 195, నీవ 
ములు 251, తేటగీతులు 17క, తరు 
వోజలు 12 గలవు. 


సు పటికను భూచిన నన్న యయే దేశివృ త్రములను హెచ్చుగా 

= లు a ఆవ ణి 
వాడీినాండు. కాని పంపకవియు, నన్నయయు కందములనుు చంపక 
ములను అని ంటికన్న పాచ్చుగా వాడియుండుట చూడ నన్నయ 


a 
పంపభారతమునే వృత్తముల విషయమున ననుసరించెనని చెప్పనగును. 


యతులు.._నన్న యకాలములో 6 విధములగు యతులు 


(1) స్వర (2) వర్ల (8) సంయుక్త (4) నరస (క) వకతర 
(6) మువిభ_క్షియతులు గలవు. 


తక్కిన (పాది బిందు ప్లుత, కకంభాగదిగణ అఖండయతులు 
మున్న గునవి నన్నయలో లేను. తరువాతిలాతు.ణికులు, ముఖ్యముగా 
అప్పకవి నన్నయకూడ నిట్టి యతులు పాటించెనని పాఠములను 
మార్చి యున్నా డు. నన్నయ యుపయూగించిన యతులను, [పాసలును 
నన్నయశాలమునాంటి శ బ్రస్యరావమును నుచ్చారణవిధానమున్సు లిపి 


విశేమయులను నెతింగించును. 


182 
(1) నంయు_క్తయతులు...-నన్న యలో నీకాలమున నే కామురము 
లుగ బరిగణింపంబడు తుజ అను వానిలో తు. కారమునకు గ "కారము 
తోడే తప్ప యతియుండదు. జ్ఞ లో-జకారమునకే తప్ప యతి 
యుండదు. నేడు వీని యుఇ్బారణ ననుసరించి, కవర్ల చవర్ల్షముల 
తోడను, జ్ఞ వ కా తోడను యతి కూర్చిరి, 


(2) “లకీ” మొదలగు మూా౭డువర్ణ ములలో నే హాల్లుతో? 
జివర పలుకునపుడు స్వరము ఛౌాసించునో నన్నయ యా వాల్లున శే 


క్‌ లకీ క మపహానీయసౌఖ్యముల మేలు, 


ల|1మ్మ్హీయుంతు డు త్తముండు జనమేజయ ”” 


(కి) నంయు_ కములలోం. (గిందివర్ష్మ మే (పధానముగాన యతి 
(శ్రిందినర్థముళ్‌ 6 గూర్చును. 


(స్ధితి పళ జేవ (గత్సుణ్య. =, టో) 


(క) కృత, ధృత మొదలగు బు'కారనంయు_క్రొములగు పదము 
లకు ఇ ఈ ఇ వల వాల్గుతోడనేగాని, బుకార వచ్చుగా పరిగ 
ణించి ఇ, ఈ, ఎ, వలతో నన్నయ యతి కూర్పండు. “వహాితో 
కూడినపుడుమ్మాత్రమే ఇ, ఈ, ఎ, వలతో యతి కూర్పును. 


“కృత కార్య - ..ల కిల్చిష-ధృతియుతుండై. , . దీ పుండు 
అంతియే-కాని 

“కృష్ణు డింత... లేసిపనులు” అనురీతి నుండవు. 
నాహృదయము...నెంతయు (నిక్కమలాశ్నీ) 


(క) కేఫతో కూడిన, అనంగా (కారవడితోం గూడిన సంయు క 
ములలో మై వాల్లునశే (పాధాన్యము, ఇందు రకారము సంయుక్తా 
తరమున [కిందెది. 


188 


“ దుపదపతి పురోహితుండు- భాతృ. ..ఖా-” ఇచట శేఫతో 
యతి లేదు. 


(6) రేఫసంయు-కాతురమున మీాందెవర్ణ ముగ నున్నప్పుడు తెలు 
గుభాపాలిపినంపదాయము ననుసరించి కిందిహల్టున శే యతి. ధర్మ, 
కర్ణ మున్నగు క బ్బములకు వలపరిగిలక యిచ్చిన్మపా౭ంత[వాంతలు ధమజా, 
కమ్మ౯ అని యీరీతి నుండును. కావున [కిందిపాల్లు (వధానముగా 
నుచ్చారణలో నుండునుగాన పసీయతి పాటీంపబడినది.  ఆవెనుక 
(వాతలు-కర్ణాటాంధలిపులు వేజ న వెనుక ధర్మ, కర 5 ఆని (వాయ 
బడుటచేే రకారమునకు (పాధాన్యము గలుగుటచే రకారమునకు యతిని 
గూర్చిరి. నన్న యలో న పాచీనసనం|పచాయము నియతముగాల బాటింప 
బడినది, ఈసియమముకొజకు నన్నయ పదనులకు రూపాంతరములు 
కూడ గల్పించినాండు. మానుగ మున్నగు న్వర్థపద ముల వాడినాండు, 


6 దృట్రళో, పి౯ానుత నర్పయాగముడివింపుము 
ర్వ్వీనుప. . ...వింవుము. *” 


ఇచట ఊడఉడిగించు ఛాతువునకు ఉడివించు రూపాంతరము 
గావించినా౭డు. 


వకతరయతులలో మార జు వలలో వానిలో వానికే గాని 
వేతొండింటితో యతి లేదు. కావున నన్నయ పు ప్‌ బ్య వ, 
యతులు, ర అ యతులు, మృ న యతులు నెంతమాూ తము వాడలేదు. 

ము విభ _క్రియతులు - విభ క్తి పరమగు “ము” తప్ప క బ్బగతమగు 
ముతోయతి లేదు “ భూసతీళ్వరదీన సీకులముకా, మహీ పజ”. 

ఇచట “ము విభ_క్రిపరము కులబ్కుు కులంబు అని ([పాచీన 
రూపములు కావున మూ యతి నరిపడినది. 


“భూసనతీశ్వురదీనసీమునిముఖ్యు " అనుచో యతీ లేదు, ఇచట 
ము ఛబ్బగతము. “బు” గా మూజునిదిం 


184 


ఉపనర్ల నిత్య సమాసయతులు మున్నగవానిలో వాల్లున కేగాని 


6 ప-తీమీంచుచునుండె నంత -_ దితి; కామనుఖ. .. నే - కాంత 
గృపహాము.”' 


నన్నయ యతులింకను (వాంతపతులసుబట్టి కొన్ని చోటుల పరిశీ 
ణ్‌ త్‌ \ ed 
లింపదగియున్న ది. శా(త్ర్రుయపద్ద తిని పరికీలన జరిగిన తప్పక నన్నయ 
సియమము తేటపడును. 


నన్న యలో పూన్లార్ల బిందు. సము-అనలాా *వవమూండుి మొద 
లగు "తెలుంగళబములతో, (బవ్మోండ మొదలగు నంన్కృృతశబ్ద 
ములతో (పానవేయుట లేదు. పూర్మబిందువులై న వన్నియు సంస్కృత 
పదములుగాని, యర్హబిందువులు (అరసున్నలు)గా మాటని తెలుంగు 
పదములుగాని యాతడు (పొనలు కార్చను. కావున ఖండా ఖండ 
[పానము నన్నయలో లేదు. 


బాండీ నేండు పోండి, రాండు..---ఇవి వాండి, నేండు పోండి, 
'రాండుగా చేండుమాశినవి. అట్టి (పానలే నన్నయలో నుండును, 
“వాడిలో కీడు” మొదలగు నిర్బిందుక శ బ్బ పాస యుండదు. అదె 
నన్నయ చేసిన యొక శ బ్రసంస్కార మని చెప్పనోప్పును. నన్నయ 
నమ'శాలికముగనో కొంచెము వెనుకనో నిట్టివి చెలయుచుండుటచే నిడి 


(పానయందును నన్నయ వలపలగిలక సంపదాయమునచే పాటించి 
నా౭డు, ““దుర్హయమున శకుని కర్ణ దుశ్ళాననుల్‌_ఐట్టిఏ,” దునకాయ 
మున శోకునికన్న ౯ దుశ్శాసనులకనియే (పాచీన లిపిలో నుండును, ఇవి 
సంస్కృత శబ్బములై నను తెలుంగువారి యుచ్చారణ సం పదాయమును 
బట్టి, లివినిబట్టె నన్నయ (పయోగించినాండు. 


అయిన నిచ్చట నొక విశేవము గలదు. 
వ్‌ 
కర్టుండం. ..ఆ కళ్తా.., పూర్ష్మ. . .వి_న్తిక్ష్మ. =. వీనిని 


కకక 


ఆకన్ను౯౦డు౯్‌ sus ఆ 
కన్నాజాంత... రా 
పూన్నజా, ఉల వి 
న్తీన్న౯ న 


అని యిట్లన్ని యును నట్టి ర-కారణనకార నంయు_కృములనే 
(పయోగించునుగాని కేవల ముచ్చారణము ననుసరించి ఈ “న్ని కార 
మునకు కబ్బసిద్ధ మైన నన్నాపహాము, కన్న త్యము,మున్న గు ద్విత్యనకార 
ములతో నన్నయ యతి గూర్చంణ. నన్నయ తర్వాతి శై వకవులు 
కర్మ, ధర్మ, మొదలగు శబ్దములు నిత్య ముత ము మొదలగు 
తెలుపలో మార్చ రాని ద్విత్వ మశకారకబ్లములతో (పాసుహర్చిరి. 


ల కర్మ తుయంబుగామిని 
నిర్మలమోతుంబు ఖ్‌ - పళు వా 
తము_ల. .. 


నిర్మింతు. . .(శివత_త్త 6సారను, §21) 


“నమ్మిన భక్తుడు - బమ్ముయ - లోకమ్ము - ధర్మమ్ము- ష్‌ 
(444 పద్యము) 


తిక్కన, కేతన్క రంగనాథుడు మొదలగు కవు ల్మీపాసమును 
వాడిరి. దీనిని శై వకభులు, నన్నె చోడ, మల్లి కాష్టనపండిత, పాలు. 
తికిసోమనలు వాడిరిగావున నిది క రాటభాపాసం[పదాయమున “శాంతి 
(పానమని యాభాపూచ్చందోలతు ణము ననుసరించి “తెలుపబడినది. 
(వీవత త్త ప నార, బనవపురాణకీఠికలు). కాని యిది కన్న డమునుండి 
"తెలుంగవారు (ప త్యేకముగ (గహింపనక్కరలేదు. లివిభేదములేని 
నన్నయశాలమున నిట్టి సంప్రదాయము తెలుంగు కన్నడ భాపాసం( వ 
చాయము (పకారము సిద్ధించుచుండగాా నన్నయకు. నొంచెము వెనుక 
నుండి యో పాన తెలుంసన వెలయుచుండగా, నన్నయయే తనకాల 


మున వెలసియున్న యా (పానములో సంస్కృత దేశ్యశబ్ద విచత్నుణ 


186 


గాంచి తా నుపళచమాగించెనని చెప్పుట సమంజసమై యున్న ది. కాంగా 
నన్నయ కావించిన శబ్బనంస్కా రములలో నిది యొకటి యిని చప్ప 
నొప్పూను. 


వ్యాకర భామను 


పె విషయములను పరిశీలించిన నన్నయ ఛందస్సునందు రచనా 
సౌందర్యముకొ అకు 6 గావించిన శ బ్బనంసా్కా-రము తరువాతి కవులును, 
లాతు.ణికులును వ్యాకరణపరముగా ననర్షియించి, శ బ్బశాననుం డనునది 
నన్నయకు వరుదమనియా, నన్నయ యాంధ శ బ్ర చింశామణియని 
నంస్కతే వ్యాకరణము రచియించెననియు,నందుల -కాతీ డు శ బ్బ శాననుం 
డయ్యెననియు, భారతమున చాను శబ్దశొసనుం డని 'చెప్పకొనుటచే, 
నన్న యవ్యాకరణ రచనక_ర్తృతర్పము నిజమే యనియు యుక్ర్తులపై 
యు కులను వన్ని, నన్నయచింతామణి క_ర్హృత్య్వ మాంధవన్యాకరణ 
సౌధమునకు బునాదిగా నిలువంజెట్టినారు. _ శొబ్దశాసనబిరుదము నన్న 
యకు లేదనియు దానిని తరువాతివా రాతని కారోవీించినా రనియు 


సీకింది యువప త్తులవలన నిశ ంకముగ ఇప్ననొప్పను. 


(1) నన్నయ వ్యాకరణరచనము జేసినవాంతై న్య, అనంగా “అను 
శాననదు” చేసినవా-డైన శ పానుశాననుండు కావలయును. అతని 
న్యాకరణ “దూం(థధళ బ్రానుళాగనము'" కావలయును. చూడుడు:-(క క్తాట 
శ్రభ్రానుశొసనము.) నన్నయ “భబ్బశాసనుండు' మాత మే, అనగా శబ్ద 
ముల స్వరూపము, నివ్వ త్తి ముదలగువానివి గూర్చి వితుణ యొసంగు 
నాచార్యుండుమ్మాత్ర'మే (శ్లస్‌ $0 1280024000, ఈశాననునకు ననగా 
నాచార్యునికి “శాసి? అని రూపాంతరముకూడ (పాచీన-కాలమున వెలయు 
యంజోను. ఇల్లే “నుటశాసి’. ఘటికాశాసనుండు విచద్యాస్థానమం 
దుంజెడి యాణార్యుండు. శాననుండు అను శొననుండు వేణు వేజర్థములు 
గలవి. కావున శానను. డగు నన్నయ అనుశాననుండగు నాంధళ బ్బ 
చింతామణ్‌క ర్త “కాండు, 


187 


(2) శబ్బశాసనుం డనునది నన్నయ యొక బిరుదముగాం జెప్పు 
కొన లేదుం “జపవహోమతత్సరు, నంహి తాభ్యాన్వు నానాపురాణ విజ్ఞాన 
నిరత్కు నాపస్తంబనసూ తు, తష. జాత అని తనకు 
ఏ శేషవణములు గాల జప్పుకొనియున్నా ండుం కని మధ్య శబ్దశాసనుః డను 
నది యొక బిశేవణమే. శబ్ద శాసను6 డనునది బిరుద మే న్‌ యంగీక 
రించిన, తక్కినవి కూడ విరుదము'లేనా యను శంక గలుగకమానదు. 
“మయత్యమరాధి పాచార్యు----సుజను-నన్న పార్యు”” ఇవి యన్నియు నట్టి 
యెడల చిరుదములుగానే యంగీకరింపనలసి పచ్చునుగణా ? సస. 


శబ్బశాననుం డనునది నన్నయ చిరు దవముగాం జప్పుకొనలేదు. 


(8) కవులు తను చిరు దములను (గంథాంతగ ద్య్యలయందుం 
కలదు. నన్నయకు ముందు వెలసిన కన్న డకవులలోను స్ట నన్నయకు 
వెనుక తెనుల౧సన వెలసిన తెలుంగుకవులలోను నీనంపదాయము నియత 
ముగా బొటింపం౭ంబడుచు వచ్చినది. బిరుద ములు గ ద్య్వముల లో చెలుప్ర 
కొను వికివషసనం, వదాయము కన్న డమున వెలసినటును, తెలుగు కవులు 

లు (| a నాక 
వారినుండి (గ్రహించినట్లును సింది వినవరణమునుబట్టి (గ హీంవనగును. 


నన్నయకు ముందు వెలసిన కన్న డరత ఇ (ఛేయనునుండి._._ 


పంపకవి (కీ. శ. 941)... ఈత (డు gh గల బిరుదములలో 
“కవితాగుణార్హన' అను బిరుదమును తన ఆదిపురాణా వి కమాజ్టన 
విజయములలో గద వ్రైాయందు6 జెప్పుకొనినాండు. 


( అదిపురాణను) “రదు "బేవేర్యద మునీం[ ద వంద్య పరమ 
జినేర్యదముఖ చంద్రవాక్చం (ది కా [వసర్మ్యపసాదోదీర్ష, సూ _క్షికల్లోల 
మాలాకీర్ణ, కవితాగుణార్హన [పణీతమప్పాదిపురాణదోళ్‌ . ” 

(వి కమార్దున విజయము) * ఇదు వివిధబుధజన వినుతజిన పచాం 
భోజవరపసాదోత ఎన్న? (వసన్న గంభీర నచనరచనచతుర కవితా 
గుణార్లన విరచితమప్ప వికవార్డున విజయదోలళ్‌ .” 

వ ఎ జి 
18 


188 


పొన్న కవి (కీ. శ. 950) ఈతనికి “ఉభయకవిచకవర్హి అని 
చిరుదము. 


(శాంతిపురాణములో) “ఇదు జినేందచరణ నరనీరువాశిలీము 
ఖాయవమోాన శ్రీమదుభయ కవిచ్మకవంర్థి నిర్భ _ర్తిత ముం. ..పొన్న 
మార్య కారితముమప్ప భరాణమాడామణిాయోాలళ్‌ . ”” 


రన్న కవి((కీ. శ. 998) ఈతనికి “కవిచ కవర్ల” “అభిననకని 
చకపర్థి” విరు దములు కలవు, 


(గజాయుచ్చ మున “రదు నమ_స్తభువనవల్ల భ (శ్లిమడాభూవ 
మల్ల "జీవ శ్రీపౌదకల్నపాదపపదా శయవ _ల్తీ కవిచ(క్రవ_ర్హి కవిరన్న ... 
శ్రీసాహన భీవువిజయదోల్‌ ,” 


(అజితపురాణమున) “ఇదు నకలమునీంద్ర బృందబృందారక. .. 
(త్రయాలంకృత శ్రీ/యుదభినవచ[కవ రి కవిరన్న నిర్మిత. ,. పురాణతిలక 
దోళ్‌,” 


నాగనర్మ ((కీ* శ, 990) తన ఛందోంబుధిగద్యలోం దనకు గల 
కవిరాజ కలసపంసన వీరుదమును చెప్పికొన్నా డు. 


పంపమహాోక'ఏ వీ్శక్రమార్జునవి జయమును, పంపభారతమును నా 
మూల్మాగముగ జదివి "సిక్కు. పట్టుల నానగం|పదాయముల ననుజరించిన 
నన్నయభ టారకుడు తన గద్యయందు, “ళబ్ద శాసనుండు బిరుద మేయనచో, 
దానిని తప్పక చేరొ,నియే యుండును. గద్యలుకాడ (ప్రథమ 
పురుషమం దుండుట చేతణేగడ్యా, బిరుదము లెన్ని చెప్పుకొన్నను, గద్య 
యెంత పెద్దదిగ నున్నను మనము కవి కాత్మ న్తుతిదోషము గలుగ 
కుండ్క చార్మితకముగకూడ వాని నంగీకరించుటను కారణమైనది, 
(పసథమపురువలో “మత్యమరాధి పాచార్యుండు" బిరుద చే మైన శబ 
శానని విశేమణబును గద్యలో నట్టిడి యున్నచో పై నంథవ్రదాయము 
ననునరించి చేరొనియే యుండును, 


180 


తెలుగులో నన్నెచోడండ్యు తిక్కన, కీతన్క (నీ నాధాదిమజః 
కవు లందును తమ బిరుదములను గద్యలలో చెప్పుకొనిరి, శీ/గౌ 
భుడు తేన కవిసారగభౌ మబిరుదము గద్యలో చెప్పినకాని సార్థకము 
కాదను తలంపున నే చాని నంతకుముం 'దెంత కాలము[కిందటనో సంపా 
దించియు చివరకు కానీఖండమున గద్యలో 'జేర్చినాడు. అల్లసాని 
పెద్దన “ఆం, ధకవికామహా” బిరుడముతో మనుచర్మిత్రగద్య [ప్రారంభించి 
నాడు. తెలుగున కొందజు కవు లాబిరుదములతోోశనే వ్యవవారింప 
బడుదురు, వారైన గద్యలలో నియతముగ జప్పుళొనక తప్పదు 
గదా! అభినవదండి (కేతన, రాధామాధవుంకు (చింతలపూడి యెల్ల కవి), 
ఆంధకాళిదాను (ఆలూరికప్పనకవి) మొదలగువా రెట్టివారే. ఇరువది 
యవ శతొబ్దమున కూడ నీ (పాచీనసం పదాయము జీవించియున్న 
దనుటకు, (పాచీననం పదాయాను సారముగ (నాయబడిన పద్యశావ్య 
ములయం దన్నింటను కన్నట్టుచునే యున్నది శ్రీపాద కృష్ణమూర్తి 
శాస్త్రి (కవిసార్యభాముగారి భారతమున నిట్టి సం వపదాయము కలదు, 
కావున శబ్ద శాననుడనునది చిరుద మే కాదని సిద్దాంతము, 


నన్నయ కీబిరుద మున్నట్లు, నన్నయకు వేర్కొన్ను తిక్కన 
శేతనలు గాని మంచనమారనలు గాని తెలుపలేదు, _ ఎక్ట్మా పెగ్గడ 
కూడ చెప్ప లేదు, కొరవి గోపరాజు మడికి సింగన్న పోతన మొద 
లగువా శెవ్యరును నన్నయ కీవిరుదము కలదని చెప్పలేదు. కవి 
(తయముణారికే నన్నయ కీబిగద మున్నదని శతెలియనప్స్వు డిక 
థక్కినవారలగార్ష్చి తెలు పనక్కణ లేదు, పె వారిలో తిక్కన, మారన, 
ఎక్టాైగ్రడ, నోపరాజులు నన్నయను/ార్సి (వ ల్యేకముగా నొక 
పద్యమును చెప్పినారు. నలుగురైదుగురు కవుల గుదిగూర్చి చెప్పు 
న్స డొక్కొకవేళ బిరుదమును అతెల్పుటకు ఏీలులేకపోవచ్చును గాని 
(వ త్యేకవద్య మే ఇెస్పునప్పు డట్టి సంచేహమున కవకాశిమే లేదు, 
తిక్కన “ఆం ధకవిత్యవిశారదు” డనియు, “విద్యాద యిుతుడుి “మహీొ 

ty నా, 

కాత్ముడు అనియు నన్నయనుగార్చి చెప్పినాడు, 


140 


మారన “ఆం(ధకవితాగురుడు” గా నన్నయను పేర్కొన్నా ౬డుః 
ఎక్రై(డ్రెగ్టడ నన్నయభట్టును కుంజరముతోో బోల్సి, యాతని మాతంగ 
గమనమును విశేవముగ (పక ంసించినాడు, గోపరాజు “నాభానవుక 
ముని నన్న యభట్టు౯”” అని |వాసినాడు, ప్‌రందతిలో ముఖ్యుం జెక్షై 
(వెగ్ధడ గదా! అరణ్యపర్వ కే మము నన్నయ కవితారీతిరచన తోపించు 
నట్టు రచించి, ఆశ్యాసాంత గద్యకూడ నన్నయ వేర బెట్టిన గతమత్స 
రుడు విశాలహ్బూదయుడునగు నెక్టా(పెగడయె యెచ్చటను నన్నయను 
శబ్ల్దశాసననుడని జఉరొ్కొాానకపోవుటయీకాక, ఆం ధకవితానృష్ట్రికి తిక్కన 
(బహ్మాయని వేర్కొన్నాడు, దీనినిబట్టి ఎ క్రై పెగడకాలమునజుకు 
(శ్రీం శ, 1880 (వాంతమువజుకు నిట్టి సంవాదమే లేదనుట నిన్సంళ 
రక కీ* శ, 1400 (పౌంత మున విలసిల్లిన కొలని గణపతి చేవ 
కవి వ వలా నో స్పష్టముగా. “నాంధ కావ్యపథ ము 
దీర్చిన నన్నయ భట్టుగారిని [పళంసించినాడుగాని శ బశాననుం డని 
[వశంసింప లేదు, నన్నయ పసిద్ధి కవిత్వరచనముచేగాని వ్యాకరణరచ 
నమువేత కాదని యిది తెలుపుచున్నది, 


ఈ శబ్దశాననపదము జక్కన క్రీనాభుడు తొలుత నన్నయ 
గూర్చి (వప్తావించుటలో వాడినారు జక్కన “శబ్దశా సనవరేణ్యులు 
నాగ బశ _స్తి కెక్కిరి అనియు, “శబ్దశాసను నన్న పాచార్యవర్యు 
అని (నీనాథుండును, నన్నయ తాను స్వయముగా (వాసికొనిన విశే 
షణమునే యుపయోగించిరి, అందును (శ్రీనాథుడు నన్నయభావను 
(సమానము కారకములు నహితముగా సక్షు యనుసదించెడువాండు, 
నుశియు తొను (వ త్యేకముగ నన్నయనుగూర్శి (వాసిన పద్యములో 
నన్నయభ ట్లో పాభ్యాయు డనిమా[ త మే వరొనినాడు అనయా 
(శ్రీనాథుని కాలమున నిది యొక వబికుదముగా కనివ్యవహారనులో లేదు, 
ఆతరువాతి కవులుకూడ నన్నయనుగూర్చి వెప్పునప్పుడు శబ్దకానన 
పదమునే యుపయోగిం దిరి. “శ బ్దకాననకావ్యనంభఘట్టన, క్రమానందిత 
బుభవర్యు నన్న పార్యు"నని ఆంధకవి రామయ్య (విష్ణుకాంచీమవో 


141 


త్య రము. "కాగా (్రీం శ. 1500 , పాంతమునటుకు నన్నయ కిది వీరు 
దముగా కవు లెవ్యరును పేర్కొనరైరి. కాబట్టి బిరుజమే లేనప్పు 
డాబిరుదము వచ్చుటకు కారణభూతమగు [గంథమును రచించెనని 
చెప్పుట యా కాళ 'హార్చు స్టమువంటిది గా ! 


(క్రీ. శ. 1500 లకు దరువాత ,న్రీకృష్ణ చేవరాయని కాలమున 
గల కవులు నన్నయను వేర్కొన్నారుగాని బిరుద పస్తాననము లేనే 
లేదు. ఈకాలమువాడే యని చెప్పదగిన శకాకమాని గంగాధరుడు 
అను కవి తన బాలభారతములో “ శ ఫ్రార్ధరనవిశారదు, 'శాబ్రీక 
మూర్చ న్యు, శోబ్దశాననబిరుదు౯ శబ్రాయమానవిస్సురదబ్దభుటారభటి 
నన్న పార్యు దలంతు౯”” అని వేర్కొనినాడా-. ఈత జావజకు గల 
కవి నుతంలలోని విశేమణపయోగము బిరుదముగా భావించి యిట్లు 
స్తుతియించియుండును. లేక బిరుదు అనగా మొనగాడు సమర్ధుడు 


అసి యర్థము చేసికొనవచ్చును. 


మై_వానిలోని ళబ్బశాననపదమును మ్యాత్రము మనము జ్ఞ_ప్రియం 
దుంచుకొనవలెను. ఇది నన్నయనుండి పరంపరాయాతముగ వచ్చు 
చున్న దనియు, నదియే విరుదవాచకముగ తరువాత నొక సం పదాయ 
మేర్చ డెననియు (గహీంపదగును. ఇదిముందు ఇప్పబోవు విషయము 
నకుల జాల ముఖ్యమైనది. 


క్రీ. శ. 1570 (పాంకమున రామరాజభూమణుడు వసుచరిత 
రచించి శ్లేవలో “మహి ము౯ వాగనుకాననుండు సృజియింపళ 
కుండలీందుడు (పోవ౯ మవోమహాల్రై సోముడు భౌస్కరుండు వెల 
యింప౯ సొంపు వాటిల్లు సీబవుశాంధోే _క్రిమయ్మపపంచమును ” 


(పళ ౦సించినాండు. ధ్ర బకాసనుడు వాగనుశకాననుండుగా మాజుటకు 
నిదియే మొదలు. ఇంతకుముందు నన్నయను శబ్రకాననుడనియే 


చేరొ_ంటి రని చూపితిని. రామరాజభూషణుని వనుచర్మితము తను 
వాతి (పబంధరచయితల కుపజీవ్య మై ఆదర్శ పాయ మగుటచే నిదయే 


142 


(పమాణ ముగ గొని వాగనుశాసనుండని నారు వేర్కొనజొచ్చిరి. 
అప్పటినుండి యనగా (క్రీ, శ, 1600 (పౌంతములనుండి వాగనుశ్రాసను 
డనునది వాడుక యయ్యెను. అది యొక బిరుజముగా నన్నయ 
కారోపితమయ్యెను. 


వా_స్తవికస్థికి యిట్లు చారి తకముగ నిరూపిత  మగుచుండ 
'ఆంధశ బ్బచింతామణి” యను సంస్కృత భాహామయాం ధవ్యాకరణము 
వాగనుశాసనుడై న నన్న యభ' ట్ల్టవిరచి తమనియు, వాగనుశాసన్క శబ్ద 
ఇశాశనపదములు పర్యాయపదములే కావున భారతము రచించిన 
నన్న యభ శే దీనిని రచియించెననియు, నాంతరంగ బహిరంగ పమాణ 
ములచే నాంధ్రచింతామణే, భారతము లేకక_ర్హ్భృకము లనియు నింకను 
కొందు నిదారంనులు వాదించుచున్నా రు. 


అంతరంగిక పమాణము లట్లుంశగాా బహిరంగ పమాణముల 
చేతనే తొలుత నీ వాదము ధ్య్య_స్తమగుచున్న ది. వాజ్బ్భుయ్మ పపంచ 
ముననే [కీ శ. 1570 (పాంతములకు ముం దీ వాగనుశాననవదమే 
లేదని నిన్స్పష్టముగ నిరూపిత మైనది. నన్నయ వాగనుశానను డని 
చర్క్కానకబడకపోవుటచేతను, నింతవణకు వ్యాప్తిలో నున్న శబ్ద 
శాననపద మౌాంధశబచింతామణిలో లేకపోవుటచేతను, వాగను 
శాననుం డని నన్నయ పేర్కొనబడినతరువాత నే ఈ (గ్రంథము పుట్టిన 
దని నిన్సంశయముగ జెప్పనగును. 


(ల) మతియు శ్ర బశాననవాగను శానన పదములు పర్యాయ 
పడములే గనుక భారతమున నట్లు చెప్పకపోయినను నన్నయచింతా 
మణియందు చెప్పుకొనె నని యొక యుపపత్తి చెప్పుదురు. కావి 
యివి "రెండును బిరజముూలని చా రంగీకరించునప్పుడు, చిరుదనములకు 
పర్యాయపడములు (వయోగింతురని వా రంగీకరించినచో నింక, 
వారికి తెలుగుభాపానంపదాయమే తెలియదని చెప్పదగును, 


బికుజములు రూడియగుటచ్చే నవి యే భాహాపడనము నైనను నకు 


148 


యుపరూూగింపవలెనని నియమము, తుదకు శుద్దాంధకావ్యమగు 
యయాతిచరి. తమున సెక్కు. తత్సమములను నచ్చ తెలుగుగా 
మార్చియు విరుదములనుమాగత మే వాడినాడు. ' లాలనకీగజూంకుళ * 
మున్న గునని యుదాహ్ళాతులు. ఇది తెలుగుభాపాసంపదాయము 
ననునరించినది. శబ్రళాననుని వాగనుశాసనుం డన్న చో, శంభుదాసును 
శంకర దాసనియు లేశ శభిభూషణదాసనియు, ఉభయకవిమి తుని 
దృషాభాపాకవిమి[ తుం డనియు, కవిసార్వభొముని కవిరాజ'రా జేశ్వరుం 
డనియు నన్న నెంత సమంజసమో నదియు నంత నమంజనమే. 
వేయేల ? పితామవుడనగా బ్రహ్మ యేగచా ! ఆంధకవితాపితా 
మవాడగు నల్లసాని పెద్దన్నను ఆం ధకవితాాబహ గాయని యేల 
పర్యాయపదముగా చరొా-నలేదో ? కావున నిదియును నాగను 
శాసనుని వేర, తరువాత నారోవీతమైన రచనమే కాని శబ్ద ్తాననుండగు 


నన్నయ శేమ్మాతము సంబంధము వేదని (ధువపజచుచున్న ది. 


నన్నయకు వెనుక నాబ్దువందల యీండ్తవజుకు కజ్బళానన పశంస 
లేకపోగా నావెనుకనై న నది బిరుడము కాకపోంగా నావెనుక కాలమున 
కవినృష్టిచే నారోపిత మైన వాగనుశొననశోబ్దమును, భారతాం(ధ్రికరణ 
క_ర్హయెన నన్నయ శే 'విరుడమని తలంచి, అది యాథారముగా నాం[భ 
శబ్బచింతామణి నన్నయ బే యని యంగీకరించి, అందలివిషయ 
ములను, విశ్వ(కేయః కార్య మిత్యాది వాక్యములను |పమాణీకరెంచి, 
సారస్వత విమర్శనము గావించువారి విచతుణ యీపాటిద్యోో, గౌక్ట 
లాలోచింతురుగాక ! 


వాగనుశాసన శ బపయాగముచగాక, ఆం (థకోబ్ద బ చింతామణి 
(పాచీనలతుణికు లెవ్యరిచేతను స్ప శింవబడకపోవుటయు, “బాలసరస్వతి 
యప్పకవికాలమువజకును (ఇరువురును సమశాలికు లే 1) అనగా [క్రీ శ. 
1656 వజకుు ననగా 6 వందల యేండ్ల వణకు నీ చేశే నాష్టయ 
(చపంచమున వీనరాకపోవుటయు ఇది కూట నృష్ట్‌ యిని నిరూపిం 
చున్నది. అసలు వాగనుశాననుడజే నన షయ కానప్పుడిక sie 
కబ్బచింతామణే రచన మెట్లు ! 


144 


మని వివరించిన నిషయములు చార్మి తక కమము ననుసరించి 
నవి. నన్నయకు శోబ్దశాననుడని బిరుదము కాదనియు, నావెనుక నైదు 
శ తాబ్బములవెనుక నాతని 'కారోవింపబడినది యనియు, బిరుదులకు 
పర్యాయపదము లుండవనియ్సు నందుచేత నాం ధళ బ్దచింతామణి భార 
తాంథీకరణక రమైన నన్నయ రచింప లేదనియు సిద్దాంతము. 


నస్నయ మహాోభారతమున రాజరాజును గూర్చి తెలిపిన ఏవ 
యవనులు 


1; రాజరాజుకులగో|తములు ATs 
రాజకులాగగణ్య. (1-161) మౌనవ్వనగో త. (5-260) 
రాజకులశేఖన (2-288) (5-261) 
(శ్రీమచ్చలళుక్యవంశ శిఖామణి (8-1) 
చళుక్యాన్యయప యోధిసం పూర్ణ శశీ (4-1) 
సత్యా శయకుల శేఖర (4-272) 
రాజాన్భయరొలక (6-1) 
చళుక్యకులతిలక (6-808) 
శీతాంశువంశపకాళీ (6-808) 
రాజకులదీప (7-288). 
రాజవంశరత్న (అర 1-40) 
రాజకులో_ త్తమ (1-294) 
రాజవంశ వారి చంద (2-21) 
భూపకులతిలక (అర 8-898) 


లె తండ్రి వేరు నా విమలాదిత్యా గత నూజ (4-279) విములాది 
శ్యాత్మజ (1.11) 


ఫే మతము; ఆచారము. 


మృ్‌డ(వియ (1-161) మనుమార్ల (8-1) మహాోదానత ర్పిత ద్విజ 
వర ($-1) వ్యననవఫివర్ణిత ($260) దతమఖారిచయా లబ్ద నుసి 
వై్వళ్వుర్యపచా (7-1) భీమేశ్యరకృత నిత్య ప్రసాద (అర 1.899) 


145 


4. శౌర్యము --- పరగండఖ్రోరన (ఆ. కి-2827) (న. 2-219) 
(౪. 1-898). 
పరగండభరుండక (ఆ; 92-855) 
దై_రివిరరసవై ద్య-__-(న= 8-219) 
చెరి విరభయంకరళేెర్య (అ. 86-822) 
నృపపూజత పదాంభోజ (7-288) 


కుల కమాగ తముగా వచ్చినవి. 
నమ_స్తభువనా శయం (అ, 4-278) (౨-85 
వర్మాకమరాభఘవ (న, 1-292) 
నిరవద్య (5-261) (1-168) 


స న్నయా యనునరణానులు 
కన్నడ (గ్రంథములు 
తెనుగు నన్నయ భారతము -- పంవభొరతము - పంపకవి 








1. ఆరుణసరసీరుహొం మృుదుతరతళ విన్యాసమమర 
పంప, (ఆదివురాణము 7-8) 
అరుణనరోరువా దళమృదుళంబు భారం (ఆర, 8-299) 


ఏ. చ హిమకరనాత ్రశీతరుచియందిననాయకనుష్ల ధీధితి 
పంప. (భార. కి. 82-88) 
క, హిమకరుండు కై త్యమును నర్యముండు మహో తేజమును 
భార. (ఆది, 4-228) 


ఏ. చం కనకపిశంగతుంగ జటికావళియుం పంప (భార. ౯-58) 
ర్‌, నీలగిరీం[ ద శృుంగనమున నిర అవైంన సువర్ణ వల్ల ద్‌ 
జాలములోని వీింగళ విశాల జటాచయ మొప్పంగా 
19 


6. 


ర్‌. 


9 


10. 


146 


వా, సాల పొంళు పంప. (భాం, 1-68) 
"వ్‌ సాల్మపాంశు భార, (ఆది, 6-80) 


చ. నరళతమాలతాళహారిచందననందనభూజరాజియం 


(పంప. ర్‌-ర్‌2) 
చ. నరళతవమాలతాళజారి చందన చంపక నారికేళ 


భార, (ఆది. 8-78) 


క, వలాలవంగలనలీ వేలావనభూమియొళ్‌ 


క, వలావనరమ్యుములగు చేలావనములను 


భార, (ఆది, 8-187) 
ము నకలమోా చరభఖేచరాంచిత మహో 


మాణిక్య గాణిక నౌ _స్తేక పంప. (ఆదిపు. 8-16) 
మ, మదనమాతంగ తురంగకాంచనల 
నన్మాణిక్య గాజిక్ళ్యనంపత భార. (సభా. 1-18) 
క, కుగువృద్దం కులవృద్ధ పంప, (భాం 6-44) 
మ. కురువృద్ధుల్‌ గురున్నద్ధ "బాంధవులు (నభా. 2-288) 
క శ్రీ/నుచ్చళుక్య వంశ పంప, (భార, 1-15) 
వ్య|ోదూవమృత కిరణ, ., ఆత 2 నంక శి 
ఖామణి 


రో (శీమచ్చళుక్య వంశ లి 
ఖామణి మనుమౌర్ష రాజకంఠీరవ, ఛై_ 
ర్యామరధరణేధర ధర 
ణీమండవ ధర్షనిరత నిత్యాభ్యుదయా, 


అయనయ పళా[కమం (పంప. 9=లీ$) 
అయనయహీనుండా భార, నభా, 1-161) 


147 


పదములు. 





అ్యాలంబు ఆది. (6-217) 

నివీత (అరుణ వారి) శేషము 
(గభా. 2-296) 

అప శోభ 

ఫురంబప్పకోభనంబు 
'సేయించి (ఆది. 7-281) 

ఇట్టిరె 

ఇట్టిరెరూప విలానసంపదన్‌ 
ఉ పాంళశువధ 


ఉపాంశువధం జేసి మధ్యము 
(ఆది. 5-168) 
నంద నము-కద్యాా నపరము 


విలస నవ నందసంబులన్‌ 


సగంన్యాత మరాలమున లేని యో 


[కింది సంవాదములు పరిశీల 
నారములు 

కుంతిగంగస్‌ల్లు కాళ్లు మొగంబు 
కడిగికొను (ఆది. 5-18) 


తం ఛకారగృవాంబున విడిసి 


కంతనుందును పరమాను 
కాగ ంజున నత్యవతిని 
విభాహాంబై_ (ఆది. 4-192) 


పంపిభారతము. 
సరసీజరజారుణఆ వారియం 
(ఆదిపు. 11-551 
ఆవ్హశోభ అలంకార 


ఇట్టిర-మనోజార 


(ఉపాంశువథ 2-90) 


నందన 


పంప (భారతము 1-90} 


గంగలో స్నానముచేసి 


(భాక్షవగ్భహంబునవిడిసి క-89) 


(174 వుట 17) 


2. 


లీ, 


4 


ఫ్‌, 


6. 


సంస్కృత గంథానునరణములు 





నన్నయ భారతము రఘునంశ ము 
వ్‌ను గుర్వర్థ మగ్గి నై మాన'వేళ. గుర్వర్థ మర్థి శుత పారదృశ్యా 
(ఆది, 1-94) (5-24) 

రూసపంతదోజస్వి ... 
దీపంబువలన కొండొకదీవము (పవర్తితోదీపఇవ్యప దీపాత్‌ 
(ఆది. 4-89) పుట్టించినట్లు (5-87) 
శేజంబెస గన్‌ 


చనుంబేడికి చార(కియయును జార కియా యోగ్యదశ ంచ 
(వతం, ధ్‌_4&0) 


తత్‌ తణంబని పాతింతుము దివ్య ఉత్సశ తే కసింహనిపాత ము 
శ స్ర్రుపటుఘాత ములన్‌ (గమ్‌ (2-60 
(అరణ్య. 8-86) 


స్మామాజ్యదీ &ీతు నభా సా మొజ్యదీవీ.తమ్‌ (4-5) 


కందుగలపసిండి గాంచిన కంది 
వివర్ణమయినట్లు-కెరవుకాయం హేమ్న ంలయ్య లేహాగ్నా 
బొందంగ వినిర్టమయి విళుదిశాంవిం 

(సభా. 2.89) “కావీవా (1-10) 


ఆనె, ఎట్టి సాధ్యులకును బుట్టిన అభిజ్ఞాన శాకుంతలము 

అననన IT నక నినా వలనా తననన aman 
యిడ్హను "పెద్దకాలమునికిందద్ద సతీమపిజ్ఞాలికలై క్ర నంశ్రయా 
శగదు పతులకడనయునికి . నతు 
లకుధర్మువు నతులకేడుగడయా 
పతులనూవె (ఆది. 4-65) 


1.» 


శీ 


149 


ని పాతింతుము (ఆరణ్య. §_86) కష్ణచవిశితనిపాతాస్సారవుం 
ఖాత aes (1-10) 
శఛ్యదుదవాస మహా వతలీత కవ మారసంభ వము 
పీడితాచలమునిసాఖ్య హేతు సవాన్యరాతీరుదవాన 
విలనత్‌ (ఆది. 2-25) (తత్సరా. 5-26) 
మృదంగకశ ంఖభరికాహాళనిన రవ్యపగల్భావాత భేరిసంభవః 
దంబులు (ఆది, 7-174 
భరి.ఇకారాంతము 


నన్న యలో భాపూవికేహవములు 


నంస్కృృతసమానభటితముచేసి కాంత రూపములను తెనులు 
మయువలన నభా పాప్తుండై - కృత! పస్థానులు. 


అన్నంత[కియలపై “పడు ధాతువుచేర్చి (పయోాగించుట, ఇదియ్‌ 
కర్హణ ప్రయోగ ములు. 
పోండిగ వేల్వంగాంబడియె వా ముట్టబడినవంతలు, 


క_ర్తృువాచ్చికియా వికేషణరూపముచేత నే భావములు జీశ 
భావలలో సూచింపదగినవై యున్నవి, ఇదె సంస్కృత 
నంపదాయము ననునరించినదిం కేతనపెడద్దనలు చెప్పనిది. 
తిక్క నాదులలో కాషాచి-తేము - ఈ సం్మపదాయపు వ _ర్తకుడు 
నన్నయ్య - కాననములలో స్‌ కర్మణి సంప్రదాయము గలదు. 
కావున నన్నయ (పాోగము ఆంభళ బ్ర చింతామణీలో 


a 
చేర్చిరి-కావున చింతామణి నన్న యనాడు రచితముకాలేదు. 


వాకస్ధినిర్నా 2 అఆఅముని సంస కాత ఛాపూసరణి.. 
పయనయబపోవువా రోొక్క-నాడు స్మ్నానార్థుల్రై వచ్చిరి. 
నంబందార్థక నర్వనామములతో గూడిన చాక్యసిర్మాణవద్ద తికి 


6. 


150 


నంస్క్రతభాషయం బే వరిపాటి హెచ్చు. 

తేనుగున నది (క్రయాజన్యమూూలమున ప్య_కృమగుచుండును. 
ఎవ్యనియేని వీర్ణంబున నిక్క-న్టి యుద్ద వి ల్లెనట్టి యుపరిచరుండు. 
కర్ణణ్వర్థమువ లె నియమపూర్వక విద్యా శ్వ -కారమునకు “తోడి 
నన్నయ చేయుట సంస్కృత నంవదాయముం 

చ్యనననుతుడై న సుమతితో జదివె నకలవేజాంగములు. 
కృవున్‌ వేదమ్ముున్‌ సదివించె భూసురులతో విఖ్యాతి గా 
లేనప్పుడు వలన నుపయోగించుట. 
తోడ.__తోట---తాననములో అలరామవిభుతోజణ నారంచి 
తోడి కోయ్యబున్‌ - గలవు. కేతనపెద్దనలుతోడ నై దులు 
చెప్పలేదు. 


నముచ్చయార్థకముగ వ్యవహిత ముగ నుపయు క్త ముకాంత 
రూపములు కర్మ్మణ్యర్థము నిచ్చునది. 

సంస్కృత భాషాపద్దతిని క_ర్హకరణము తృతీయావిభ _క్షిలో 
నుండవలయును గాన తృతీయావిభ _కియందు కరణార్థసూచ 
కముగా వా _స్తపర్యాయమగుచేతన్‌ అని చెప్పుట వాడుకలోనికి 
వచ్చినది. 

పరణుండన్నునిచే (పభవింపగాబడిన దివ్యము మహాద్వి జులచేత 
నాయందు వేల్వంబడిన హావ్యనన్యంబులు. 


చేత బేశ అన్నంత పదమువలన నగును, (బహ శచర్యములను 
వ 
బడయజడిన ఫలము. 


క_్భపదము తృతీయాంతముగ జేసి చెప్పనక్కరలేకయీ 
మస్ట్యంత క_ర్హృపదములతో చేయబడిన సమానమూలముగా 
తెలుగులో వ్య క్షవచుట ఫి 

తతకువేసిన ఆవవరాధంబువకూః  జనమేజయుని'బేయం. గర్బ 
“కాము. 


8, 


9. 


10. 
tl. 


12. 


15i 


శారనములో - నీ వేసిన యుపకారంబు-కొటవనిశానననము రాజు 
వట్టంబు గట్టినపతి. 


మెయిశబ్లము తృతీ యార్గమున (పయోాగించుట. ధీయుక్తి 
అ ధీయు క్రి కితో అందు = తస్మా డెకిము క క॥1 అని పంచమి 
(ప్రయోగము ఆపై ఉండి యేర్చ డినది. 

న, పి, ఆండు చేర్చుట అక్వయమేడంబున ఫలము 'శకాకల 
వలనయందు. 

యయాతికలుగుట పౌమ్యున కన్ముగహించుట అక్కచునకు 
శోకించుట - నాకువరించుట. 

(కుథదృ హేప్యా అ యం, పతికోవః పాణిని సంప్రదాయము, 
ఒకనిసె కోపము - ఒకనిమోద దయ. 

వళ వాజి కోపమున నిల్లేర్సనట్టు. 

మదర్గంకన్యా వృణేద్టం - నాకునరించుట. 

భారతి నంవుటము 2&5. (ఆగను 1948) వుటలు 119-128. 


వూశ్లార్గబిందు పాన ఒ=(మరాండు - పోండిమి = (వర్ల ండ-భాండ) 
యుసరరాగింపకుండుట, 


ఆ అను నతురమును విడిచి పెట్టుట. 
(పథమమోడద ని శ్రారకముగా గణడదవా దేశ మువేయకుండుట,. 


మూడు వంతులు తత్సమపదములశే (వయోాగించుట. 
నన్నయ సంస్కృత కారకమును నెట్లు తెనుగునకు చార్చినది 
యా (క్రింది నన్నయపద్యములను "సంస్కృతమున (వాసినవి 


భారతమునందలి ముదటివచనము నంనృత గద్యరచనా సంప 
చాయము ననునరించినచి. 


(అని సకలభువనరతుణ (వభువు(లై) యాడ్య్య(కై న) వారివార 


క 


152 


హిరణ్య గర్భపదో్మ మా వాణీ పతు(ల) స్తుతి(యించి) త్మత్స 
సాదననుసాది తనిత్య(ప్రవర్థమాన మహీరాజ్య విభవు(ండును) 
రాజరాజ న రేం్మదుండు. 

వెని (పత్యయములు తెనుగు విశేవణములు తప్పతక్కిననవి 
సంస్కృత మే. 

నన్న య పద్యములు సాంన్కాతికావ్యయములతో" రచితను 
లగుటచేత నవిసంస్కృత భాషలలోనికి మార్పు టసులభము. 


తెనుగు సంస్య్ఫాతేము 
విమలాదిత్యత నూజుండు విమలాదిత్యత నూ జో 
విమలవిఇభారుండు కుమార విములవిబారఃకృ మార విద్యా వాన్‌ 
విద్యాభ రుండు 
_త్రమచాళుక్యుడు వివిభా ఉ _క్రమచాకుకో 
గమవిహితశముండుతుహిన వివిభాగమ విహిత, శమళ న్డ్‌ 


ఖే 
కళుండురుకాంతిన్‌ కాంత్యా 


తెనుంగు 
(తేకాద్యాపరనంధి నుద్దత మదాంధీభాత విద్యేవజీ 
మూతో(గశ్యననుండు రాముడలుకన్‌ ముయ్యేడుమాజుల్‌ రణ 
(వీతిన్‌ వై రిధరాత వేశ్వరులంజం పెన్‌ బల్వుురన్‌ దీర్హని 
శాక (కూరకు శారలూన సిఖిల తయ్శతోరుకాంతారుండై. 6 


నంస్కృతము 
1లేశాద్వాపర మేళనే ఘనమగాంధీభూత వి-జ్వేవజీ 
వకాతో ల్‌ | వనగనస్సరావు, ఆ రోమా తిన ప్ల వారంరణ 
(వీత్య్యావై రినృపాన్‌ జఘానచబవారాన్‌ భూతోుల్ల సద్దీర్హ ని 
న్రాళ్థళూరకు కారలూన నిఖలయ్మతో రుకాంకారకోః, 


158 


తెలుంగు 


చం అన వర తార్థడానయజనాభిరతుకా ఖ్‌ రాన యాభివ 
రను నకల్మవజాహితవి భాను ధనంజయసన్ని భున్‌ భవ 
జ్దనకుం బరీత్కతున్‌ భుజగ జూల్మ్ముండ నవ్య్యూపి గ్రభూమశే 
సనవాతిం జేసి చేసెనతిచాంతుం గ సృళాంతనికేతనాతిఖన్‌ 


సంస్కృ లేము 
చం అనవరతార్థడానయజనాభిరతం భరతానగయాభివ 
ర్థన మఖలవజాహిత విధానమువరు భే సన్ని భంభవ 
జ్ఞనకప పరీతీతం భుజగజూల్మ ఉదగ ౫ నిషాగభామశే 
తేనహాతినాచ కార అతిడాంత ne మందొరాతిణిం. 


ఇతడు (ప్రకృతి పురువజ్ఞానము గలవాడు, ఖా. అను 
శ్లోక ములో వట్టివ్‌ కేషణములతో మరా _ర్తి(తయము స్తు స్తుతింపక (మ్రీపుంన 
యోగో ద్భవమైన లోక స్థితిని పదో మావాణే సనాభులగు హరిహర 
లారల గర లు వహించుచున్నా రని చకంగా బోధించియుండుట చే 
వైయూహా బలపడుచున్నది* మొ _తృముమోద జానకాండకన్న కర్మ 
కాండయం చెక్కు. డభినివేశముకల వాడు. ““హంరివారాజ గజూననార్క-_ 
వడాన్టమాతృ్ళ నరస్వతీ గిరిసుతాదిక చేవ తాతితికి న్నమన్క్య్బృతిం జేసి 
అనుట చే నీతండదై (తి. వారిజారాఖేదము లేనివాండు, అయినను 
తధాపి భక్తి స్తరుకోందు కేఖరే అనునట్లు పార్య తీపతి పూజాప 
శాయి ణు (6డుం 


154 


మజదాభారతము 


1847. ఆదిపర్వము -- వచనముతో సహా వై యాకరణము 
రామాను జాచార్యులబారిచేతను, పరవస్తు చిన్నయ్య సూరి చేతను 
మదితమైనది. వచనరచయిత రామానుజాచార్యులు, శి1కి పుటలు 


(ఫూల్‌ నేవు). 
1858. నంపూర్ణముగ 18 వర్యములు మ్ము దితేములై నవి. 


(కీవాయ్మగీవాయ ననుః, 


(శీనకలభాపాూవాగను శాసనబిరుదాభి రామ (శీమన్న న్నృయభట్టా 
రకకవి సార్వభౌమ (పముఖ నత్కవి[పణేతంబును నిఖలపరమ ఫురు 
పార్థ సాధకంబును కలక ల్మ మధ్వ్య్వంనకంబును పంచమ వేదంబును యెల్ల 
విద్యజ్ఞనంబులకు నత్యంతం బాదరణీయంబగు నాం భభారత మజ 
'కావ్యంబు చెన్నస్రురంబునం గాంచీపురము పచ్చయప్ప మొదలారిగారి 
విద్యాళాలయందు సంస్కృ తాంధ భాపా ద్వితీయా పాధ్యాయులును 
వాణీ మండపంబగు చెన్న పట్టణము హిందూబాలుర సంస్కృ తాం భ 
(ద్రపిడ పాఠళాలయందు బండి త్యాధ యులు నగు._-కరాల పాటి రంగ య్య 
గారిచే లేఖకదోషుంబులు లేకుండునట్లు పరిష్కూరింపబడ్కి విళందుర 
సోమసుందరపిళ్ల గారిచే పా కుమారయ్యగారి కళానిధి ము దాతుర 


శాలయం దచ్చుకూర్చింపంబడి (పకటింపఃబడియె, 


శాలీవాహ నళ కాబ్దంబుల 1775 యగు పరీఛావినావు సంవత్సర 
మొర్ష శ్‌ర్ష పూర్మిమయందు బర్యా_ప్తం బయ్యె, 


నీ విళ్వవిళశ్వంభ రావినుతమ హైళ్యర్య 
ధుర్యు డౌదార్యస ౦తోపీ.తార్య 
నర్యుండు ఛినకామవల్స వధూ టీమ 
తల్లీనమా'శ్లేవత త్పరుండు 


కేం 


£55 


నిరా విజి కారుణ్యానిమ్న గాధిళని 
మజ్జి న్నమజ్ఞనమండలుండు 
మజవానీయత పనీయమణి మయ పాకాగ 
గోవురాగారసందీ పితుండు 


పాత వధానుండు వృద్దాచలేశ్వరుండు 
మెచ్చి నిచ్చలు దన కోర్కె. లిచ్చుచుండ 
నిస ౫ నిరుపమునంపద నెవ్వండట్టి 
ఘనుండు ము_త్తియపిళ్లయ నృనికవరుండు. 


కూరిమి జేవేరది యనం 
గా రహి నెతైడల బొగడు గాంచిన మీనా 
వీరమణీమణియందు౯ 
సూర్మిపియు డయిన నోమసుంజరు గనియొకొం 


చ, జగదభినందసీయమతిశాలి విళందురసోమసుంవరుం 


డగతనయానురాగలలికాత్యు డహీనవిభూవణుం డనం 
త గుణసమ గభావధరధర్భుండు పుణ్యా జన్మ పియుంకు డి 
రగణయుతుండు శూలి (క్రియ రాజిలువా.ండతం. డింపుమోలుంయగకా 


విశ్వొజనీనంబువివిధ మనోరథ 
సిద్ధి పదంబు నశేవదోవ 
నిర్వరణము పర్ష్మ న్‌యము శభ్రాను 
శాసననతిక్క.న ళం భుచబాన 
రచితంబు నైన భారత మహాకావ్యంబు 
సత్క-_వి[పకరంబు నన్ను తింప 


'లేఖకదోప.ము 'ల్రేక తద్దయు బరి 


హ్య్ఫూతమ యి మయొప్పరికింపం జేసె, 


156 


ఖిలము లయ్యెడు "జేవనికేతన్మప 
పోపవనడి రి కాదుల నుద్దరించు 
పగిది లోకే కహిొత కాంతం దగిలి యెలమి 
మిగుల ము దాతు.రాంకితముగ నొనర్సె 


విరాటప ర్యాంతేమున పద్యము 
6 తిక_నసోమయాజి జగ తీనుతనద్దుణ రాజి నత్కవుల్‌ 
సెక్కు_విధంబులం దనదు వేర్మి నుతింప మనోపహారంబుకా 
నెక్కుడు వేడ్క దొల్లిరచియించిన భారతమందు దద బెం 
సెక్కు విరాటపర్వ మిది యెళ్లెడ నిచ్చలు మెచ్చు గొల్పెడు౯ం 


ఉదో్య్యగపర్వాంతమున పద్యము. 
కళ పాదలం జేయు ముదంబు నత్క_నుల కెస్హు౯ సాధుళ భ్రార్థ్గనం 
పద బెంపారి యకేవనదోవుముల మాన్సం జాలి నానారసా 
భ్యూద యోల్లానము పేర్మి గర్ల్‌ మహి నీ యుద్యోగపర్టంబు దో 
వాదముం గూర్చుచు గద్య పద్యముల హృద్యంబై_ కరం బె లైడ౯” 


పుట లం 
ఆదిన భా wee 155 
అరణ్య es 158 
విరాట క 75 
ఉద్యోగ fue 74 
భీమ అపర 56 
(దోణ కం 97 
కర్ణ en 60 
శల్య i 47 
సౌప్తిక త 22 
(ము స్ట 20 
ఛాంతి క 188 


ఆనుఖొననిక పై 95 


157 


అళ్యమేధ క 50 
ఆ,శమవాస ము. సరా 
'; ఏర 
దోపోణదము వజకు ... 45 
1092 


(12 పుటలు విహయాన్మూక్షమణిక) 


ముచణము ముగిసిన వెనుక నున పద్యములు. 


వ్‌ 66 


Je షి రని ద్‌ ప 
అ స, రచ ఆతా దము కవి 


[త్రయరచితంబు నత్కవినుతంబు 
పంచమ వేదంబు పరమేతిహోనంబు 

భన్యంబు గ్రీమహాభారత ంబు 
లేఖకదోపావలీరహి తంబు గా 

రసికు లింపాంద గరాలపాటి 
రంగ యాహాగ్టయక విపుంగవుం డొనరింప 

శాలివాపజూాళ్‌ కాబ్రసమితియందు 


న్‌ సాగరర్షి ధరాధరచంయ్షదనంఖ్య 
నన బరీధావిహోయనమున ననంత 
మణిశ రాననమున నుండ మార్లక్రీర్ణ 
మానపూక్షి మ లోకైక భాసురముగం 


ఊఉ. డతు డుదారవై భవవిఛాయి వీళిందుళసోమసుందరా 
ఖ్వవీ.తి పాగగణ్యుండు మహామతిశాలి యొనర్చి విస్సుర 
ల్ల తుణు జారు లౌనన గభానిధి నాగర ముల్లసిల్లు ము 
(దాతరశాలయందు విశదాతురము, దిత మై చవెలుంగగ౯.”” 


నన్నయభట్ట రచిత భారత భాగమునకు సరియగు పాతి ములతో 
ము దించు నావళ వత్‌ యింకను మిగిలియేయువ్న ది. 


158 
8. నారాయణభట్టు (కీ. శ, 1058) 


నారాయణభట్టు నన్నయనమ కాలి కండని, సవాధ్యాయుండని యీ 
[కింది భారత పద్యమువలన తెలియుచున్నది ; 


“పాయక పాకశాననికి భారత ఘోరరణంబు నందు నా 
రాయణుడ ట్ల వాననధ రామరవంళ విభూవణుండునా 
రాయణభ ట్లు వాజ్య్మ యధురంధరుం కుకా తనకిష్టుండుకా న నవ 
ఛ్యాయుండు నై నవా. డభిమతంబుగం. దోడయి నిర్వహింపంగక్‌ వగ 
(ఆది. 1-24) 


ఈపద్యము పెక్కు. భారత్మపతులయందు కన్పట్టకున్నను (శం Cp 
1656 సంవత్సరమున నప్పకవి తాను రచియించఛిన అప్పకవీయములో 
నిత్యనమానవి గాంతులలో నారాయణళ బమున క చదావారణముగా 
నిచ్చియున్నా 6కు (8.170). కాబట్టి యప్పకవికి ముందు భారత 
(పతులలో నిడి యుండియుండవరెను. కాంని నేడు మన కప్పకవి 
'కాలముకంశె ముందు (వాయంబడిన భారత పతులు లభింపవు. కాబట్టి 
యీవిషయ మై యిదమిత్ధే మని చెప్పంజాలము. అప్పకవి ననయభట్టా 
రక భారత భాగమునుండి యుదాజారించిన పద్యములలో ని పాఠములు 
నన్నయనాంటి భాపాసం పదాయములకు విరుద్ధ ములుగ నుండుటయ్‌ 
గాక్క అతని కవితంత _త్త్హర్రమును మబజుగుపజచునవిమయై యున్నవి. 
అప్పకవికన్న ముందున్న లాతు.ణికులలో ముద్ద రాజు రై “కవి 
నంజీవనిలో భారతములోనుండియే మూడువంతులకు పె గా (ప్రయోగ 
ములను (గహించియున్నాండుం అం దీపద పాతం ఖు. యుండ 
లేదు, నారాయణభట్టును తెలుగుకవు లెన్వరును స్తుతించి యుండ 
లేదు. అప్పకవి యి పద్యము నుదాహారించుటయే గాక, ఆంభశ బ్ర 
చింతామణినికూడ నీతని సహాయముచే రచియించె నని (గంథావ కారి 
కలో నిట్లు 'చెపీ యున్నాండు ః ణః 


“ మునునారాయణధి రులడు 

తనకు సహాయుండుగ నంస్కృతము వాగనుశా 
ననుఃడు రచియించె 'చానిం 

"జెనిగింపలో నీవ వోడు నే నివు డగుదుకా 


159 


అప్పకవి యిట్లు (వాయుటచేత, వై పద్యము నన్నయ (వాసి 
యుంకున్కా లేక యప్పకవియే, ఆంధశబచింతామణిక_ర్హృత్వము 
నన్నయకు స్థిరపజచుటకు నీపద్యమును సృష్టించెనా యని యను 
వ్యానము దృఢనుగుచున్నది. నంటే యాం ధళబచింతామణ్మి పతియం 
దును గన్నట్టని నారాయణభట్టసహాయవిషయ మప్పకవి యెట్లు [వాయ 
గలిగానో దురావ్యాము. ఈపద్యమున యతివిషయముగూడ నం చేహ 
స్పదమే, అప్పకవి యుదాహారించిన నిత్వసమాసయతులకు నన్నయ 
భారతమున నుదావారణములు లేవు. ఇట్టి నమన్య లన్నియును నన్నయ 
భట్టరచిత భారతభాగమునకేని సృపమాణమున్కు శా (హ్రీ యమును, 
నం|వచాయనసిద్దమును నగు పరిష్కురణము లేకపోవుటచే బయలు 
'జిరినవి. అప్పకపీయరచనముతరువాత నాగంథమే (పసమాణమగుట 
వలను నొక్క భారతమునం బేశాక తక్కిన (గంథములలోని పాఠ 
ములుకూడ నప్పకవీయము ననుసరించియే తరువాతివారు (వాయ 
జొచ్చిరి. ఇవానివలననే భారతమునంటి | గంథములలో నిన్ని మార్పులు, 
కూర్పులుు చేర్పులు జరిగినవి, ఈ విషయ మింకను బరితో ధింపం 
దగినది, 


ఈపద న్రసయ మెట్టున్న సు నారాయణ భధ ట్టు నన్నయ సమ 
కాలికుం డగుటకు నందమపూండిశాసన మే (పమాణము. ఈ శాసనము 
రచించిన కవి నన్నయభట్టు; దాత రాజరాజన రేంద్రుండు; (ప్రతిగృహీత 
నారాయణభట్టు. -ఈతేనికి రాజన రేందుడు తన శి2 వ రాజ్య వర్భ 
మున శెండేజుల నడిమివిమయముల (అనగా నేటి యమలాపురము 
తాలూకా) నందమపూండి (గామమును ధారాద తీము చేసినా౭డు. 
శాసన-కాలము ky _స్త్రవళ తాబ్బము 1058 అగును. కావున నన్నయ 
నారాయణ భట్టు లిరువు రీనంనత్సరమున నచ్చట నోండుట నిళ్చయమే. 
ఈ శాసనమువలన నారాయణభట్టు నంశాదికము, పాండిత్య పతిభ 
..... "జేళభాషలయందు పరివర్తనములలో నన్నయకృత వే 'మొడటిదిగాన్న (శ్రీ. శ, 
1050 |పాంతనూన సంస్కృత భారక స్వరాపము నెజుంగుటకన మిక్క్మి_లి యుష 
రము క్షమగుచున్నదది. 


160 


మున్నగు నంశేము లీ కిందివి తెలియు దున్నవి. “ఈతడు హరితస 
గో తుండు ; ఆప_స్తంబసూ[ తుండు ; కంచన సోమయాజపా[తుండు. 
సాచాంజసేయు:డని (వసిద్ధి చెందిన అకలంకశ ంకనామాత్యుని కుమా 
రుడు. తల్లి చామెకాంబ. నారాయణ భట్టు సంస్కృత కర్గ్లాట 
(పాక్ళోత సెశాచికాం ధభావలలో కవిరాజేఖర బిరుదము పడసిన 
వాడు. సరస్యతీకర్ణానతంస, అష్టాదశావధారణ చకవర్ధి అను 
కుతుదనములనుకూడ గడించినవాండు, నన్ని నారాయణుండను చేరుగల 
వాడు.” కాని ఈతని (గ్రంథము లేవియు మునకు లభించుట లేదు. 
కరాటభామలోను నీతని |గంథము 'లేవియు లభ్యము కాలేదు. కర్ణాట 
కవిచరిత్ర కారులకు నీ నందనుపూడి శాననములోని విషయము లే 
యాథారములు. కర్గాటకవిచర్మిత్రమున సీతని విషయ మిట్లున్నది. 


నారాయణ భట్ట (సు. 1040) 


పూర్వ బేశద చాళుక్య రాజనాద రాజరాజన (1౧221068) 
ఆస్థానకవియాగిద నన్నయ్య భ ట్టనిగా తెలుగుభారత వన్ను బరవుదరల్లి 
సహాయకనాగిద్ద నారాయణభట్టను కన్న డదల్లి యు గవియాగిద్దం త యనా 
కపీభవ్యజాంకుశ ఎంబ బిరుదన్ను పడిదిద్దంతయూ -ఈళ్లోకగళింద 
తిలియు_త్తేడ, 


“యు సంస్క్ఫతకర్షాట1ప్రాకృత వై శాచి కాం భభాపాను, 
కవిరాజ కేఖరబ్దతి (పతిథ స్సుకవిత్వవిభ వేన 
కవి ర్మనీపాలవదుర్విద గ్ధా౯ మనోవారాభి ర్నిజసూ _క్తిభిర్యః 
కుర్భన్న గవాళ౯ పటుఖిర్సి భరి కపిభవజాంకుశ నామ సార్థమ్‌.” 
ఈతన కాలపు నుమారు 1040 అగిరబజాదు,. అవను కన్నడ 
దల్లి ఆవగంథవన్ను బరదిద్దాన యో తిళియదు. (1 భాగము 174 పుట) 
నారాయణ భట్టుకూతురు రువము యనునామె చాహోరాము 


కం పట్టాభిపేక సంచిక, 114-115 పుటలం. 
2, ఆం(ధకవితరంగిణ్కి పుట 137, 


161 


భీమేశ్యారునికి నఖండదిపమునశకై లోహావుదివియ నొసగి శ్రీ శం 
1055 లో నొక  శాననము వేయించినది, అందులో “తై ౧లోళ్య 
మల్ల బేవర (వథాని నారాయణభట్టుకూతురు కుపము” అని యున్నది. 
శాసనవిషయములు తొలుత (ప్రకటించిన లతమ్మణరావుగారు (డీ థం 
1044-1058 వణకు కల్యాణశటక ము నేలిన [పథమ సోమేళ శైరుందే 
అ ౨లోక్యమల్ల ) ఆఅవావమల్ల బిరుదాంకితుడు గావునను సీనారాయణ 
భట్టు కాలమును నొకటియే కావున నిద్దఆు నొక్కేయని (వాసి 
యున్నారు. దినిని (నీ డాక్టరు నలటూూరి వేంకటరమణయ్య గారు 
బలపతిచియున్నారు. కాని యాపిషయము ఆం, ధకవితరంగిణిలో 
పూర్తిగ ఖండింపంబడిన మై పద్యమే భారతములో సందిస్ధముగ నున్న ప్ప 
డది యాభారము చేసికొనుట యుక్కొ-క్క-ప్యడు (ప్రమాదమే యగును. 


నందంపూడిశాననము (కీ. న, 1058.) 


శ్రీధామ్నః వురుపో_త్తమన్య మవాతో 
నారాయణస్య (ప్రభో 

ర్నా భీపంకరువోద ఖాన జగత 
స్ప్ర్వష్టా స్వయంభూ _స్తతః. 

జ్జ మానననూూను రతి రితి య 
_స్తస్యా నునే ర్మతిత 

సోమో వంశకర న్పుధాంళు రుదితః, 
శ్రరంఠ చూడామణి: 


అ ౨ 2 అత శి ౨ చచ న క 


స సర్వలో కాయ, శయవివ్లునర్ల నమవహోరాజాధిరాజో రాజపర 
మేశరః, పరమభట్టారకః, పరమమాహేళ్యరః, పరమ్మబవ్య్మ్మాణ్యః, 
శీరాజురాజదేవా, రెండేజుల నడిమి విషయ నివాసినో రాష్ట్రకూట 
[(పముఖా౯ కుటుంబినః సమాహూయ మంతి పురోహిత నేనాపతి 
యువరాజచావారిక (పధాననమతు. మిత 'మాజ్ఞాప యతి యథా, 

1. సట్లాఫిషేక సంచిశ, 114-115 పుటలు, 

pa 





162 


వారీతగో, తే హారిమూా_ర్జిరాప_స్తంబడిజ్మకే భ్షవిభు ర్విసీతః 
నచా పురోడాళ పవి తవకో” విద్యానభూ తృ్కంచనసోమయాజీ 


తన్య (శీమా౯ హిమకరకర(ప్రస్ఫురత్కీ రిరాశే 

రాసీ త్పూూనుః నకలవిదుపషూ ముంఛితః క౦-చెనార్యః 

యం మన్యం తే యను మరిగణాః కామభేనుం కఏందాః 
(శ్రీడారామం పరమసువాదో జీవితం బంధువన్హా'. 


తస్యాత్మ జో మహాత్మా సమజని కౌచాంజనేయ ఇతి ఏదెతః 
(వజ్జాజితవాచసన తి రకలంకో శంకనామాత్యేః 

తన్య చ సుధర్మపత్న్యా గుణశాలిన్యాళ ౧ సావెంకాంచాయాః 
అభవ దనుస్థితజగదుపకరణో నారాయణ _స్తనయః 

యః సంన్క్బృతకర్షాట్కపాకృతపె కాచికాం ధభాషాసు, 
కవిరాజ శేఖర బ్రతి (పథిత। సుకవిత్యవిభ వేన. 


కథన శ్రసీసాలవదుర్వి ద ద్ద 
మనోజారాభి ర్నె జనూ_క్తిభి ర్యః 
కర్వున్నగర్వా న్పటుబి ర్చిభ_ర్రి౯ 
క వీభవ జాంకుశ నామ సార్థమ్‌. 


తా త్ర సకలజగదభిగుణశాలినే నరస్యతీకర్గానతంసాయా ప్ల 
దశావధారణచ[కవ_ర్డినే నన్ని నారాయణాయ భవద్విమయే నందము 
పూణ్ణినామ్మాగామ, గహోరీకృత్య సోమ్మగవాణనిమి_త్తే ఛారాపూర్వక 
మస్మాభీ స్సఠ్వకరపరిహారేణ దత్త ఇతి విదితమస్తు వః..... ==. 
బవాుభథి రగసుభా దతా బహుభి శ్వానుపాలిత్యా, యన్య యన్య యదా 
భూమి _స్తన్యతన్య తజా ఫలమ్‌ ఇతి అజ్ఞ _వ్హి రన్య కటకాధిరాజః, 
కావ్యానాం కరా నన్నియభట్టో, బేఖకో గండాచార్యః, ద్యా_క్తం 
శ త్తమే విజయరాజ్యవే వర్ణ మాసే కృత మదం ఛాసనం 


168 
4. భీమనపెగ్తడ-సోమల బేవిశాననము (కీ. శ. 1065) 


రాజరాజన రేం దుని నవతిసోదరుండగు విజయాదిత్యుని కూతురు 
సోమల దేవి దాహోొరామమున నొక శాననము వేయించెను. ఆశాసన 
మున నొక సంస్కృతక్లోకమును, నొక నీసవద్యమును, నొకయాట 
వెలదియును గలన్ర!. ఈశాననమును తొలుత (పకటించిన లత్ముణ 
రావుగారు సోమల చేవి రాజరాజనరేం్మదుని కూతురని భావించిరి. 
కాని శాసనమున స్పష్టముగా “ నిజభుజ పథానిబెజయిత దేవనికూంతు ”” 
అని యుండుటచేత సీమె విజయాడిత్యుని కూంతురగుట స్పష్టము. 


ఈశొాననము భీమన, పెగ్గడ రచియించెనని యీోా|క్రిందివివయ 
ములచే నూహించుచున్నా౭డను, భీమన, పెగ్గడ విజయాదిత్యుని యమా 
త్యుండు. ఈతండు రాజమహేం, దవరములోని మొర్కం జేయస్యామికి 
దీపజానమును చేసిన ఇసనములో 2 


శా-కాబ్ఞే యుగనందరం[ధగణి తే చై (తంగ తే భార్క కే 
(శ్రీమార్కండమ హేళ్వరాయ వన లే గోడావర్మ్‌ పా_క్షశు 
(పాడా ద్దిప మఖండవ ర్తి మనిళం వ్మిపపదీ పా న్స వయమ్‌ 
భీమ్మ ీమదమాత్యకృత్యనిపుణో మహావితృ జేయ నే” 


అని కలదు.  ఈశాసనము 994. వై? _స్తవళ కము 1072, 

మతీయు నందు “సర్వలో క్నాశ్రయవిమ్టు వర్గ నవువా రాజుల (పవర్ధమౌాన 
క్‌ రు ర 

విజయ'రాజ్యనం వత్సర ౧౧ (శాహివివ్హునం్మ క్రాంతి” అని వేరొనబడిన 

“కాలము. రాజనరేం,దుని యనంతరము విజయాదిత్యుని కాలము 

తెలుపుచున్నది, కావున సీకాలమున నున్న భీమన, పెగ్గడ విజయా 

దిత్యుని కళాంతురు సోనుల జేవి (వాయించిన ఛానసమునకు క రయ 


1. రాజరాజన రేం దపట్టాభిషేక సంచిక, రాజరాజుకూంతురు సోమల డేవి 
శాసనము పుటలు 256.29. 


2. Emigraphicat repari, 1988. Page 55-564 


164 


టలో నాళ్ళ్చర్యము లేదు. భీమన్మ పెగ్గడ నన్నయభట్టు కుమారుడై 
యుండునని 'కవితరంగిణి” కృతికర్త లుపపాదించియున్నారుః అట్లయి 
నచో భీమన పెగ్గడ కూడ కవియని యూహింపనగును. శానన-కాలము 


ముని-7, వసు 8 నిధి-9, 987 _ 78 = 1065 (కీ. శ. 


శాన నము 


(నర్దర ॥ ఇా కే సంవత్స రేషుర్మునివనునిదిగో రాజమా ర్తాండభూభ్ళత్‌ 
పుతీ(సారంగు నే తీ కనకవిరచితం కల్పభూజాతవువ్వం 
(పాదా ద్భీమేళ పరాయ వ్యదిశ దభ సదా దీవ్యదాచం[ద 
[తారం 
దీపం కావ్యం చ పాత్రం బినసద్భశ భుజా శేవిజేవితనుజా. 


జ్‌ 
సః (్రీవిమ్ణువర్ల నభూవిభదయభూవిం 
డేవిబోల్‌ “కేవలెదేవి కనిన 
సోములదేవి గుణారామ జగదేక 
సునరి మ చేభమందగమన 
రు (వ 
తొల్లి భీమేళ సరవల్ల భునకు సిత 
మణిబంధ మిచ్చె నన్మణియుతముగ 
నురువిచ్చె ౫ంగనాంబరువడి విని వారిం 
బురుడెంచునట్ల యనా సరసిజాన్య. 
ఆ. వె. కనకరుచిరరచిత కలా వనీరుహా 
కనుమ మిచ్చెం దనకు ననము వెరు 
వెచ్చ మన్షతో నఖణ్జితద్యుతి దీ ప 
ఆ. నె. నకలవనసుమతీళ మకటలన్మద(త్న) 
కిరణరుచివి రాజిచరజుయిన 
నిజభుజ్య ప థాని(బె)జయిత చేవని 
కూంతు సనరిరు పోల్సం గాంత తెంద్ను. 


1, ఆం భకవితరంగిణీ - భాగం టి శేషయ్య గారు, ర పుటం 


165 


ఛంద సు 

పె శాననమున సీనవద్యనమునంతయు (పానయతి పాటింవబడి 
నది. ఇది నన్నయభహ్తూరకుని సీననియమములలో నొకటి. ఈ 
విషయ  మొకటియేీ, శాసనములలోని పద్యరచనకున్కు కావ్యరచ 
నకు గల పరస్పరనసంబంధ ను సూచించును. మజియు శాసనకవులు 
కావ్యక _ర్హ్తలవలె సారన్వతమున నున్నతేస్థానమున కర్షులని మనము 
(గ్రహింపనగును. 


పె నీసములో *సోమలబేవి గుణారామ జగదేక” అనుచోట 
(పానయతి లేదు యతికూడ తప్పినది. కావున నిది సరియగు 
పాఠము కాకపోవచ్చును. శాసనము శిధిలమగుటయు, అతురనులు 
చిన్నవియగుటయు కారణములుగా నరియగు పాఠము లభించియుండక 
పోవచ్చును, శాననమునందంతట నియతముగా (పాసయతి పాటించు 
టబచే రచయిత యిందును పాటించియేయుండును. లేఖకుం పొర 
పాటుగా వెక్కియుండును. కాబేని సోమలబేవి యను పదము 
“జ్యానుల బేవిి యని యుంజెననియు నప్పు డాపాదమున [పానయతి 
లేదనియు, సామాన్యయతియే యాన్న దనియు [గహింపనగును. ఎత్తు 
గీతిలో “కనకరచితరుచిరకల్నావసీరుపూ” అని యతియే కలను. “కూంతు 
నరియబోల్ప కాంత లెందుి అనుచో పూ ర్రార్హటబింద్యు పానము, “కాంతి 
శబ్దము సంస్కృతము .. . ఇందర బిందువు లేదు. ఇట్టి [పాసములు 
(పాచీనకవులలో శివకవుల కృతులయందు గలవు. 


1. సారంగనేతి (1-2) కమల నేతి (౨-8...ఈ రూపముల 
పాణినియములని బాలవాాకరణము నిపే.ధించినది. (పాచీనకాలమున 
'బ్రి కారాంతరూపములే తెలుగున విలసిల్లినవి శొసనములలోచే 
గాక కావ్యములలో నిది (పయు_కృముః 


2. (పథ మమోం౭ద సాంస్కృతికమైనను తెలుల్లై నను గనడదవా 
“వశము నిత్యము. మందగమన దొల్లి —సరసిజాన్య గనకర చిత 
అనము వెరుగు. 


166 


కి, (దుతేముమిాద గజడ బొదేశథమబము నిత్య మేః విని వారిం బురు 
డించు...ఇచ్చెం దనకుపోల్నం గాంత, 


4. (పథమావిభ క్రి మహాద్యాచకముల కుతే ము రామి. వెజ 
యిత దేనని. 


ర్‌, (వధానుడు అనుటకు “పథాని”. “ముండాగికు “నుండి 
అను పదము లిందు (పయు_క్రములు, 


5, బణపతి బేక (బ్రీనాథుండు 
(కీ. శ, 1075-1081) 





కళింగ దేశమును (క్రీ. శ. 1069-76 వజకను పాలించిన గంగ 
నంక్రీయుడంగు "దేవేంద్రవర్శ రాజు రాజునకు దండనా2యకుండై ముండ 
లికుండైన వనపతి మనకు దొలుత ది ర్లాసిశాసనమూాలమున నెటుక పడిన 
నా౭డు. ఈ శొసనమున "తెనుంగుసీనప ద్యమాలిక యుండుటవే నీశాన 
నము వాజ్మయ ప్రసిద్ధిని. బడసినది, మతియు, కళింగగంగరాజునకు, 
చోళ చళుక్య రాజులకు సంబంధించిన చారి తకవిషయములు తెలియు 
చుండుట చేత సిశాననము చార్మితకొముగకూడ ముఖ్యమైనది. 


ఈశాననము పూర్వపు గంజాము మండలమున, ననగా నేటి 
యు త్తరవిశాఖవట్టణ మండలమున నరనన్న పేట తాలూ కాయలదలీ 
ఠి నా న్‌ా 
దీన్హాసి యను (గామమున దురగ్షమెట్ట యను చిన్న కొండపైని యొక 
రాతిపలక పె చెక్కొ_బడినది. ఈ శొననమున నిరువదిమూడు పంక్తులు 
గలవు. ఇందులో 16 పంక్తులు నంస్క్బత ము, తక్కిన 7 పంక్తులు 
"తెలుంగు, సంస్కృత భాగమున బణపతిగూర్చి యిట్లున్న ది. 


వనపతి గంగ వంక్లీియుండగు రాజరాజునకు మొండలికుండుం 
ఈతండు (బాహ్మాణుడు.. అలేయగో తుండు. గోకష్టనకు వుతుడు, 
ఈ బనపతి (క్రీ, ఈ. 999 లో, ననగా (క్రీ. శ. 1075 సంవత్సరమున 
దిర్హాసిలో దున్తా దేవియాలయమునకు నాట్యశాల కట్టం చెను. ఈతండు 


167 


గంగవంలీయులకు కుల్మక్రమాగతముగా (వతీవోరుల వంశమున (ద్వార 
పాలకుల వంశమున జన్మి ంచినను) దండనాయకు డై మండలికుడై 
(వఖ్యాతిం జెందినవాందు. ఈతకు చోళరాజును, ఉత్కళరాజును, 
చేంగిరాజును జయించెను. దద్దార్థ వుని జయిం చెను... చలను ర్రిగండ 
బికుదము నంచెను. నాట్యమండపము కట్టించుటయె గాక దీపదానము 
చేసాను.  ఈతండు (శ్రినాథుండను వేరుంగలవాండు 


తెలుగసభాగమున నీఠందు మె బేళములనే గాక కిమిడి కోనల 
గి డిసింగి'బేశములను జయించెను. ఈతనికి ఛభండనవిజయుండు గండ 
గోపాలుండని బిరుదములు గలవు. ఈతని భార్య పద్మావతి. ఆమె 
అఖండదీ పము నెలకొల్పినది. ఈమశాననము గోదానరీమండలమున 
చదాహోొరానుమున గలదు. 


(తె నుంగుభాగము 
* శీళకునేందులు భూసతిపై శైల 
నందాబ్దభ వనంఖ్య నొంద వేంగి 
జేశంబు గుమిడియ గోనలగ్మిడిసింగి 
దేశంబు మతి యొడ్డ"దేశ మంగ 
జనిన భూపాలుర నని నోర్హె చలమంర్థి 
గండలండై నెగడిన మండలికుండు 
భూసనురవంశుండు వానననిభ భోగి 
బణవతి సౌజన్యగుణయుతుండు 
దీ రాసి భగవతి "బేవిబేవాలయ 
మున ముందటం గడు ఘనతరముగ 
మండప మె త్తించె భండనవిజయుండు 
గండగో పాలుం డఖండవ రి 
దీదియ వెట్టి సేవికి నత్చౌల 
దనమనోనల్ల భి వనజనేతి 
దీవియ వెక్సై పద్మావతియు &ోణి 
యినళకుల్‌ గలయంత కును ముదమువ 


166 


గగనభూమి చం[ద ఖరకరో దకళిఖ 

మారుతాత్మవమూ రి మహిషనుథన 

యిప్ప్టపూర్తఫులము 'లెల్ల కాలంబును 

వెచుఇతోేడ దమకు నిచుూచుండం. ” 
లు జు 


1. నీనపద్యము 8 పాదములుండి, ఆటవెలది యుండుట. 
దీనినిబట్టి ద్విపదలు రగడలవలె సీనములు మూలికలు?ా (వాయు 
నాచారమున్న దని యూహీంపనచ్చును. 


8. (పానయతి ఒక్క పాదములో తక్క. తక్కి-నవానియందు 
పాటింపబడినది, 


ప్ప శఛ=స-లకు (పానమైళతి. 

4. వల్ల భి, ఎనజనచే, తి, ఇష్టపూ _ర్హము---ఇవి తెనుగై న 
నంస్కృతే పదమ ౬౮. వల్లభ, వనజన్నేత, ఇపాపూ_రమునగంన్య్ఫూ 
కఛాపూరూపవహ.లు. 

క, వోణి . నళశుల్‌__వమోణీనళళుల్‌ అని సంధి చేయబడ 
లేదు. ఇది 'తెనుంగునర్మపదాయము ననునరిం చినది. 


6. విజయాంకరతు.ణుండు రావి మెట్టకాననము 
(శా. శ. 1015- కీ శ. 1098) 


రాజమహేంద్రవరము జిల్లా యిలాకా రావివుట్లలో వూరికి 
పడమరవై వున తాడిమళ్లపకాశరాయుండిగారి లోగిలి [పవారిగోడకు 
ఉ_త్రరభాగమున పడివున్న నల్ల రాతిమిోంది లిపి. 


“భారావతాంబ, తిభువనవిదితో గణ్యవుణ్యాగగణ్యో 
పాతి వత్యాది నానాసుగుణగుణనతీ (శ్రీమతీ యస్య పత్నీ 
తన్నందనారణానందనదానశిలా 


169 


(శీమన సశ వ్‌ పదాంబుజసంగిభళ్చుంగ: 
గంగాజలాదితులసా సుగుణాభీరామ 
స్ఫుట ర్మ కర్మ నిరత స్పుచర్మిత పొత్రం.” 
(శీమతో విజయానంత విభ వాదిత్య తేజసా 
యస్తు పావనవారాదినాదానపరిరటి, తః, 


“ అథికవుణ్యాధకం డ_తిలినాటికి 
రాజె నవిజయాంకరతు.ణుండు 
బడువముట మురిముముం చొవనవారంపు 
వీషయంబులో రుద్ధవృ _త్తీకాడు 
పరమోపకారియు బంధుపోవుణుడు నై 
యన్నంబు వెట్టి భనాదరమున 
తవ పీత్సవర్లంబు ధనదమి(తుని పురి 
నునుపంగనరుగన యోగి దలచి 


'వేగిమాద్యపల్లి వెలసిన సకలేళ్వ 
రన కఖండదీప ము _త్తరాయ 
జమున చకి బెట్టి నాచం[ద తారక 
మగుచు జనులు బొగడ నతసిభూతి, 


కక శరశ శినఫేందునంఖ్యల 

బరగంగా మాద్య పల్లి భక్తిని సనక లే 
శ్యరునకు నఖండద్‌ఫం 

బెరుగన వి పకులతిలకు డెప్పుడు బెట్టు, 


యిరుగరాజా 1015. 


6 భరణి జలపవనళి ఖని 

మరయంగా నెగడునట్ల మాన్న్వత సో లెక 

నరదుడు సక'లేశ (రునకు 

నిడుగొంకుదఖండదీప మేర్చడ బెట్టు, 

(నిరుగాంకు డఖండదీప మేర్చడ బెట్టు౯) 
ల్సి 


170 


స్య _స్తిశ కవర్థంబులు 1015 అగు చేటియు త్తరాయణ సం్మకాంతి 
నిమి _త్తనమున నీ సక లేళ్యరమహజేవరకు యిరుగరాజు తవు దం్భడులకు 
ధర్మముగా నఖండదీ పము బెట్టి కామనిబోయు కొడుకు పోతనబోయు 
వనుమైన యినుపఎడ్లు 50 వీనిం జేకొని ఆ చం దార్క-ము దమ నంతాన 
గ్రమమున  సానియంబెట్టి నిత్య మానెండు చెయ్యి వనోయంగల వాడు. 
పోతనబో యునికి ధర్మముగా బెట్టిన పొలము 51 లిఖతం రామాచాని, 
పొలం $1. 

7. మల్లీ యే చన - కవిజనా, శ యము 


కవిజనాశయము మన కుపలబ్రము లై నఛందోలతుణ (గంథ 
ములలో [పాథమిక మని చెప్పనగపను, (ప్రసిద్ద లతణవే త్త అప్ప 
కవి ఛందో గంథశారులను 'వేర్కొనునప్పుడు మొదట కవిజనా్శాశయ 
కర భీమన చ! జీరొ_నెను. * భీమన పదిచెప్పె, ననంతామాతుుండు 
చ్యా వనుక యతులిరునదినాల్తామిోంద కొొందటు కపి గామణు లితు 
వదియునేడు గావించి రొగిలి” అనియు, 


వారభక్తుం డగుభీమనత్కవి యనం తామాత్యునిం బెద్ద సద్వరు 
నిన్‌ చాతేని” అనియు నిట్లు వేర్కొనుటచే నప్పకవికాలము నుండియు 
నిదియ్‌ (పాథమికమైన ఛందోగంథమని పండితలోకమున నభిపా 
యము దృఢపడినట్లు స్పష్టమగుచున్నది. 


ఈ తరువాత భాచె్యంవాజ శ్రయపరిశో ధనముల మూలమున నప్ప 
కవియభీ ప్రాయమే స్థిరఫడినది. కవిజన్మాశయము కీ శ, 1860 
(పాంతముల కే సంకలన] ౫ ౦థములం దుదాహతమెనది. అందుచే 
నంతకుముం బే యది వెలసియుండవలయును గదా! మటియు వీవటకు 
(గ్రంథక_ర్తగా వ్యవవ్భాతుం డగూచున్న వేములవాడ భీమకవి కాలము 
కరాడ నిప్పుడు నునకు నిగర్వివాదముగ డీ. శ, 1150-1180 (షాంత 
మని న్పష్టవడీనదిం 


1. కవిజనా(శయ కర్త మల్లియచేచదనయేగాని భీమకవి కాండని యాతరుఛాక 
నిరూవీంప బడును, 


171 


మతియు స్మీగంథమున దోపూధి కారము మొదలనున్న యి 
(క్రిందిపద్యము నన్నె చోడమజోకవి కుమారసనంభోన కావ్యమున స_ప్తమా 
ఇశ్యా్యసాదియందు కొలది మారు.లతో కన+టుచున, దెం 
ఇ! లకు a 


కవమారనంభవము 
(శీశ్రితవతుండు ముక్తి 
(శీశ్రితసపహాజావదాత చిత్తు; వాణీ 
(శీశ్రితదిజబ్ముఖుండు ెమువీ.నిధివేరి న్‌. 


క్‌ విజనాళ యము 
(శ్రీశిత వషయుండు విదా 
(భీశ్రితముఖుండ ఖలజనవి శేమితకీ రి 
నీన్రిత భువనుండునుకవిజ 
నాళ యు.జెటింగించుకృుతులనగు దోమంబుల్‌ 


మడియునిందు పేర్కొనంబడిన “'“వాదీందచూడామణి ” యను 
జె నన మయాచార్వుని కుమారసంభవ క్నతిపతియగు జంగమ మలి 
యా అ cm 
కార్జునయోగివాదమున నోడించినట్లు “* పరవాదీర్శద భునాఘనానిలు”” 
అను పద్య పాదము భ్యనించుచున్నది. ఇది కువూరనంళవమున నవ 
మాశ్యాసాంతమున గలదు. 


(పాచీనజై_ నకన్నడ కావ్యములనుండి పదములు సమాసములు 
(గహీంచిన నన్నె చోడండు కవిజిన్నాశ యమునుండియే దీనిని (గహించి 
యుండును. ఇట్టేసంవాదము లాతన్మిగంథమున చాల గలవు. నన్నె 
చోడండు (క్రీశ. 1180-40 (పాంతమువాండగునప్పుడు కవిజన్నా శోయము 
(క్రీశ, 1100 పాంతముననే వెలసినదని చెప్పుటకు వీలుకలుగుచున్న ది. 


కాంబట్టి యా (గ్రంథరచన మా కాలమునంచై యుండుననుటలో 
వ్మిపతిప తి లేదు గజా! 
ల 


172 


వన్తుస్థితి యిట్లుండగా కవిజన్నా యము డీ. శ, 1880 |పాంతీ 
మున రచితమైన కావ్యాలంకారచాడామణి తరువాత వెలసినదని 
శ్రీ/వర్షుల చిననీ తారామస్వామి కా నల వారు (నాయుట సదికాదని 
యెన్న నగును. 

ఈ తరువాత 1927-నం. లో పెద్దనకాలము (శ్‌ శ, 1409 
(పాంతమని శాననములవమమనూాల మున స్థిరపడినది. దీనినిబట్టి చూచిన 
కవిజన్మాశ్రయరచనాకాల సుంకను 14-వ శతాబ్ది చివరకో పదునె దవ 
శతాబ్ది, పారంభ మునకో వచ్చునుగచా ! పెద్దనకాలమిట్లు స్పష్టముగా 
నింత కాలమునుండియు తెలియుచుండగా నీ నడుము 1949 -లో అపృకపియ 
తృతీయాశ్యాస వివరణముచు (పకటించిన (స్రీ వేదులరామష్ర్రిగార 
వీనాండు పరా _స్తమైన శ్రీ,నక్షుల వారి కాలనిక్టయమును (వమాణీకరించి 
కవిజనాళ యము కావ్యాలంకార చూడామణి తరువాతిది యని వాయుట 
కరమొళ్ళ్చర్యకరమై (గంథక_ర్ద్రచరి తానభిజ్ఞతను నూచించుచున్న ది. 


కవిజన్మాశళయ (ప్రాచీనతను నిర్ణయించుట కింకొక యాధారము 
రరాడగలదు. ఆణవభావలోం బం్మజెండన శ తాబ్లీకి పూర్వము వెలసిన 
ఛందో (గ్రంథములో “యావ్పిరుంగలమ్‌ 'కారికై” ఆనునది చాలపసిద 
మైనది. ఇది కారికారూపముగ నున్నది. దీనికి నొకవృ_త్తిగూడ 
గలదు. అందు అజవఫాహోా ఛందోలతుణ[గంథములేగాక కర్గాటాంధ 
చ ందో(గంథములుకూడ వేర్కొనంబడియున్నవి, అందుండి మనకు 
గానలసినభాగము నిందు జాహరించుచున్నా డను. “పినినంతయు 
చరణ్మాశ్రయమను జయచేవమును మి శాకృతియను (మిధ్యాకృతీయును) 
షింగళమునుు మౌ వింగళము, రణమామంజాపా చం[దకోటి చ్చంద 
స్ఫును, గుణబోంకియ నెడి క ర్రాటకఛ౦దమును, *రేచి(కౌా)యారుశెయ్‌ద 


*పపి వానిలో శేంచియారు కౌయిద వడుగ చృందము, “ఆనునదియే రేచనకవిజ 
నాశయము. వడుగ చందమా ఆనంగా తెనుంగఛందము, కాబటి ఈ ఛందస్సు 
(కీ, ళ. 12.5 కళతాబ్టికి కుండే రచితమైనదని చెప్పనెప్యును, 


178 


వడుగచ్చాందమును అయిన వానిలోను మాపురాణము మొదలైన 
అటివ్మగంథ ములలోను (వవేళ ముగలవారి నడిగి తెలుసుకొనునదిం 
పినినంతయు వివరించి చెప్పినయెడల విసారమగును.” 


యాప్పరుంగళమ్‌. వృత్తిం 
యాప్పరుంగలమ్‌. కారిశ వుట. 490. 


ఈ విషయమును తొలుత ఆంధధలోకమున శెజుకపజచినది 
క్ర _ర్టిశేములు (శీ వేటూర్మిపభాకర కొ క్రి గారు. (వరాడుడు. రాజరాజ 
న రేం దపట్టాభి పేకనంచిక “నన్నయకు బూర్యపు ఛందన్సు” అను 
వ్యానము.) 


అయి కే 12-వ శ తాబి "కెంత కాలమునకు నుందిది రచిత మైనది 
యని నిర్హయించుటకుంగూడ మనకాధారము గలదు. కన్న డభావలో 
కీ శ. 990 (పాంతములలో “ కవిరాజ కలహాంన” వబిరుడాంకితుండగు 


నాగవర గ “భందోంబుధి యను కన్న డలతుణ(గ ంథములను రచియించి 


ఈ శెండింటికి బోలికలు చూపుచున్నా డను. 


[వథ మ...-సం జ్ఞాధి కారము. 


ద్వితీయ... స మనృతధి "కారము _ వియతిచ+0౦దో&ధి కారము. 
యతిచ-.౦దోధి కారము. ఉద్ధర మాలావృ _తృములు. దండకము. అర్థ 
సమన తములు 

a 


తృతీయ... జాత్యధి కారము, కంచాది మా(తాన్ఫ_త్తములు, 
తెనుంగు విమయజాతివృ_త్త((పకరణ ము, 


చతుర్థ.-.-పట్ప్ర0త్యమయాధి కారము. 


పంచమః, —దోపూధికారము. 


174 


నాగవర్మ ఛం౦ందోంబుధి 


(పథమ..__నంజ్ఞా పకరణము 
దె్భతీయా.__సమవృ_త్తము 
వ లాం. - తము (ఉద్ధరమాలా వృత్తములు, అర్ధ 

సమవృ_త్తము*. అనుష్టుప్‌వృ_త్తీము 

వివషమాదివృ త్తము*----.వై తాళియము, రఘటా లముణము, 
దండక ము 

చతుర్థ.._..-జాత్యివకరణము. కందాదిమా, తావృ _త్తములు 

మంచమ,._క క్రాటవిషయజాతిన్న_త్త్మపకరణము 

హహ వట ఏ?) తన్టయవివరణ ము. 


కవిజన్మాశ యరచయిత 3, నాగవరు ఇ ందస్సును ననుసరించి రచి 
యించిన టీ, కిందియుచాహ్ళాతులనుబటి నిర్లయింపవచ్చును. 
ol టు ణ చి 


క, జయేవాదిచ.౦దో 
నయముననం నె పరూఫునం జెలువుగ మ, 
ల్రియరేచన నుకవిజనా 
(శయుండీ ఛభందంబు6 జెప్ప జనులకు నొనరన్‌* 
కవిజనా శయము ((గంథాంతేము.) 
మతణీయు నాగవర్మ జయదేవుని నుతియించినాందుం 


నాగవర్గ్శ 2. చంధోంబుధి షహష్టూధి కారము మొదలు, 


క. జయ్వబేవాదగరఛందో 
Sa టు న చేరటం ని 
ర కృయమౌొగిర లింష ప 
త్యీయముం జెల్యా వేర్య నంబుజనద'నే ! 


ఇంకను జాత్యధి కారమున కంద (తిపదలతుణములలో ఛందోం 
బుధితోం బోలికలుగలవు, దోపాధికారమున కవిరాజ మార్లమున 
జోలికలు గలవు. 


175 


సె విషయముల. బరిలీలించి చూచినచో కవిజనాశయము 
10....12 శ్ర 'తాబ్దముల మధ్యననంగా (శ్రీం ER 1100 ,పాంతముల రచిత 
మైనట్లు నిర్ణయింపనచ్చును. 


మతణియు కవిజనా[శోయములోని ఈ (కందిపద్యము మడికి సింగన 
సకలనీతి నమ ఇ తేములో చరొ_నబడినది. 


క, అమరలో వేల్పులచేం గ 
బ్బము సెప్పియ'కా బె వరమువడిసిరి మును బౌ 
ఆవమయారాదులు నత్కౌాా 
వ్యము నెప్పిన బడయరాని వస్తువు గలే ? 
(నంజ్తాధి కారము,) పుట. శి. 
oe 
(చూడుడు. సకలనీతి సమ్మతము) 
మడిగిసింగన డీ శ, 1400 (పాంతమువాండు, దీనిని బట్టిదూచి 


భీమకవి (పాచీనుండని చెప్పుచారి కాభారను అప్పకవీయము 
నందలి. 
“భీమన పదిచణెప్పె ననం 
శామాత్యుడు చెప్పె వెనుక యతు లిరువదినాల్లు ” 


అనుపద్య మేయ యిన ఈ పదియతులు నన్ని _పతులయందు లేవు 
కావున అప్పక వీయము రచితమైననాటినుండి, యిందును నా పది 
యెక్కి_నవని తలంచుట నమంజనము. ఆ కాలమునకు లత్యుముగా 
వెలసిన నన్నయ భారతములో నందులో చెప్పబడిన (పొదియతులు, 
కకంభాాదియతులు, అఖండయతులు మున్నగునవి లేను. కావున 
అప్పకవికి పూర్వము లిఖితములై న కవిజనా శయ్య పతులే (ప్రమాణము. 
వానిలో కొన్ని నేండులభించుచున్నందున నేంటి ముదణమునం దివి 
(పన్నీ _ప్తములుగా మావబడినవి, కాననీవిహథయము భీమకవి (ప్రాచీనతను 
సవం ంబలలాలగా! 


176 


పె నివివరించిన రీతిని [గంథరచనా కాలమునుబట్టి యిదివేముల 
వాడభీమకవి కృతముకాదనియు, రేచనయేయని చెప్పుటకు (గంథాద్యం 
తములంజే సాధనములుగలవు. 


నంజ్ఞాధి కారముళో 


క అనవద్య కావ్య ల తుణ 
మొనరంగాం గనిజన్నాశ యుడు మల్లి యే 
చన సుకవికవిజనాశ య 
మనుఛందము తెనుంగుబౌసన నరుదుగం జెప్పె౯ 
అనియు, 
దోషాధి-కారములో 
మల్లియరేచన సుకవిజనా 
శ్రీ/యుండిఛందం బు. జ ప్పెజనులకు6 చెలియ౭౯ 


అనియు స్సృస్గముగ నుండుటచే నిక (గంథక _ర్బృత్వు విషయమున 
సం-జేపాములేదు, అప్పకవి నాంటినుండి యనంగా (క్రీ. శ. 1656 నుండి 
భీమకవి కత మో (గంథమున కారో పితముగాని యంతకుముందు 
లేదు. కావున మల్లియ రేచనయే (గ౦ంథక_ర్తయని నిళ్చయింపనగును. 


చంధథా( గంథములలో "నేమి, కావ్యములలో 'నేనిం (పాచీనరచన 
లలో "నేసి, రచనలు మిక్కిలి యిమిడికగలిగయుండి, సూత పాయ 
ములై యుండును. కవిజనాళయరచన ముట్టిది గావుననే, తరువాత 
ఛందో[గంథము లన్ని టియం దిదియొకి_నది. దానిచేత నే దినిస్వరూ 
పము నిర్ణయించుట మికి_€ దుస్పాధ్య మైన కార్యము. 


బహుుముఖములుగా లతుణగంథ ములో చెద తియున్న ట్టి యిందు 
లోని పద్యముల గు_ర్రించియు, (వాత పతులలోని పాఠములు సరి 
చమూ చియు దీనిని సవరించుట మిగుల (వమాసకరమగుపని. 


ఇందులోని అర్లసమవృ'తాధి-కారమును ముఖముగా పరిశీలించిన 
యెడల దినినెంతజాగరూకతతోవపరిళోధించు నది తేటభడకమానదు. 


177 


ఇప్పటి కీగంథమున కొక సరియగురూప మేర్చడినదని, అది చాల 
(పామాణికముగ నిర్వహింపంబడినదని చెప్పుట శకేమ్మాతము సనం దేవాము 
లేదు. (వ స్తుత మో ఛందన్చుంహార్చి కొన్ని ముఖ్యవిషయముల నిందు 


1. ఇది "తెలుంగుచ్చందస్సులలో (పాచీనమైనదిం 


2. తెనుంగసన టై ననంవదాయములను “'దెలుఫవు (గ్రంథములలో 
విది యొకటే, 


వ (క్రీం శ 517 (పాంఠమువాండగు విమ్ఞువండిన మాధనవనర్శ్మ 
(జన్మాళ యి, రచితమగు జనా శ యిచ్భందము దీనికి బూలమనందగును, 


ఉ కన్నడ నాగవర్మ చృందస్సునకు దినిక్తి సామ్యములుం గలవుం 


ర. ఇందు మా తాచ్న ందస్సులలో రగడల గూర్చి (వస్తావన 
లేదు. అవ్పటికి కావ్యములలోనివి చేరకపోవుటయీ కారణము. 


6. ఇందు పూర్మబిందుుపాస (శివకవులు (వయోగించినది) 

కలదు. దినిని పూశ్లార్లబిందు[ పాసమని కీ_ర్థిశేషులు (పభాకరశాస్ర్రి 
వ్‌ 
గారు వాడినారు, పూన్హార్ధబిందు. పాసమను వీరు స్పష్టముగా లేక 
నంజేహాముల కెడమిచ్చును. వలయనంగా పూర్ణమునకు, అర్షబిందువు 
నను వేజ్వేజుగా వూర బిందు పాసమని, అర్లబిందు (నమ్మ పానమని) 
(వ ల్యేకలత.ణములు గలను. (చ స్తుతము పూ శ్రార్హటీందు.పానమనంగా 
పూన్ష్రార్ధబింద్యుపానలు సాంకర్యము చెందినవన్న విపరీ తార్థమువచ్చును. 
కొంతసంచేవామునకు గూడ తావుగలదు. నఏవీనవ్యాకరణపద నిర్వ 
& 

చనముల ననుసరించి, దీనిని సిద్ధసాధ్య బిందు పానమనిన శా మ్ర్రయముగ 


నుండునని గో-చరించినది. విద్వాంసులు దినిని చర్చింతురు గాత! 
25 


178 


7, ఇందు వమటొ (పత్యయ (వస్తారము అక్కారలు మొదలగు 
ఛందశ్ళా(ప్రు విషయము తలేగాక్క, అలంకార 'శా(స్రువివయిక ముగు 
దోపూధికారముకూడ వివరింపబడినది. 


8. ఈ [గంధమువలన నే నలనావముక గణములు గీదియలు అక్క 
రలు మొదలగు (పాచీనాంధ చృందోవి కేమనులు చాలంగొ నెఆంక 


పదును, 


ఆం ధసాహిత్య పరివత్తు ముద్రణములలోనున్న యనవసనరభా గము 
ఇనేకములు తొలగింపంబడి నూతనముగం గ౧హూలంకపవషముగ కవిజనా శయ 
మ్మోగంథక రచేతనే నంపాదిత మెనది. చూ, వావిళ్లము[దణము 1951, 


తృతీయ ఖండనుు - శివకవి యుగము 


(శ్రీః శ 1100-1250. (పథమ భాగము 1100 - 1150. 
విమ్టువర్థనమంతి కీ శ, 1100 [పాంతము. 


ఈతడు బృవాజ్ఞాత కమునకు నాం్మధభావలో భామ్యను వేసి 
యున్నా డు. అందలి ౫ద్యలో. 


“శాల్లికాన్యయులై న (దవిడమండల చక్రవర్తి (పథానులై న 
'శ్రీవిమువర్థనదండ నాయకులు చెప్పిన సరి తెనుంగు భామ్య(ములో 
నంవూరము,” 


తము ఇ నేలిన రాజుల వేర్లు సేనాపతి పురోహిత కవిగాయకాదులు 
పెట్టుకొను నాచారము (పాచీనకాలమున నుండుటచే నీతండు కులోత్తుంగ 
చ(కవ_ర్రికాలమువాండైై (క్రీ. శ. 1100 (పాంతమున నుండియుండును. 
ఈ ఛామ్యమంత యు వచనము. 


(పుష్పాంజలి = మౌ. రామకృవ్లకవిగారు భారతి (జూలై 
1927) 4 సంపుటము 7 సంచిక కి_క పుటలు. 


త్రిందుండియుక భాగమునుదాహారించుచున్నా డను. 


వ్‌ ఉదయరవిళ శాం"కే (పాణి కేం చాది సంస్థా 
(వథమ. మభథధ్యేం ల్యేగ దద్యుః పవులాని 
నవ ఫలవి పాకః కంద్రనంస్థాప్యభాలే 
ఛవతిహో బలపూరర్థ. *.. ౭44౭022 


ఉక దయర విశ శాంకులలో మువుగ్ణరిలో జలాబల విభాగములయమెట 
నొక్క_రూపాధ్‌ కుండదియ బలవంతుండని యెఆుంగునది...దళ 
ముదలుగా నట్టిమొదలి దకాథివతియున్న 'రాళి మొదలుగా. =. కేంద 
ములనున్న (గవా బలము లలో విభాగములం జేసి యొయ్యెం( డేని 


180 


యొక్కుండు  యతిబలుండగ నదియరెండగు దకౌాధిపతీయ/?పననీ 
యెతింగిముతేయు దానికం”కు మధ్యమ దశాధిబలుండు మూాండగు 
దశాధిపతియని యెతేింగి యీ రూపుల కేం దముల .నున్న్మగ్రవాముల 
దశాకమ మెటుంగునది ఇది కేం దముల (వపభమదకాధిక మెజుంగు 
రూోఫు. =... అట్లు బహు పకారంబులం జేసి దళలుగ నెతింగికొనునది, 


ఈభామ్యరచన న షయళభ ట్టు వచన ఫభాగముం దలపించుచున్న ది, 


ఇందూ విషయమును మజు.గసపటజుపక, క రినస్థలముల నుగమ 
ములని జూటిపోక్క పూర్వ త్తరనంగతి (వదర్శనమునం గేశవడక 
గహనమైన విషయములు లభుతరముగా మధురముగా జేయబడినవి. 


ఇఛాననకవి. (శీ క. 1108 కొమ్మాసాని 





అమరావతి శాసనము 
స శాననపళ స్త్రి; 


మనకు నేండుదొరకిన శాసనములలో నన్నయభట్టారకుని వెనుక 
నుత్సలమాలికా వృ_త్తముగలిగిన శాననములలో నిదిమొదటిది - 
ఇందు 8 ఉత్సలమాలికలు గలను. నన్న యకు వూర్యము అనంగా 
(శ్రీ శ, 1055్‌=కు పూర్వము శాననములలో వృ _త్తృములు లేవు. 
నన్నయ రచిత ఛారతభాగమున “రాజకలై క భూవణుండు అను 
ఉత్పలమాలమన ఛావలో - మొదటిది. కన్నడ భామలోనంతకు 
పూర్వమే కిన క కాబ్రీనుండి యీోావృ _త్తము వాడుకలో నుండుటవీతను, 
కన్న డమున యతినియమములేక (పానయే యుండుటవేతను యతి 
(వానములు రెండును తెలుంగు భామకు నియతమగుటచేతను నన్నయయీ 
యవాన్ఫ _త్తమును తెలుగులో (వవేళ పెట్టినవాండని చెప్పనగును. ఈ 
శాసనరచయిత మనశెటుగరా లేదు, 


1381 
లి చరిత గ 


ఇది వెలనాటి చోడరాజులలో తోలివాడగు గొంకరాజు 
కాలమునాంటిది. ఈశాసన కాలమునాంటి కాతండు మొదటి కులో 
త్తుంగ చోళటబేవుని కింద యొక మండ లేశ్వూరుండు చేనానాయకుడునై_ 
యుండెను. మొదటి కులోత్తుంగ చోడచేవుడు 1070 నుండి 1118 
వణకు పాలించినవాడు. గొంకరాజు కొమారుడగు చోడుని కుళోత్తుంగ 
చోడజేవుడు పెంచి యాతనికి రాజ్యమిచ్చినాడు. ఈతడు (కీ శం 
1115 నుండి 1186 వణకు పాలించినా౭డు. ఈతనినే రా జేంద 
చోడుడని మొదటి వెలనాంటిచోడుడని చర్మితకారులు చెప్పుదురు. 
మొదటి గాొంకరాజను వేరుగలిగి యాశాననమున వేర్కొనబడినవాడు 
1106 నుండి 1115 వణకు నుం జెనని చెప్పనగును. 


ఏ. భాపూ - ఛ ౦దన్పు = 

ఈశాసనమున వల్లభి, ఇాలకి, లోలవిశాల నే తియను తత్సమ 
వదములును *నంభవిత* అను తత్సమ కీయారూపమును గమనింప 
దగినవి, (పాచీనాం ధ భఛాషూసం[పదాయము ననుసరించిన నివిసరియైనపి. 


ఇందు లీ ఉత్పలమాలికలు. 2 కందములు గలవు, గద్య 
భాగముకూడ కలదు. అందుల ఫావశాననముల  సాధారణమగు 
నదియె. 


4. (గంథసూచిక ఏ (Bibliography) 
1. AR No. 265 B. of 1897. 


2, South Indian Inscriptions (వమ Vol VI No. 240. Page 128 


ర. ఇాసన పద్యమంజరి. (& R No. 265 B of 1897) 


1ఫ్‌. 


ఏ8. 


1892 


శ్రీ/రమణీ య్యూజ్జ్లి౯ జన నేన్యుణ్ఞు 
నటా......[ని]శి తారివిదారితశ 
(తువ[గ్గుల=ణా వారిత బన్థుమి (త జ 
నతావుణిగొంక్కనే[0][దమంధతి వా 
తారీతలోచజ్ఞుప[వు] త సత్వ్యజ్ఞు[(బో] 
లజ్హుధన్య్యుజ్హునషతిని || శీ/రాజ(వో 
లిశాననుణ్ణారాధిత సీలకజ్ఞుల్జు 
భినవమదనాకారుజ్జు వోలజ్జు 
విబుదాభారుజనం చన్న మాంబ తన 
యుజ్హునెగ జెను॥ ఆతనివల్ల భిగా 
మమ మాతంగమరాలయాన మునసిజుర 
తివిఖ్యాత యశోనిధి గొంక్ళామహీ 
తలపతికరుణాలమ్మీ నెంతయు వెలసెను] 
లనెను॥! 'చారువిశుద వంక దధథిసాగ 
[ర]నంభవ్‌ కేంద్దులేఖలశీ శ్రగనచితాంగ్రంభ 
£ _క్ర]నుపబుంప్ప నతీత్వగుణ (ప నంద 
త ఆ. 
నొముముమేలునీతకును వారిజబ 
నుకాంతకును వానవుకాం_త్తకులమ్మీ జే 
వికిని। అంభరవురా_త్తిణ= ఖేందుమిత మై 
సక వత్పరముల్‌ ననలగ్ద భూవమ్యుంబు 
దివాక రాత్శుకలయాంతకు భ_క్తినఖ 
ణామైన టీప[0]బమ కేశ వ గౌళ్లీణముగ బా 
లకిలోలవిశాల నేతి గామా ఇంటికో 
సిల్పెభ_క్తిమతియె యెతియాంబత 
నూజ్మవీతితోను॥ స్య_స్పి[గ]నమ_న్త(వళశ 
- స్తనహితం (శ్రీమన్న టహామండ లేళశ్వరకు 


క్ర 


శ 


188 


99, లోత్తుంగ్ల చోడకొంక'రాజాుల దివ్యశ్రీ 

లి0. పాదపదోట్డ పజీవిమైన సెజ్షపోలెనా 

విశే. యకుని పెణ్లమువణ్జాల కొమ్ము సా 

లల, ని న్రీీమదమరేశ ర మహో దేవర-కా 

లలి. చం డాక్క ౯ తకారముఖండ వ షతీకాదీ షంబున 
వ్‌ 1, కిచ్చిన గొతియలు ౫౫ ఏనిం జేకొని 

ఏస్‌, కొల్టాపడువముటిలోని ఎన్ఫులమంద్ద 

BE. wine క గడియబోయుణ్డుదనపు 


(కీ. శ, 11౧8 


(శీరమణీయుం దర్శిజన - నేవ్యుండు భవ్యుండు దివ్యమూా_ర్హికౌ 
ర్యారభటీనటా- -. --.. =. -==నితితాసి విదారిత శతు వర్దుండా 
వారిత బంధుమిషత జన - "తావుణి గొంగ న రేందుమం(తి. వో 
'త్సారిత లోచన్మపాఢ స తంతు (పోలు ధన్యుండున్నతిన్‌ 


(శీరాజ్మవోలి శాసనుం 

ఇశారాధిత నీలకంఠుం డభినవమదనా 
“కారుండు (పోలండు విబుభా 

ధారుండన చన్నరాంజ తనయుండు నెగజెన్‌ 


ఆతని వల్లభి గొమ్మ్హమ 

మాతంగ మరాళయాన - మనసిజురతివి 
ఖాత యళోనిధి గొంకము 

భీుతలపతి కరుణలవీ,. ఇ నెంతయు వెలనెన్‌ 


చారువిశుద్ద వంశదధి - సాగర నంభవి లేందులేఖ, ల 
శీసరుచికాంగ భ_క్తినుప _ మింప సతీత్వ గుణపసిద్ధిమై 
నారయ సెజ్జ[ పోలనికు = లాంగన గొమ్మమ మేలునీత కున్‌ 
వారిజబంధు కాంతకును = వానవుకాంతకు లశ శ్రి చేవికిన్‌ ం 


జ్‌, 


184 


అంబరవమూ రి ఖేందుమిత _ మె శకవత్సరముల్‌ చనంగ భూ 
మ్యంబుదివాకరాత్శ గల = యంతకు భక్తి నఖండమైన దీ 
సం బమ రేళ్వ రార్థముగ - బాలకి లోలవిశాల న్మేతికొ 


మ్మాంబిక నిల్వె భ_క్తిమతియె యెతీయాంబ తనూజ[వీతితోన్‌ ం 


శాసన స్థలము. 


ఈ శొననము గుంటూరి మండలములో ననమురావతలియందు 


అమ రేశ్యరాలయమున నన్నాసి మందిరము గోడలో సాపితమగు 
_స్తంభముపై చెక్కంబడీ యున్నది. ఇందు 86 పంక్తులు గలపు, 


సెజ్జ[ పోలినాయకుని 'పెండ్డము కొమ్మాసాని అను శేళ్వరునికి 


నఖండ దీపజానము చేయుట ఇందలి విషయము, 


గొంకయ శాననము - కీ. శ. 1114. 





న్య స్తిన్రీ సర్వలోకాశ్రయ ్రీవివ్లు వర్ధన మవోరాజుల 

చవ రమౌాన విజయరాజ్య వత ఎరంబులు కోర గు కాపి 
న శ్ర వామండ లేళ్వుర గాంకయ మునుగోటి శ్వేత 
వ నరాలయంబునకు యిచ్చిన గదుగమడి 
గుంటూరుజిల్లా ఇలాకా కూరపాటి (గామంబులో చేరిన 
మునుగోడు (గానుము నడివిడిలో ఉన్న రాతిమోది శాన 
ననము. .... క్‌ శూర్సువై వు పలక ఒఠ సర్పం ఉన్న ది. 


సీత జినేశ్వ్యరాలయము (శ్రీముని న్మువతుతితి౯--కాల 

ద్దాతి (తిష్ట చేసె మునిగోటిదదియ్య......మజిన (వతిషవి 
ఖ్యాతిగనిల్సె గొంకనువుకట్టను గై చనుబోయె గట్టి జీ 
మూతపురాట్టహాస బోనుభట్టనమానయ శోభి రాదాయె. 


(ఈదిగువను ఒక విగ హమున్నది 


. శకేంత జినేశంరాలయము శీమునిన్నువత తీర్గకాల నూ 


రతి (వతిష్టు నేసి మునిగోటి తదీయ జిన పతివ్హ వి 
ఖ్యాతిగ నిల్పె గొంకనృవు కట్టనుగా చనుబోయ గట్టండ 
ఖత వారాట్టహోస హిమచం(దసమౌాన యళోభిలాపీ.మొ శక 


185 


డీ. శ, 1100 నాటికి జై నమతేము [వచారనులో నున్నట్లే 
శాననమువలనం 'బెలియలోలదు. 


1. Eliot సన సంపుటము 1.704.70తే పటలం. 
3, Mackenjee BR, 1018 P. 140, 
5, తెలుగు డేకచర్మిత _. బు. రా. బా = "పీజ్‌ 165.166 (R. 6564) 


మండరాజు శొననము - శాననకవి నూరండు (క్రీం శ, 1118. 








కం (శ్రీరమణీయుండు గులని 
సౌరకుండన, be =. వ్వ చందు సుజ 
ఛారుడు గన్నయ వుతుడు 
నూరడు......ప_త్తికొండ నూరక వేర్చిన్‌. 


చ. జితరివు (జ్ర) త మండలిక సింవాము శ్రీగిరిపశ్చిమంబునన్‌ 
పతియగు (నె) జ్ఞ మండజనపాలకు లేశ మమా వధానిక 
స్థితియును నం (ద) లంబును విశేవవిభాతియు బేరి తోడ (౬ 
స్తుత (మ) గుచుండ గండడని సూరండు పౌరువధర్మ సారుంతై_ ౨ 


చ తన, ........లోకవిదితంబుగం (బోచిన పండభారుణీ 
జసపలి 1వ_స్తవంబున భృశ స్ధితి నబ్బెజవాడ నన్యసా 
ధననుభ టావలిందునిమితమ్ము లుం చానునుం బోరిలోనం జ్‌ 
రొ్మ_ని గెలికించె నాడునధికుండగు సూరండు శ ర్యసారుండైై క 


ఉ. బీరుదు మొడలుం జెనదెపెడ్లును నింత్తియ కాని తమ్ములో 
పారయ లేని పందల దురాత్ముల దుర్వ ఫ్రనసాయులన్‌ దురా 
చారుల చెప్ప నేంటికి లసద్దుణ ధీరు....--.=*ఏరదు 
ర్యారణు విశ్వకర్శకులవల్ల భు సూరనిం జెప్పుండిమ్మహీన్‌ రి 

94 


186 


చ. అనుపమ సౌజాససు,రణ నర్శ'మె యిందల పోయినా జీ 


రని కడువీరులై నెగడు కును న్నులు బొం (దుల తోడి 
యోడనన్‌ 
జను నసవోయ సాహసరన, పియు మండమహీ లేశుక 


ట్రనుంగునుద్యగ శార్యుసుభటా గణ్‌ం (బోలమ వ్యుతునూరనిన్‌ ర! 


రాజనిభావణుండు నురరాజవిలాసుం డనంత క్ర _ర్టివి 

(భాజితుం జెజ్జమండ జనపాలకు నచ్చిన వ్యజదండగ 

న్నోజు నుతుండు నూరసి మవహోర్యివనన్ని ధి చెక్కు. రాజన 
త్పూజితు విశ్వకర్మ కులభాూవణు వై రినరేందడ భీమణున్‌ ౬. 


చ, గొడుగును నందలంబును నగపర్వగుచున్న మజాోపిభూలి యు౦ 


కం ఈ 


బడ నెను, విశ్వకర్శ ముని పారషతివల్ల భో చేత విద్య మై 
గొడుగునునండబంబును నగుర్భగుచున్న మవోవిభూతియుం 
ఒబడెసెను నెల్బమండ జనపాలకు చేతను సూర డర్భిమై. 


నూరని ఇకాసనము 


శీచయర్వత ంబుచుట్టును 
శేపౌప్ప rey. ఇవహోడ తీభననుం నీర్డి 
(శ్రీపతియ గురివి.మన్మం 


డాభున : . సగర ఎ ౦రోనంగా 


శ గముహొ పాలక నంనత్సరంబులు 
గగనాబ్దివియదిందుగణనండనర 


చ్యాదలితిధిను దిశో దయుండు 
- “౩ = --శూ దక్యభ్ళాతుల జోడి 
కకలముపూండను కలితనము వా౭డు 
మంచభూపౌలకు - మజా నియస్య్మామాజ్య 
రాజ్యాభివృద్ధి పరాయణుడు - 


18? 


న సూరండతంలకౌర్య సారుండు చేంబోల 
భ్‌ ర వాపానునకు భ_క్రివెలయ 
పప -నఖండదీ పంబు నిల్పనా 
చంద తారకముగ రుర్మాదయశుండు. 


ఈ శాననమున (పస్తుతుంతై న నూళండు విశ్వొాకర్ణుకులజుండు. 
(శీగిరిపళ్చిమ జేశము (కొంకపడుమటిసీమున కధిపతియగు నెజమండ 
'రాజునలన నమ _స్తరాజ చిప్న ములను జడసినవాండు. శొననాంత 
పద్యమున “ ళూవక్యపభ్చాతుల తోడి*” యను వాక్యమువలన, 
నంస్క్యృృతకవ్‌ యగు శూ దకుండు జ్జ _ప్టికివచ్చు చున్నాడు. శాసన 
ధచనము (పథమ పురువయందుండుట చేతను, పె. నిళూదక 'రాజకవి 
[పళంన చేతను, శాననమునం గీ_ర్థింపబడిన సూరంజే శాననకవి యని 
(గ్రహించుట నమంజసముం అట్లయిన విశ్వకర్శకుల జులలో న్‌తండే 
తొలికవయగును. 


క్‌ (గంథనూచి వ్‌ Lk hk Vol No. 117. 
లై శాప, ను, పుట 9 


మండలిక భీమన - కీ. శ. 1124 (బంగిన భీముండు) 


ఉం ఆతనితమ్ము౭ డన్వయవియ _త్తల మిషతుండ కేమది_క్తట 
క్త 
ఖ్యాతయకో ఉర్ధి భీముడు సుఖస్థితి రాజయి యబ్లి వేస్ట్రిత 
తూ తలనాధులెల్ల నరిగావుల మాొడ్కి-ని తీజువెట్టమాం 
భాతయయాతి వేణున్నగ ధర్మజులట్టు లత్మి వగల్ఫు (దై 


గీ వరమహీఆకులు భ కలె బంప్పంబనులు 
చేయుచుండంగందపను రళ్మియునుగా డ్పు 
చొచ్చినచ్చోన తనయాజ్ఞ సొచ్చి వెలుంగు 
భూసుయెల్లను బంగెన భీముందేలె, 


188 


ఉరుళక వత్సరంబులు రసోదఫవా యువాేందు సంఖ్యగా 
Site 2000000000000 == బెజవాడరడ్డికం 

బరిపుర ఖేదిరాజ పరమాత్ము నిచేం బడెసెన్‌ రవీం|దులున్‌ 
భరణియనంబురాసులు నదాగ తిమార్లము గ ల్లునంత కున్‌ 


1. రో. మ శ IV No. 707. 
ఏ శాక. ము, పుట ll. 


గోమన _ క. శ. 1124 


ఫా, (శ్రీమద్ధర్మ పరాయణుల్‌ బుధ జనాలీ రాద వంతుల్‌ దయా 
ఇభాముల్‌ నర్వజనానురకక్తు లఘవిధ్వ స్థాత్ము లుద్యద్వ ళో 
రామాశకాములు వై ళవంళులు గుజేర్మపాభవుల్‌ గోమినీ 
భామాధీశళ పదాబ్ద భ కులు జగత్సఖ్యాత తేజోధికుల్‌,. ౧ 


ఈ. లాలితవి_త్సదాన్వయలలాముండు ప్రణ్యయళోో ధనుండు మొ 
క|ో_లకులో త్రముండు సెనుగొండవిభుండు (పభుండు సత్య వాక్‌ 
నీలుడు ఛారుణిం గొనని నెట్టికి. (బోలమకున్‌ సుతుండుల 
శ్న్మీలల నేళ్వర న్మరణ శేముప్‌. గోమనయున్‌ ముదంబుతోన్‌ _౨ 


మను, ఢరణీశో త్తముండై న (శ్రీశ కన పాబ్దంబుల్‌ రసోదనందం 
బరచం దస్థితనంఖ వమాఘసితళుం భత్సంచమిం బార్యతీ 
శ గరువిక్వేశ్వ్యరు ళ్‌ _కిళోనిలిపి విళ వ్‌ న్తుత్యులా "జీవమకుం 
దిరమె త్తించిరి వంళ వర్థనులు నాదిండ్లన్‌ చిరస్థాయి గాన్‌ ఏ9 


న్య మస్తీ శీ కకవమ౯౦బు ౧(0)౫౦ ఛాదపదశుద్ద గురువారము 
nl. NT PD గొంత కొననినెట్టి కొడుకు (గామి 
సెట్టి... .4.=*గాదియలు. 


(గంఖభనూచి, 


1. A. BR. 895 0f 1915 (నాదిండ్లే నరసారావు “పేట 'తాలూ కా 
2, SLL Vol. X No. 62 Page 85 


ల్‌» రజతోత్సవ సంచిక a అంధ సాహీత్యపరివత్తు = కొకినాడ పుట, 2809, 


ఇందు * కొ సన"ెట్టి * ఆనునది కోప్తాగాశరాధి పరియన (కషి అనుచానికి 
సకియగు తెలుగు పదము _ కోష్టళబ్ద భవమాకొ'సన _ ఇక కొననక్క, 


169 
తెనాలి తాలూకా ఈవని అగ సే స్త్వేశ్వర స్వామి జీవాలయ 
ధ్యజ_ స్తంభ ము మైని శాసనము, 
ఘుంటసాల “కాముక ఛాశననము 





ఛా. శ. 1047. (కీ. శ. 11235. 
క, భూవిదిత శక మహా 
భావళి మునివారినిధి వియచ్చం[దమిత 
(బీవిభాజిల్ల లోట 
శా్యావను సంవత్సరమున జనవినుతేముగాన్‌. 


కో కర మొన ఘంటశాలా 
వురకామిని "కామినీ విభూవణము గుణా 
కరుండై న బోలినాయకు 
వరనుత సుకువమూార రూపవతి వనుముతిలోన్‌ తి 


గీ, రమణితోడ ను_త్తరాయణ తిధిని [వం] 
_త్రము [నభ] _క్తివెలయ ధర్మ్హుయు క్తి 
.*....రన మొన [న] మిత చరణున కఖిలలో 
శే [(శ్యరు] నకు చార్యతీశరునకు. - 3 


క్ర 


అండ జకుండ [లున] కుళ త్రీ 

ఖండకళిరోముండనునుకుం గామెహరునకున్‌ 

తొండీశ రునకు దీపము 

ఖండ బాచంద 'తొౌారకముగా నిలిపెన్‌, రి 


ఘంటసాల కామక తమ యయ్యపోతి నాయకునకు తమయన్ము 
(పోలముకు భరా ర్థముగా నఖండవ ర్తి దివియకుం బెట్టిన 
గొతి ౫ం ఏనింజేకొని బేడుగ బోయండు తనవు(తాను 
పొ(తికము 
ఇతని తొండీళ్వర చేవరను నిత్యమానెండు నెయివోయం 
౫ లవాంయ 


1980 
ఇలుపట్టుమూళ్లు ౨ భూమిన ఈ యిీాధరు వు ఎవరై నం 
దె శేని 
చారనాసి వచ్చినవారు ! ఇననికరణయమొ తన్మవాలు, 
ఈ శాననరచయిత ఈమని కరణము ఆయితేన _ ఆదిత్య శబ్ద 
భవము అయితన. 


Bibliography. 


1. A R. 683 of 1920. 
౨ ద ₹ 1. VolX, No, 84. Page 86. 


గోకర్ణ జీవచోడుండు - గోకర్ల చ్చ ందస్సు. 





గోకర్ణ జేవచోడుని శిలాశాననము. (క్రీ. శ. 1127. 
1. న్య స్మిశీ మతుచ్చా (చా) 
2 భుక్యవమక్‌ము 
లం లు లికి గు ప్ప్లవస[ం 
క. వత్సర ఆసా (పాడ (డృ సు (కు 
ఫ్‌, 11 ఊధవారనూ 
6. నారిడు స్ట _స్తిపమది (థి 
7. గద (త) వంచమహాశ 
ర బ్ర మచజశిమండ లే 
9. శ్వర వి (వ) రమ (మా) హేశ్యర 
10. కోడూప్పృు౯్రవ | 
11. రేశ్వర నూయ్యకా నం 
1కి. శోద్నవకుళతిలక' 
18. కాళ వప గో(త్రకరికా 
14. లాన్యయ నామా 
15. ది నమస్త పన (శ) స్తి 
16, శ (న) హితము శ్రమ 


కేవ 


17, చ మండ లేశ్వర 

18. కందూరి గోకన్న ౯ 

19. చేవనచోడ మహోరా 

20. జులు శీ వలేశ పరచే 

21. వర అంగభోగరంగ 

22. భోగములకూ (కు ధ (ధూ) 

2కి, పద్‌ పనై వేద్యముల 

24. కూం (కుం) జెదకోడూరు ఆ [(ఇ్ర చ్చి 
విగ్‌, చం[దాక్క౯ స్తా (ఫా) బ్ర(య్స్ఫ్స గా ఈ 
26. తిమి ఈద త్తి ఆ చందా 

27. కు. ముగా నడపంగల 

25. చనార్కు 


ఈ శాసనమునందలి తేదీకి సరిపడిన ఇంగ్లీషు లేదీ (కీ. క, 
1127 న జూన్‌ 22 లేడి యగును. 


సె శాసనమునందు (ప స్తుతులై న గోకర్ష్మ దీసే గోకర్ణ 
చృందన్సును రచియించిన రాజకవి, గోకర్ణ చృందస్సువందలి ఛార్కర 
కలవిలసిత చార్జి చంద గోకర్హ నృపా" అను వాక్యము మై విషయము 
నిర్ధరింపగ లదు, గోకర్ణ శబ్బ్దభథ వము గోన - గోకర్ణ - గోకన్న ౯ - గోన 
అని రూపావతారము. ఈ నంశమునుండి జన్మించిన వా డగుటచేత 
బున యింటిచేరు గోన వారు కాని కోనవారు కారని తెలియ 
దగినది. 


గోకర్ణ చందస్సు 1450 (పాంతమువాండగు గౌరన పేర్కొని 
నాండు, అప్పకవి రంగకని మొదలగు లాత్మీణికులు గోకర్ణ చ్చ ందన్సు 
వేర్కొనిరి. గంథము మనకు నసంపూ_ర్టిణా దొరకలేదు. మల్లియ 
“శేచనవల సీతడు తన్ను తాను నంబోధించుకొనినాండు, ఆయా 
చ్నందస్సులనుండి లభ వ్ర్రమున్తొన పద్యముల నిం దుచాహారించు 
చున్నాండను, 


క్ర 


వ 


క 


ర 


192 
ఆం గోకర్ల చ స్స ందన్సు. 


మొదలునడుమందు లఘువులు 
వదలవుయరతలని వాని వరన నభజనల్‌ 
విదితంబులు గురువులు తుది 

మొద లనడువమునెనణగు మనల మొగి గురులఘువు£౯ 


సగణంబు గదిసి శుభకర 

ముగుయగణము గదిసియెనగు నర్గముకీ రుల్‌ 
నెగడించు నగణ యుక్తము 

భగణనుు జగణంబు గూడి భాగ్యమునిచ్చు౯ 


నజభ జత నసరయగణములు 

ఏజయారోగ్య 1వ తాపవిభయాత్య యరుల్‌ 
భుజబలకీ రులు [క్రమమున 

నిజముగ పద్యాంబు ముదలనిలిసిన పతికిన్‌ 


వగణము సగణయగణము 

నాగణము నమ _ ప్త మంగళావావకము 
రాగిల్లు - నినుముపరుసము 

తోగలిసి పసిండి వన్నెతో గానుమాడ్కి_౯ 


తారలు దగములు ధభూమితంబులు వానిం 
చేరి మెదుెరిదుర నన్నది 
కూూరగతంబు లదియెతేీంగి కొనుండుజ్వలు లై 


పతితారకు పద్యముఖు 

స్థిత తారల వలన ణెలిమి 'చెలియకజుండు వే 
కృతియొం డె వద్య్య మొం చెను 

విదితంబుగ జెప్పునపుడు ఏరడుగా జే 


198 


కో బం చతు వ్ల యంబు నొప్పదు 
రుచి జ ఇక ఠణధరవపపరూతచువులను వర్ష 
(వచురంబు గడువుసుకవులు 
1[వచురంబుగ నిడరు వీని పద్యము మొదలన్‌. 7 


క అమ 'తాతురనులు (బాన ము 
లమరలో ద్‌ర్హములు విషములనంబడు వీనిం 
(గ౧మమునన కచటతపయశ 
నముదయమునం. 'బెలిసి నిలువంజనుంబచ్యాదిన్‌ | ర్స 


కం జేవనృతిర్య(గారవ 
ఛావరతులబ్రలుగ "వేడువడి నిలిచిన మ 
'ర్యావళులకందులో నర 
డజేవరతల్‌ గజట తవలు దిర్డ ముల లతుల్‌, 9 


క్త 


ఒనరలో వువ్యుస్వాతులు 

వునర పసు మృగ శిర లతో గముఖియు శ వణం 

బునపహా_స్త మై (త శేవతు 

లునుమై్యత (శ వణచదారకలు సురగణముల్‌. 10 


క, రనలంచెప్పిన శుభమగు 
జనలం జెప్పీనను చెవులు చయ్యనవచ్చున్‌ 
ఛనలం జెప్పిన మేలగు 
మగలంజెప్సి నను క _ర్రమండలమేలున్‌. ijl 


క్క వెలయంగ (వయుక్రాతుర 
ములలోనెద్దాని వైన మునుకొనువడిగా 
నిలుపునది కృతుల భాస్మ్క._ర 
కులవిలసిత వార్జి చండ గోకర్ల నృసా ! 12 
శాసన. భారతి (3-3) లో శ్రమల్లంపల్లి సోమశేఖర శర్భగారు 
(వకటించికి 
2 


194 


శాననకవి గుందిమెడ అన్నమంతి-6' శ, 1128. 


చ. గడుసరిలోభియర మది గన్న పుగానికి బందికానికిన్‌ 
బుడమికి నన్న-కాంతలకు భూపతికింజను మం(తియన్నసిన్‌ 
బడసిన యర మిష్టులకు బంధుజనాళికి దీనకోటికిన్‌ 
గుడులక నారి న్మతములకుం జను శుద్ధ చర్మితం ఇత వెం. 


ఈ గుండిమెండ యన్న మంతి గుండనయసి యాతండు కవి 
యని 0౧౫ (క్రింది యుదాహ్బాత భాగములంబట్టి ని ర్హారింవనగును. 


చం. 688 డీ శ. 1091 తిభుననమల్ల చేవచోడ - 
మజారాజాల శాసనము. * 


ముదిపెలి సనందన (పెడ డం ఈతడు అన్న మెంతి తండిం 
నెం 642 సంఖ్యగల శాసనములో అన్న మంరి, 


నమూన రాహరూ పాయ విశ్వరూపాయ విష్ణవే క్‌ 
భూర్ము_న్తేన సవైలాబ్బి యద్దంస్ట్రాయావిరాజి తే 

యస్య స్త్రీ పరమేశ్యరన్య వివులా స్రీ సొదవడ ్రద్వయే 

ళ్‌ _క్రిరో్ట్టభుపి -గుండినార్య వృాదయసా నందనోనం దనః 
కుప్పాంంం266 04226 ముఖవ ర్తికీ ర్తి నిరతః నన్నానచానాకరః 
క్రీమద్దుండిమడాభి దాన విబుధ గామాధిపస్సత్య వాక్‌ 

ధర్మ త్యాగదయాది నద్దుణధనై_ రాకీర్ల చేతోగ్భహాః, 
ధీమాన్‌ కాళశ్యపగ్యోత వర్గనకర స్పాహీ త్య విద్యా _త్తథ్‌ 

ఆన్నా ఖ్యస్సుకఏం(ద్ర టన 'తేకమ్ముతుమామండలే 


(శ్రీమత్యా_ప్తకుభో _తృరాయనదిచే కుప్పాంబికానందన థి 
(పాదాదన్నయనామవాన్లుణనిధిః (శీశేళ వస్యాలయే | 
దీపంపాపతమ (పహారమిన భూచం[ద్రద్యు తారస్థిర 
(శీమన్నవోమండ లేళ్యర శ్రీ... చేవరనఖండ వ్య ర్జిదీపము 
నకు బెట్టిన మేంక 55 వీనిం జేకొనిరద్దమునన్న 
బో యుండు తనపుతాను ప్య్మాకికను చం్మద్రాక క౯ము_ 
నిత్యమానెండు నెయి వోయంగలవాడుం న్యద త్‌. 
జరీ BR. 196 of 1889, - 
(Konidena, Narasaraopet Taluq, Guntur Dist.) 





196 
నాల్లవ సంఫ్రుటములో (సంఖ్య 1057) గల దాతా రామ శానన 
ములలో అన్నయ్య పోడ శాసనమున్నది. ఆది శాం శ, 1071. 
అనగా (క్రీ క. 1149 నాటిది. అందు అ (యి (పెగడ అని 
కలదు, శ కాక యాతండు కవ్పునాటి (తిభువనమల్ల్స దేవరాజు 
(పిగ్గడ యని కలదు. మతియు,* 'కుపాసేబిశా నీత్త తనయోా,"అని కలదు. 
శావున య(యోతేండు గుండిమెడ అన మంతి యగుట నిక్లితము. 


నుండి మెడ అన్నమంతి = కార ఫ్రపగో(తముం 


రదభట్లు - అహి చ (త మహ్మగహోరము వసతిగా ల వా౭డు. 
ఈతండు ముక్క-ంటి'కాడు వెట్టి చేత సీయ్మగహోరను బడెసెను. 
అంతకుముందు వంగిపురగామ మ్మగహోరములో నుండు వొాండుం 








ర ద్రభట్టు 
| 
కుప్పన నూర భట్టు 
విష్ణువర్థ నునిచేత (కొంజ (నూరన 
ఆగవోారము-గా బడనీన వాండుం సత్యా శ్రయనరేక్వగుని చే జారు 

| టూరు (_గామము (రట్టభూత 

రు దయ ములలో నున్నది 
న! నుం డిమెడ ఆ్గ బారముగా గొన్న వాడు. 
ఆామమును బడెను. 
(శజయిల్స దాత భరణీపాలాన్మ హో 
గారవాత్‌ .) 
గుండము 
చెందన. పా 
శు! = గుండన 
క ewe 

| | | | 
దొ మ్మెన చామెన నువ్వన శీమన 
(గారమ) 

| 

é కన | a షే వన 
జతి ఫువన్న్ని 
(కరప్పాంబ 


ఆన్నమం(తి, 


196 


అన్నమంతి (తిభువనమిల్ల రాజునకు తత్పు( తుండు నన్నీ చోడ రాజు 
నకు మహామం తీయి గణుతి కెక్కినవాండు, మహామాత్య పజవి 
విరాజితుందుం 


ఈతండు (కిందితే తములలో నాయాదేనత లను (వతిష్థీంచెను. 


శ్రీపర్యతము - మల్లి కార్జున (తివురాంతక జేవులు. 
సేతువు - రామేళ పరుడు 

నారాస్ట్ర ము = సోమనాథుడు 

దావా రాము - భీమేశ పరుడు 

ఛాన్యవాటి . అమౌరేశ గరుడు 

గుండిమెడ - మహా దేవుండు 

(అీివయాగ - మాధవుడు 

ఒడ్డబేళము - (శీవురుపో _త్తము 

జీవారిగిరి (సింవాచలము.) - నరసింహుడు 
(వేపల్లి జా భావనారాయణుండు 

గంజాము - భావనారాయణు(6డు 

చెజకూరు = [తివి కముండు 

కొట్యదొన - (శీశంకలే శ్వూరుండు _ కేళవుండు 
తా మవురిచేంబోలు - మవాోనేనుండు 
సామిమల - కుమోరుండు 

మద్దిజేవుల - మారభట్టారకుండు 


మృన్గముండ రాజు శాననము - డీ* శ* 1180. 


(శ్రీమన స్రవోమండ లేళ నర బుద్ద న రేంద్రునకు 


ఉ. (శీరమణీలలాముండు వళీకృత ఏరవిరోధిహోరనీ 
హార సరోజహార వారహవోన యళోనిధి వందిబ్బందమం 
'చారుండ పార విభమజితన్నరమూ ర్తి చతుర్ధ వంశోవి 
సారకుం చెజ్టమండండు భుధ[పణతుం డుదయించె వానికిన్‌ 1 


19% 


కొ, సూరికవి స్తుతుండనఘుండు 
చారుచతుగర్లాన్యయాబ్లి చం[దొండు కులవి 
థ్‌ ధి“ U 
సారకుండు సుజననిధి రిపు 
వారణగజరివుండు బుతనం గ జనిం చెన్‌. 3 


మ. అమృతాంశుంకు వయఃపయోధి నుద యంబయ్యి నట్టు 
మంచారన్న 
తముహేమ్మాది జనించినట్లు రవిరాగంబొందం బూర్వాచ లేం 
(ద్రమునం దుధ్భవమైన యట్లతని కుద్య "లేజండయి మన్మమం 
డముహీపాలుండు పుక్పైవెరి వురలుంటాకుండు శార్యోన్న తిన్‌, 5 


క ఆస్థాన గగన తరణిము 
నస్థగిత మృగాంకమొళి నాదిండలవమూూ 
లస్థాన మృడునకాసమ 
రస్టలబావ్‌ మన్మమండ రాజతిభ కిన్‌, త్ర 
ఉ. అంబకసాయకాంబర మృగాంకమితంబగు చుండంగా కకా 
బ్రంబులు మేవషమానసిత పంచమి నిర్ణరనాథ మంతివా 
రంబున ేవచేవునకు రాగముతోడ నఖండదిపర 


త్నంబోసరించె నారవినుధాకర 'తారకమై వెలుంగగన్‌ , ఫో 
అంబక - 9 
సాయక -_ 5 
అంబర - 0 
మృగాంక - 1 = 1052 ఇ. ఈం - 78 = [కీ ఈం 1180 
బుద రాజు 
య 
ee 
బుద రాజు 
ణి 
మనుమమండరాజు 


A. R. 237 ౦౭18902, న. 1 L Vol. IV 677. 


198 


మూరపండ(డ - 6 5+ 1182 * 


వీ. లాటవిలాసినీ లాలాట తిలకుని. 

గేరళకరలగ్న శిలిపదుుం 

గరాటసుందరీ కర్గావత సుని 
కంతలీకుంతల కుసుమజాము 

గౌడనతీ నేత కాలాంజనుని నంగ 
భూమాక పోలా ప్ప ప్మతరచను 

జశపాలకామినీ సీరం, ధకు చవోరు 
నర్మధ్ధీతనూ కకంకుమూంగరాగు 


శే_గీ, రమణతోనాది జానులరాసిశెక్కి 
దీనజనముల యడజెల్లం దీర్చుచున 
యనభుచారి తు మారపండనిన తగిలి 
పొగడవిందుమునెల్ల భూభుజులసభ ల, 


శా, సెం చెంజుట్టలనెల్ల 6 జరి  వెలయన్‌ బెట్టించె స్మత్రంజుగ 
ట్టెంచె నీ క వీవాలయంబులను జొఢించాల్చి యొప్పంగలగొ 
పించెన్నూ ర్హ తటాకముల్‌ జలధి గంభీర. ..... .+న్సిథుల్‌ 
నిం చెన్నారయవండంకర్థి ఛ వనానీకంబులం గీరు పడె 
న్య ప్తి స్త శ్రీ మ_త్తిభువన చక్రవర్తి (శ్రీవ శమ-చోడ-జేవర విజయ 
రాజ్య నంవత్సరంబుల పదియేడ ణన నేండ శ కవర్ష ంబులు 1054 గు జీంటి 
వై కాఖశుద్ధ తృతీయా గురువారమునాడ్డు. 


నన్నె చోడ చేవ మహాకవి 


"తనుం జేళపు రాజకవులలో (వథము౭డు. ఈతడు కుమార 
సంభ వమ్ము కళొవిలానము అను ఆెండు పద్య కావ్యములు రచించినట్లు 
తెలియుచున్నది. ఏనిలో కుమార సంభవము పూర్తిగ లభ్యమగు 

abn ము IL WLI 
ఏ కావున 14 పుట. 


199 


చున్నది. కళావిలాననునుండి రెండు పద్యములు “(వబంధరత్నా 
కరము” అను సంకలన (గంథమున నుదావారింపబడినవిం ఆంతియేగాని 
(గంథము లభింపలేదు. 


కుమారసంభ వమునందలి యనతారికనుండి [గంథ కర్తను 
గూర్చి యా [కిందివిమయములు తెలియనగుచున్న దె. ఇతండు సగర 
సుతులు. భగీరథుండు రాఘవుడు కరికాలచోడుండు మొదలు 
గాగల సూర్యవంశాధి పతుల నంళమున జనసించినా౭డు. పాకనాం 
చేయం దిరువదియొక్క. వేయిటి కథధీిశుండగు చోడబల్సికిని మాజబాయ 
రాజ వంళ జమయైన (శ్రీనతికిని శొంచూారుండుం కలుపొన్న కలుకోడ్‌ి 
చివ్నూములుగల యొరయూారి కధిపతి. శుంకణాదిత్యుండనియు స్‌తండు 
వ్యవవాతుండు. ఈతడు కాళ్య్ళపగో[(త్రుండు వివేక్నబవ్మాయని వే 
రొందినవాండు, 


మ వానినిబట్టి యయాతండు సూర్యవంళ త&.[తియుండనియు కరికాల 
చోడుని పేర్కొనుటవేే చోడవంళశజుండనియు తండి చోడబల్లి, తల్లి 
(శ్రీనతియనియు స్పష్టపడుచున్నది. చోడబల్లి 21000 (గామములుగల 
పాకనాటి కధిపతి. ఈతండు హౌహాయ రాజకన్యకను పెండి యాడు 
టచే నీతండు తెలుగు చోడుండనియె చెప్పనగును, “రిరయూారు? 
నన్న చోడని నివానము. ఇది దహీణచేశమున (ప్రసిద్ధమైన “ఒర 
యూరు గాక తెనుంగు జేళమున నున్నది. 


ఈతండు తన కావ్యమును, తన గురువగు జంగమ మల్లి కార్జున 
చివయోగికీ కృతి నిచ్చియున్నా 6డు. మల్లి కార్జున వివచూగి మజా 
తపస్సంపన్ను (డు, మహో విద్వాంసుండు ఢ్రీశై_ల నివాసి. (బ్రహ్మ 
చర్యా ముము ననలంబించి శివత _త్త్వజ్హూన విశొారదుండై_ మ కేతరవాద 
ములను ఖండించి శ వనమతమును (ప్రబోధించుచుం డెను. ఈత డు 
నన్నె చోడనికి గురువు ఇవ్షదే వమ్కు (వభువు. ఈ జంగమ మిల్లి 
© నితో f వ 

కార్థునుని ధరను శీవైేలతేత్ర మల్లీ కాద్దును నే దవ్య 


200 


సాయముచేసి నన్నె చోడ మహాకవి తన యనమాన గురుభక్తిని 
(వపంచింపం జేసినవాండు. ఆశ్వాసాంత గద్య యందును తన్నిట్లు 
వర్ణించుకొన్నా౬డు. “ఇది (శ్రీమజ్ఞంగమ మల్లి కాష్టునజేవ దివ 
శ్రీ పాదపంకజ (భమరాయమాణ కవిరాజశిఖామణి నన్నె చోడ"దేవ 
(వణీతంటై_ న వమారనంభన కథయందు. (బథమాత్య్వాసము.” 


ఈ గురుళివ్య సంబంధమును బట్టి నన్నె-వోడకవి శె నమతస్థుం 
డని న్పష్టము. ఈతండు కథావన్తువుగా (గహించిన కుమారనంభన 
కథ ౩3 నకథయేగదా! కథావిన్యానమున శఛివపారమ్యూమునే విశేవు 
ముగల (బదరి ంచుటచేస్తి యిీాతండు శై వుండనియు, [గంథాదిని 
విష్ణున్తుతి చేయుటచేత యె కరియనియు (గహింపనగును. మజియు 
పీతండు మహా(వతము శాలాముఖము, నవనాథ సిద్ధ నం[పదాయము 
ముదలగువానిని నూచించుటచే శైవమత మొక్క_టియే గాక యందలి 
యవాంతరఖేద సం|పదాయముల నెతింగినవా౭డని తెలియుచున్నది. 


కాలము 


ఈత చు రాజై నను ఈగంథ మున చార్మిత-కాంశ ములను తెలు 
పక పోవుటచేత సీతనికాలము వివాదములకు మూలమైనది, అని 
నాలుగువిధములు, 


1. ఈకవి 'తెనుంగున నాదికవియని యనుకొనుచున్న నన్నయ 
భట్టారకునకు పూర్వుండుం అనంగా (శ్రీః శ్రే 940 (పాంతమువాండుం 
2, నన్నయ్య తో సమకాలికుడు అనగా 1054 నం! ,పాంతము 
వాడు క నన్నయ్యకు వెనుక నొక శతాబిలోపువాండు అనలా 
© 
డీ శ, సం॥ 1180 - 50 [పాంతమువాండు, 4,. తిక్కనకు తరువాతి 
వాడు, అనలా నం! 18275 _ 1850 [పాంతమువాండు, నన. చోడ 
కవి. (కీ, శ. సం! 1180-50 (పాంతమువాండనియే నేండంగీకృత మైనది, 


"కా వ్య ము 
ఈశావ్యము శ్రీకమారస్యామి పుట్టుకను తారకాసుర విజయ 
మును తెలుపునదియైనను, శివోత్కర్ష ను (వధానముగ నిరాపిఆమనది, 


201 


ఇందున 12 ఆశ్వాసములున్యు 2006 గద్య పద్యములును గలవు. 


సతీ చేవిజన్నము, గణాధిపతిజన్నము,, 2. దమాధ్యరధరంనము, 
కి, పార్వతీజననము, శివునితపన్ను, 4, "తారశాసురునివలన చేవతల 
చాధ, మన్మృథుం డీళశ్వూరునివై క వెడలుట, $5.  మారనంపోరము, 
పార్యతీవిరహాము, 6. పార్వతి తపస్సు, 7, ఈశ్వారనటుకరూప 
థారణము, పార్యత తపస్సు ఫలితము. శి. ఓవధీ| పస్థపురవర్ష నము, 
పార్వతీపరమేళ్వనుల వివాహమునకు అంకురార్భణము. 9, పార్వతీ 
పరమేశ్వరుల వివాహము, వారి శృంగారలీలలు. 10. శ్రీకమార 
స్వామి జననము "బేవతాసై న్యమున కధిపతిగా పట్టాభిషి క్తుండగుటం 
11. తారకాసుర కుమార రాయభారములు, యుద్ద పారంభము. 
12. కుమారస్యామి విజయము, 


Ls (శీనతీ జేవి వృత్తాంతము విషప్టలపజఅచుట__.అందుకొ అకు 
_ దమోధ్యర ధ్వంసము. 2+ గణాధిపతి, జ్యేష్టపుత్రుండు గావున, 
జ్యేష్టునిజన్నాదికము 'చెప్పనిది ద్వితీయవు తుండగు కుమారస్వామి జన 
నము చెప్పుట యుచితముకాదు. కావున గణాధిపతి జన్మ వృత్తం 
తము చెప్పబడినది. క. రతీమన్మథ సంవాదము----(ఇవి కాళిదాస 
మూలమున లేవు.) శ. శోరవణమున కుమారస్వామి జననము 
ముఖ్యము నేయుటం క. తారకునితో యుదమునకు ముందు రాయ 
హారములు 6. శివపారమ్యుమును తెలుపు మార్పులు - పార్వతికి మీంనము 
శి వాయమం తముతోో అశరాభ్యాసము 7, సంస్కృత మూలమున 
(బ్రహ్మా పరముగా నుండు_స్తవము తెనుతన లేకుండుట్క 8, మన్మథుని 
పునన్సృష్టికి స్‌ సరుండే కారణ మని చెప్పుట్క 9, మధుపానము 
మొదలగునవి పార్యతీపరమేశ్వారులకు లేనట్లు వర్ణించుట 10. శృంగార 
విషయముననై_ న పరమేశ (ర మసహాత శ వ్రముచే (వ్రన్ఫుటీకరించుటయును 
మరాలకథలో నీఠండు వేసిన మార్పులు. 
26 


202 
మూలము 


కుమారనంభవన కథకు కొంతఛాగమునకు (బహ్మ్ముండపు రాణము 
నందలి లలితోపాఖ్యానము మూలము, 


కావ్యములో విశేషములు 


i. కావ్యము “త్రీ? తో (పారంభించి “శ్‌? తో ముగించుట, 
లీ, ఆళ్యాసాద్యంత పద్యములు సంభోధనాంతములు గాకుండ విభ 
_క్ష్యంతములుగ నుండుట. లి ఆశ్వాసాంతమున వై చేసిపద్య్నము 
లుండుట. 4. కృతిపతియెన జంగమ మల్లి కార్జునకు, కృతినాయకు 
జైన పర మేళ్వారునకు అభేదత్వము గల్సించుట. $5. (గంథాంత 
మున ఫల్మశుతి, 


ఇందున (పబంధలమణములు 18 గలవు, కేవ, ఉపమరూాప 
కము మొదలగు వత్తింశద లంకారములు గలవు, పకక ము 
(నాగ చక మురజబంధ ము) చతుర్విధ బంధములు చి తకవితారీతులు 
గలవు, 


ఈతని కవిక్వమున, శబ్బపవుస్టి, అర్భదృష్ట్రీ, రసన్ఫష్టి కలదు, 
కల్వనలయందు భావనయందు [పాచినకవులలో నీకవిని మించినవారు 
లేరు తిక్క_నాది మహాకవులే ఇతని ననుసరించినచో తక్కినవారి 
సంగతి. చెప్ప నగత్యములేదః, సాహి పీకవితా నం[పదాయము లే-కాక' 
(గలథమున: , రనవాడదుం ఢనుర్వేదము, ఆయుర్వేదము, గజపరీతు 
మున్న గు శా ప్రీ యవిమయము లెన్ని యేసిం గలవు ఈ కవికా(న్ర్ర 
విజ్ఞానము, వే-వాగమవేత్యత్వము, నకృలక భారజస్యజ్ఞ త యనన్య 
సామాన్యములు, 

అప్రాద ర్ట వర్ణనలు 
క, ననజఆశకేళీరవిశి 

తనరాదయ మంత్రగతిరతశీ తిభర్ల్షణాం 

.మునిధిమభుబ,తువురో ద్వా. 

వానగవిరవాదూత్య వర్మ | న్గాష్ట్రావళమంన్‌. 


11. 
12. 


18. 


14. 


15. 


16. 


17: 
18. 





£08 
వనవర్ణ్యన 6 ఆ. 82.57 వ 
జల"కేళి 9 ఆ. 58-69 ప 
రవియుదయము 8 ఆ. 181-198 ప 
శరియుడయెము 5 ఆ. 104-119 ప 
తనాయాదయము 10 ఆ. 47-51 వ 


S మం(తేము (వర్ల న)10 ఆ 128-127” ప 


గతి 3౨9 ll 6, 2.80 ప 

రతి 5 9 ఆ. 146-155 వ 
వీతిచ(రాజు,, 7 ఆ. 1293 ప 

రణ ౩9 il ఆం 105-123-183 ప 


ఆంబునిధి ,, 1 ౪ఆ.- 115-122 ప 
మధు పానగోస్థి,9 ఆ. 127-185 ప 


బుతువర్ష్మన కారకా 

వసంతము 4 అం 85-115 ప 
(గమ్మము 6 ఆ. 1834-114 ప 
వర్ష బుతువు 39 95-106 ప 
పేమంతముశిశిరముు, 122-128 ప 
శరదృతువు ఎం 12-120 ప 
ఫురవర్షన 7? ఆ. 88-129 ప 
ఉద్వావాము 9 ఆ. 2-88 ప 
విరహము 5 ఆ. 105-168 ప 
నగవర్ష్మన , ఏ ఆ. వఏ-168 ప 


దవాత్యము: లేధు 





క ట్రై ఆను పౌాఠమును (గంథ్గక రే సంస్కారించినది. “చూడుడు చ్యాసా; 
బంధము. ఆంధ పిక 4959; = | ' 


904 
నవరనములు, 
కుమూరనంభవము శృంగార రసము (వథానముగాను, ప్‌ర 


రసము (పథానాంగ రసముగా, తక్కినరసము లుచితరీతి నొప్పునట్లును 
రచిత మైనది, 


ఆయా రసానుగుణ్యాములైె న పట్టులను పడ్యముల నుబాహొ 


రించుచున్నా 6 డ్‌ నుం 


1. శృంగార రసము 1 ఆ. 98100 ప 
9 ఆ. 147-147 వ 


౨. విర రసము 12 6. 128 ప 
ఏ, కరుణ అ 4 ఆ. 80 ప 
12 ఆ. 161 ప 

4. అద్భుత అ 12 ౪. 105 ప 
ఫ్‌, పహోస్య 9? 9 6. 67 ప 
6. భయానక స 12 ఆ. 109 ప 
7. బీభత్స ,) 11 ఆం 188 ప 
రె. రాద 3 2 ఆ. 54-12-119 ప 
9. శాంత ,, 5 ఆ, 16 ప 

కథావ నువునందై క్యము. 


కుమార సంభనవమున వ _న్హ్యక్ళ ము లేదని విమర్శకులనుచున్నారు. 
కాని రసావిష్కరణకొజుకు మొదటి గజాననోత్ప త్తి రెండనది నతీ బేవి 
జన్మవృత్తాంతము నావళ్యకములు, నాయికానాయిశకలగు పార్వతీ పర 
మేశ్యరుల సంయోగ ళృంగారమును, మ్మిపలంభ శృంగారమును, 
మజిల సంయోగ కృంగారమును వర్ణించుట కనువుగా నన్నెచోడ కవి 
వెైకథలను (గహించినా౭డు. _ శివపారమ్యు వాదియగు నన్నె చోడ కవి 
"బీవతల నాయకుండగు గణపతి జన్మవృత్తాంతము నలన సంయోగ 
శృంగారమును, సతీజేవి కోథవలన ద యోధ్యరధ్వంనమును, మివలంభ 


905 

శృుంగారమును వర్ణించుట నమంజనముగా నున్నవి. శివకవుల౫ప్క మల్లీ 
కాష్టనవండిత పాల్కు-జికి సోమనాభులీద కాధ్యర ధ్వ్యంసమును తప్పక 
వరి ంచియున్నా రు. మజియు గజరూపమునున్న శివపార్యతులకు గణ 
పతి జన్మిం చెనను కథ శైవులకు (పామాణికమగు నుపబేధాగమనము 
నుండి [గహింపబడినది. గణపతి కుమారునికంకు జ్యేష్టుండుగాన, 
కనిష్టుని చగ్మిత చెప్పుచున్నప్పుడు, జీన్లుని వృత్తాంతము చెన్పుట 
యావశళ్యకమై యున్నది. శృంగారరనము వెనుక వీరరనము (వధానము 
చేయంబడినది. . 


నన్నె చోడనికి పాల్కురికి సోమునాశ్టునికి. గల సాదృశ్యములు 
(శ్రీ/రామక్సవ్లకవిగారు కుమవూరసంభవము కెండవభఛాగపుం బీఠ8కలో 
నిట్లు (వాసియున్నారు. “ఇక నన్నె చోడుండు నన్నయభట్టాదులకంకె 
(ూచీన తరుండని కుమార నంభవములోని వ్యాకరణ ఛందో ఏవిజేవ 
పూర్వపద (ప్రయోగములు నపహా[నముఖముల ఘాేషించుచున్న వి క 
కాని నన్నె చోడుం జేయేవ్యాకరణ చాందోవిశేపూ పూర్వపద [వయా 
గములచే (చాచీన తరుండగుచున్నాండో, ఆయావిశేహములు నన్నయ 
భట్టు కంకు నర్వాచినులగు వారియందు. గన్సట్టుచున్నవి. కావున నా 
విశేవముల నే యాభారముగగాని నన్నెచోడుండెట్లు (పాచీనునిగాం జేయ 
దలచిరో తెలియ జేయుదురుగాత. 


అందుల కుదాజారణముగా నీ విశేవములన్ని యు, శచాల్కజికి 
సోమనాధుని (గ్రంథ ములయందు గానవచ్చుచున్నవి. 


1. ఛందో విశేషములు. 
1s దీర్హ ముమోొదు యరనున్న నెజసున్న గా వాడుట. 


ననె- , క, పోండి! నగజతపక్సిఖ 
వరాండు జగంబులను దీ|వముగ బర్విన శక 
జశింఎడము గాంచిన కాంచన 
ఇాండము (క్రియందా ల్బెందత్ప్స) భఛాభాసిత మై 
(వ. ఆ. 157 పద్యము.) 


లే06 


పొసో, -ద్వా* పాండు రాంగంబె న పడతి గర్భమున 
నన సనా బుత్తు)ండీ కీయను బం నృ. ఆం 1-8 పుట, 


నన్నె. ఉ. వీంగు నపారనత్వగుణ విస్ఫురణం బరమేశ్వరోరు వా 
మౌాంగమునందు మున్నుదయ మై ని యమస్థితి6 గొల్చిత ద్రయున్‌ 
లోంగాొని పేర్చితో నఖలలోకములుందగ. గాచుచున్న వే 
చాంగు ననంత వివ ౫మలాధిపు సం న్తుతింజీల్లు నమ్ముతిన్‌ . 
(కు. స నం (వ ఆ, న. పద్యము. ) 


పాంసోంద్వ్యా, “నాంగుబళాయెని శ బ్రముల్‌ (మోయ 
ప్‌ంగుచు బురజను ల్వి భాంతులగుచు. (వం.చ, మహిమ 
(వకరణము ౨95 వుట.) 


ననె.* క, అంకగొన కుభయబలములు. 
బొంకంబతి తలరిపెరల భువి గక్క_.దల౯ 
ఏంక మదకరులురెండుం 
చాంకే వడిం గొండంగొండ చాంకినభంగిన్‌ం 
కు. స. ద్వా, ఆ. 849 పస, 


పా.సో.దిష.హోొంతంత యనగాలి యొడిళులు దూల 
నూంత లుగా నిడ్ల యనాంతకోలలను. జ్‌ వ. "పం 


లి, "వనలవగి లంక (పాన కం 


అనగా రేఫ నంయుకావత.రమునకు రేఫతో/హాడని 'ద్విత్యాతు 
రముతోం (బొనమువేయటు 


నన్నె. శా. భరుండంతక వాహినుల్‌ శరజతిన ంజించున క్ల మ్మ యి౯ 
దర్తంగారథ _వ్మత్రముల్‌ వితీంగివేదండాంకు ఠరానీకముల్‌ 
నుగ్తా౯ డంభట కోరకంబులలర౯ొ నూత్నాళ్య వుహస్నో ఘుముల్‌ 
మగ్గి౯తుకా = బరసె సైన్య పద్దుననము౯ మదా_.ణ వర్ల క్షంబువన్‌, 
(కు. సం. 11 - 84 పద్యము.) 


207 


పాంసాంద్వొి. = బెజ్జలునకు వినిపింపగ నతండు 
కర్ణ మెం లేనియు గలదు పోరాడు, బం పు వష్టాశ్యానము. 


ద్వి, అమృగావళియుచ్చి జొమ్మ య్యామిాంద 
(గమ్మున జను బేరగా వేంటటకాజు బ.పుం పంచమాశ్వాసము. 


ఇట్టి (వాసములు పండి ౪ రాథ్యుని శివత_త్త ఏసారమున గాడ 
గలను. 


క కర్ణ యయంబు గామిని 
నిర్జల మోతు.ంబులేమి నిఖిల పళువా 
తమ్ముల దుఃఖంబులగని 
నిర్మింతు లయంబు గొంత నిర్వృతికిశివా. (శివత త్త సారము 
820 పద్యము.) 


నన్నె, నీం ఆరగ్వభార్క_ జంబీర కరో్కోల మం 
దార చందన నారశేర సిం 
వార కం కేళి ఖర్జూర Seiden 
సార చంపక వీజపూర చేవ 
దారు నల్ల కి కరవీర గుగ్గులువీత 
సొర వున్నాగన 'మేరుకర్ణి 
"కార ఛా్రీత్వచి సార పటలనళాః 
కార భల్లాతేక పారిజాత 


గీ, భూరువజోరూఢ వికరాజ కీరమదమ 
యూరమధుకర - మృదు మధురారవములం 
జారు తరమైన భూరికాంతార మహిమ 
గారవించుదుం జనుదెంచె మారుతంయబ్నుల.. (క, సం, చ. ఆ, 
109 పద్యము.) 


208 


పాసో. నీ, ఉడురాజధరుభ కు లెడదవ్వులనురాగ 
బోడగని బిట్టుల్కా పడిసుఖా ళు 
లెడ తెగకుండగ గడి కన్నులనురాగ 
కడునం భ మమునగా టొడర నెదురు 
నడచి పాదముల పైంబడీ తోొనుకొనివచ్చి 
పొడవుగా నాననం విడుచు నునిచి 
అడుగులు గడగి యప్పుడుదగు సత్కి9య 
లొడలహార్చి చి తంబు కడయెతింగి 


గీ. తొడరి యిష్టగోష్టి యెడ మునంబలరించి 
అడుగలకర్ణి దన్ని డుచు భక్తి 
బడయరాదుగాక మృడుచేత (దిపురారి 
కడకనభిమతములు బడయుటరు'బెం (అనుభవసారము 
217 పద్యము.) 


వక చేశాన్వయము లిరువురి (గంథములయందు గానవచ్చు 
చున్న వి. 


నన్నె. సీ రమణీయ శృంగార రజతపర్వతము నా 
శోభిలు సిద్దవిస్సూ రమూ ది 
cn fp తక pa.) 
ఆపర్య తా ౫హేమైక శ. ంగంబు నా 
జ a లి 
నమరు జటామకుటారి ఛాతి 
ఆతుంగ శృంగ శిలాపూర్ణ[నరసి నాం 
క బొంగారు జాహ్నా వీభూరివారి 
ఆనిమ్న నరనీ విహారమరాళి కా 
"పం క్లినా నొప్వకపాలమౌల 


గీ. ఆమవామరాలళికా బర్షిాంభోజ 
పుష్పనిభ సముత్ణ భోగిభోగి 
నమితించాళ్చి పాల్సు శంకరుండంబి కా 
భవుడు మాకభీన్టదాత గాత. (కు. న. ఆ. 1వ2) 


209 


పా సో,ద్వి. అనివినుతించంగ నాచార్యు మహిమ 
మనుచుండు భ కుల మాదిరాజనలో 
ఆమహాత్ము సి సముద్యత్క్చ పావూరి 
'తామృత వా స్తకృతావతారుండు 
ఆగురు-బేవ పాదాబ్ద సౌరణ్థ ఫి 
భోగలీలావర వువ్పంధయుండు 
అభివయోగి యుదా_త్తమూ ర్తి (ప 
కాశితవాత్సద్య్మ కర్ణి కాంత రుడు 
అదివ్య చేహుదయాకలిత (ప 
సాద పాదోద-కా స్వాదత త రొండు. బ,పుంఅనళారిక. ౩ పుట. 


4. పదజాలము, నమొసనములు, 
నన్నె, వుడవిరాశుండు 

చ, పుడమిపుడు౯ా ధనాఢ్యుండును. కున. వ. అం 
సోనా. టి. పుడమిోళ మోధనంబునకు జేసాపం బ వుం ద. ఆ. 
వికీమపదములు. 1. ఆలు (క్ర్రీపర్యాయపదమునుగ వాడుట, 

నన్నె, ఆలవు వేలవుగడు గొమరాలవు 


మగవారు నాండుగా మురి్శగౌదరనిన 


2. కంచు - (సుగంథార్థమున్ర 
నన్న. “ తేటి కొంజెనిరి వువ్వుక ౦పు నసాగయింపనసిభ ౦గీ. 
(కు. సం. న, ఆం) 
పాం సో కమ్మనిలేగంపు గవియునో యనుచు” ప ఆ. చ, దీ. (వ 


కి. నిబిఖుితి 
నన్నె, నిబుబుతలి వారి మాయలకనిం (కు సం: ద్య. §99 ప) 


పా, సో. నిజుబుతి ధరియించి నివృభజించి 
నిబుబుతి వదమును సిజదముగాం బడెసె చవ చ. దీ. (వ. 
oy | 


210 


చదను నన్నెచోడుండు పాలుు_రికీ సోమనాథుడు 
1. ఒలిన “శీలిన? కడ-చన కరువదినాలుణు “ఒలిని (శ్రీగిరినుండిగా బేన్వి 
విద్యలు 42 పద్యమూ ఎైెలాసమాననుండు ఇానివర్సింప 
ప. (పి కం దం 
జ, నలి “నలి?” -వెంగృలు విరి పువ్వులు నలి” నమే భకాః(పణళ్ట్చంతి 
చ ఆ, 44£9 పద్యము యనగ, 
క్‌ సమూహ్‌ా శారద నీరద “సమూహీ?” భక్త 'సమూహీకి బసకయ్య 
చాడ్చున దం ఆ. 1రిక్‌ ప మహిమను బపు, శ1l పుం 
ఓ, చేసీ భానురాంగములింత “చేని” చేసిగానిలిపి యాద్మిపాసం ప, 
యగసనె. మ. ఆ. 709 ఆ. చ. 
తే. శనుగలి కరమరినిను జూచి కకనుగలిో విననతనికి తొంటు శనుగలిి 
గలిచి చ, ఆ, రీరత్‌ఇ ప కంటు పంచపు. పు. 141 పుట 
6, వినుగలి 'శీతినీ “వినుకలో ేటంబు :వినుకలి కామాగ్ని వే గరిగ లేక 
చ, ఆం ల్‌కతి హు 
7, బేటనణ మాటల ం౭జెవ్వ్యుల బేటం జేటముగా నల చుటపాప వేవటీ “జేటంబుో 
పత. 76 పు, సలంపుటనీతియే ప, చ పు, 
స 128 పుట. 


క, (కుక్కిదము “ఇఉక్కిదమైని నుత్కుచియ (కుక్కిదంచై కట్టుకొని కీలు 
గుర్చుగు (ఆవశారిక ఏవి పద్యము ) కొనుడు ప, చ ఫు. ప 


34 పుట, 
9, ఆగుర్చు తమ 3 “అగయ్యిగా దిరగచుగపర్చిం చు 
కొనుచు పృ చ. ఫు. ఏ, 
372 వుట. 
10, కలుపాన్న “కలంపొన్ని విరయల బెరుగం నక్క_జంబుగ౧ం బూచె నంత 
కల్‌ పొన్న” 
కలంకొడే కలుకోడి రవంబు దిశలంగఅయంగ కక్కుురో చనరని కూచి 
జెలలోన్‌ లక లోడి ముం ప. 
301 పుట. 
శై. ఒలుకేలు "కాదదియొలుకులబూది నె జయ ఇచ్చమై “యెలుకులి "జీల 
ప.. ఆ, 867 ప. నటించ ప. చ. 
12. పరముండు కరవులం: దునుమం “బర నుని? శరణు.డై 6పరముండు సరినెల 
నరదుంలగాం గొలిచి కొనిన బ.ఫు. (అవతారిక 
15. కరచాలు కామ కరవాలు చ,ఆ. 507 కౌలకంధురు (కరజాలరిీ బాన 
పద్యమా. నన్న బ.ఫు. అవతారిక 


కష. వరువుడు పవ నావతయవు(లడ మిమ్ము గొల్వగల వ్యక్టిగా బసవన్న వరన్సండు 
చాడు ష ఆ, 70 భ సేత బళ, అనశారిక 


£5 మేలిలు 

Cr 
26. చిన్నరులు 
17, థారలువట్టు 
15. కోల 
19. పడవు 
20, ఇల సనా 
21, 


22, 
23, ఆదరికము 


24 బూటగొంగ 
25, ఆఆజాతి 
26, 

27. వలర సవ 
ఏర, అలుతవలు 
29 

30. 


31. 


B11 


మృదురీతి నూక్తులింపాదవ మృడుకీర్తి క మేలిలి మిన్ను 
దీ తీ eo 
న్‌! మ్‌, 
గర్డిల దీ. (పం లిక పుట, 
చిల్క_బొమ్ములు గాజా బన్నరు పిన్న 6పన్నాారులు చిన్ని బొమ్మ 
లును 3.279 లును బ్య 7 పుటం 
భారలువట్టబంపు 11-575 ఛారలువట్ట నుద్యత్కీ_ర్హు లులియ 
బపు 172 పుట 
కం-చచిపొదినమర్చిన కోలపుజులు ఉడివడుగలు మాన్నకికం చెయ 


12.927 కేల బపు నర పుట. 
సడగరంబవు 11.576 వింకంబు సడగరంబులంవట్టి 
బాగబఖళాలు బ.పు, 214 పుట 
కల సము 4-47 కిలసహానతియాండు బపు, 
241 పుటం 
ఎన్నిసాళులపెట్టు 7.555 ఎన్నిచాళుల పెట్టు లెన్ని చూడం, 


బపు. 215 పుట. 
గండుకూల్చిన భంగి 7:762 గుండుగూల్చి 2, 4౦౦. ప చం 


జ 


ఆదరికనూ 3-323 ఆదరికవము. 5 పుట బసవపు, 
బూటగొంగ 4-426 బూటనగొంగజేని బూచినొంగ 
'జే-సెదను బపు, 215 పుట. 
ఆజఆజాతి 7.88 ఆఆజాతి బ. పు, కైక75్‌ 
పరి కీ 


ఎత 
ఎన్నియెదలు గఅవు 9.242 ఎన్నెదల్‌ ౫ ర్రెనీకిటు గాడ 
బెట్ట ra పు 289 పు, 


వలరసంబు 5.606 నలరసవు పండిత, మల స 
J 

చరిత 

ఆలుకులు_చల్లుట 7=8ింర సీ(కతో నలికిన విత్తలు బం పు, 
138 పుట 

తరప్న్పనదారులు 5-5 కడ తప్పనచారులు బ. పు. ఈ పుట. 

ఒసరించు 7-6౦ కొంగోసరించు బ. పు, 3 ఆ 
140౦0 పం క్రి. 

తరుణియ 8.66 తరణియకాటబెట్లు తల్లి బ. వు, 
67 పుట, 

నిటలతటాంబకుయ ౧-222 నిటలతటాంబ కోత్కుట చటు 


లాగ్ని 


219 


33+ బలిమి బెట్టగ లిగి పాశుపతము పతికి దొడానీల పాశుపఠంబు 
దొడుగ “జేటికి 2-194 బ్క వు. 108 పుట. 
పత్నీం (శీథర నుర పాగ్నియమాసుర వరు నురపాగి్ని యమదైతష వరు 


అానిల భనదవారులు 11-530 గంధథవవాన రతావహావార డి 
ఇానాథయూథంబు బు పు, 


50 పు. 
క్రెక్‌- నెలకట్ట్యు 90-202 నెలకట్టు కట్టించి నివమునమా త 
మున బ.పు. 193 పుటం 
36, పరిచ్చేది పరిచ్చేదించు అనుచు పరిచే ఇదియై భక రాలు 


తనశిరంబున కల్తంద్శోత స్తవ 
మున బ, పు. 66 పుట. 
37. ఆక్కి_లిమూయ ఆక్కి_లివడు బ.వు. 7-691 


పె రీతిని వివరించినట్టు పాలుూరికి సోమనాథునికి, తక్క్క౦గల 
ఇ నకవులకును, నన్నె చోడునికి గమానములగు పదములు సెకుూలు 
గలను. న 


ఆలంకార విషయము నన్నె చోడు. డ్మీకింది విధముగ జెప్పినాండు 


కశ ననజల ేలీరవిశళి 
తనయాదయ మర్మత్రగతి రతత్మీతి పరణాం 
బునిధిమధు బుతు పురోచ్వా 
వాన నిరవాదూత్య వర్షనాషస్టాదళ మున్‌. ప, ఆ. 44 పద్యము. 


వక పరిపూర్మంటై , దశ్నప్రాణంబుల స్మప్రాణంబై, నవరనభావ 
భరితంబై, వట్ట్రింశ దలంకారా లంక్నతంటబై, రమణీయం బైన దివ్య 
కథారంభంబున కభిముఖుండనై_. 


సోమనాథుడు జెప్పిన విమయనములనుగూడ జి _త్తగింపుండు. 


ది. సత్కులియన నూత్న సంగలి దనరం 
దొమిది రనములు దులు కాడుజాసని 
యిమ్మడి వర్ణన లెనగంగ ద్విగుణ 
ముగు నలంకారవు లసలారుచాని 
దెంగుణారభావముల్‌ దీటుకొనంగ6 
“తెట తెనుంగున ద్విపద రచింతు! వం, చ, (అవతారిక) 


$18 


ఇట్లిరువురును తొమ్మిది రనములను, వదునెనిమిడి వర్మనలను, 
టా 


రణచవాద శాన విషయమున 


నుం పరమావధి! పభాభాొసురంబగుంగాని 
దు_స్తృణ ద్య|ోతి విద్యుతముగాదు.క న, ఆ. 187 వద్యము, 


అనియు, 


నీ! రనరసాయన సుభారన నిర్భరంబు లై 
[క్రమ్య్రంగ నెలరారు కల్పతరుల॥ 
బరున వేదులంబొంది జారికాంత లి ఖాన్‌ 
క నకంబులగు నయ స్కాంతళశిలల 
సురుచి కావధితృణజ్యోోతి (పభాలీల 
మాయించి వెలింగదుమణి గణములం మం ఆ. 144 పద్యము. 


నీ మెతుంపల గన్నుల మిఆుమిట్లు వోయుడు 
నముల చింతామణి వార్మ్వములును 
దలతల వెలిలెడు తరలళ (వభాన్సర్శ 
వేధ కుట్టిమ తలవీధికలను 
ఊేదీప్యమానమై తేజరిల్లెడు సిద్ధ 
ఘుటికాది నవవ్యప గోవురముల 
భాభాసితానూన పరమొవథీలతా 
చారుత రా-నేక తోరణములం! 


అని తన రస వాదళా(స్తు పర్మిశ మము జూపియున్నా డు. 


సోమనాధుడునగాడ 


స్థిరవృతు. కాష్ట నదీతృణ జ్యోతి . 
చేకుస్‌రన్ఫురి త్ర విద్యుల్ల శానరతుల వ, చ, వర్వత' వకరణము, 


814 


అని “ తృణజ్యోతి *  ముదలగులతలచే గాక వురాతన 
(పకరణమున చేటల వేమయ్య కథయందు స్ప ర్భవేదులు మొదలగు 
వాని జీర్కొనుటయీగాక రనఘుటికలు చేయు విధానముగూడ (వాసి 
యూ శా(న్ర్రమున తనకు గల (పావీణ్యను చెలిపినా౭దు. 


ఈ (కింది యుదాహత భాగముల నొకటితో నొకటి వోల్చి చరాదు౭దు. 


(నన్నె) చ. రవికల శేఖరుండు కవిరాజ శిఖామణి కావ్యకర్త స 
త్క_విభువి నన్నెచోడుడు! కావ్యము దిన్యక థంగుమారసం 
ఛనవుకు నత్కభాధిపతి భవ్యుండు జంగమ మల్లి కార్జునుం | 
డవి చలితార్థ యూగధరుడ కై ! వినంగొని యాడ జూల జీ 

క్‌ ఆం 57 పద్యము.) 


సోమ _బనవలింగముకృతిపతియ క ! కృతియు 
రసికత పండితారాధ్య చ రత 
మకు! పాల్కురికి సోమనార్యుడు నుకవి 
యు! కఖా కోత సూరామాత్యుండ క్రై 
కృతిపతి కృతికర్త కృతికథా[ కోత 
క్షితి జెప్పనొవ్ప టే శివభ_క్తృనభల. 
(పం, చ, అవళతారిక 7 పుట,) 


నన్నె. కీ శలయునింగియు తాలముల్‌ చాయింప 
నెండమావుల బట్ట బండతలయు 
మోకాలు ముడి వెట్ట, గోకట జిగుళులు 
గేయ జ్మటాతిపై (గుంగ నిడుపు 
లేకచి్మతము (వాయ సాకాశమున దాస 
రములిడ మంచు కుంచములగొలువ 
చేనుంగు పురుడోము, ఈానోర 'నొనగాలీ 
జజ సినుమేన గట్టుజోల్ప 


315 
ఆ.వె. సీరినడుమ్ముజెంప్క, నేలబెన్నుండిచే 
కడవనేర్సు గలిగి కందువు మానెడి 


క త్తిగంటునై న య_త్తగంటు కు. నం. 8ఆ. 1కిక్‌ప. 


సోమ ద్య. నెట్టననేలకు నింగికి నూత 
పట్ట, మోకాళ్ళను జండతలథయు 
ముడి వెట్ట దననీడ గడవంగం కాజ 
వడినెండమావులగడ కాళ్లుగట్ల 
(వేయ వుల్‌ జున్ను గోరోయనియమ శి 
రానారాయొలున జ టాతలిమై(గుం౫గ 
వనుంగు వురుడోమ నినుక్ళతాజ్వేన 
లలినొనదిళ లు తొలములు పాయింస 
జెలయగయుచురోకట జిగుళులుగోయ 
కలి వెన్న బుచ్చ నొండలు దొంతి చేర్చ 
నిలమంచు కుంచాన్యగొలువ శీబవలు 
చేయ నాకనమున జ్ఞాత రూవములు 
(వాయ, వాయువుబట్ట వడగండ్తుగుండ్లు 
క్‌ ట్ర వెన్నెలగుంపు గా జేయబుద్ది 


వుట్టినవ్పుడు నేర్చు బుద్ధుల (పోక వ. చ. 1828 పుట. 


నన్నె నీ, "మొనలానులించిి వానననల్లం బసిగాని 
లేజేటి గముబవేగులింపకుండ 
నెడనూజ నొనివేచి సుడియు తె మ్మెరల చే 
పొడవు పుప్పొడి పొలివోకకుండ 
తరణికూటముల మే యురలి పద్మినిమేన 
చములతెంచు మధుమద మొులుకకుం స. 
మేల్క-నిగోమిని మెలంగి మైమురిసిన 
బొచికొన్నయకరువు సెదరకుండ 


216 


గీ, చెలిసి జక్కన లొండొంటి గలయదారు 
కలకలంబున రేకులు గదలకుండ 
మున్నకొనివచ్చి గణికాసమూహితోడ 
గిరిజ బూజించె బసిడి తామగల వరదు త ట్ట లే కఠ 1 పద్యము, 


సోను ద్వి తుమ్మెదల్‌ నెమ్మి వాతులు దొల్చి దొల్చి 
కమ్మనిలేగంపు కవియునోయను చు 
విచ్చి మట్పదములు జనగోలి గోలి 
యచ్చ వాసన చెలిబుచ్చు నోయనుచు 
తని సన్మభ మరముల్‌ దరిబీల్చుబీల్చు 
చును జిగి సూఆగొనునొమున్నయను చు 
తొడరి భ్న ంగములు పుప్పాడిరాల్స'రాల్స 
గడివోయి రేకులు గందునోయను-చు 
(ప. ఆం చ, వ్రు, (వ. 90 వుట, 


నన్న న్స హేమ్మానది విసార మెంత న పాళు్య్యుం '౪ 
నిచ్చలు నోశెల వచ్చునా 
తారాచలము (వేనదన మెంత వింశతి 
శాహాఎనిచే నెత్తు నడీయన దై 
"ఇరిగిన వింధ్యా (ది సింసెంతే కలశ జుః 
జెడగాల మెట్టిన నడగానట్టి 
నెగడు మంథరగిరి నిలుపెంత కణిభోగి 
దీర్చిన జిజున దిరి గెనట్టి 

గీ, యనగ వీసారమున [వేశదనమునందు 
బింపునందును నిలువును బెజునగముల 
నుజకతనలోన్న వవ్యుచు నుధ్యు కరణి 
వెలుగు శీతా డి పానీయ వివాలరుచ్తుల్ల 
తృ ఈ, వడర్స్‌ పద్యము. 


217 


సోమ దష భంగించి కుంభ నంభవుండు ము[ న్లాక్క 
(గుంగిన వింధ్యా(ది గసరుతజానెంత 
యిందీవరాక్టుచే నెత్తంగంబడిన 
మందర నగము నమ్మగతయెంత 
తూలి రావణుని చేతుల నూవంబడిన 
నె_లాసన వర్యత గాంభీర్య మెంత 


నన్నె చోడుండు, పాల్కూరికి సోమనాథుండు జాను తెనుగున నే 
కవిత ము నెప్పిరి. 


ఈ సరళముగాగ భావములు జాను తెనుంగున ” అని నన్నె చోడుం 
డును, జాను తెనుగు * విశేమ్మపనన్నతకు ? ననియు ఆరూఢ గద్యపద్యాది 
(వబంధ పూరిత నంన్క్బృత భూయివ్షరచన మొనుగా సర్వసామాన్యంబు 
గామి జానుతెనుగుననే యుత్తమ కవితా వికేవనులం జూపియు 
సోమనాథుండునుు జాను తెనుగును వికీవషముగ గారవించిరి. 


1. కుమారసంభన కృత్యాదియం దస్టాదళవర్ష్మనల జేరొొ-ను 
థీ: (కీందివద్యము గలదు. 


క. వనజలకీళలీరవిళళి 
తన యోదోయమంతగతి రతశీతి పరణాం 
బునిధి మధు బుతు వురోద్యా 
వాన విరవాద్యూత వక్షనాష్టాదకళమున్‌. (1-4క) 


(గంధక రె పద్యమున నష్టైదశళి వర్ణ నలని సృహ్హముగ 'జెన్పి 
యుండుటనే నిందు వదునెనిమిది నర్షనలుండవలెను. కాసి పెన 
ముదిత పాఠము ననుసరించి యట్లు కుదురుట లేదు. చూడు౭డు. 


The Time of Nanni Choda Deva. Article submitted to the 
Third All India Oriental Conference Madras 1924. (ee Maharajah’s 
0110869 Magazine, Vizianagram 1925.) 

ఇద్ర 


218 


1. వనము 2+ జలేశేళి క.రవి ఉ. శశి $5. తేనయో 
దయములు 6. మం(తమంతాంగము 7. కరి 8 రత(ము) 
9. తతివు(డు) 10. రణ(ము 11. అంబునిధి 19. మధువు 
13. బుతువు 14. వుర(ము) 15, ఉడ్య్యావా(ము) 16. నగ(ము) 
17 విరవా(ము) 18. ద్యూ(తము. ఇందేడవ నంఖ్యయగు 
కరి యను శబ్దము మనము చేరుకొన్న చో పదునెనిమిది వర్షనలు 
లేనిచో పదుచేడుమ్మాత్ర మే లభించుచున్న వి, కరి యనగా “వనుగి 
అను నర్థమంద రెజింగినదియీ. కుమోరనంభవమున [బథమాశ్వానమున, 
గ బాననజన్మ క థయందు “కరి” వశంనకలదు గావున నిది సరిపెట్టు 
. కొందమన నాలంకారికులు పేర్కొనిన పదునెనిమిది మహాకావ్య 
వర్ణనములలో “కరి” యొకటికాదు. మరియు నవరస భావభరితంబై, 
దశ పాణంబుల స్మ పాణంబై, మ ట్ర్రింక దలం కారాలంకృతం'బె అని 
యలంకారిక మతాను సారముగ నాయావిషయములనుదహరంచిన 
వన్నె చోడు డిందు న్వతంతించి చేరు వర్ణ న నెలకొల్పెననుట యుక్తి 
యు_కృముగాదు. ఇక “కరి” శబ్దమే వర్ణనకు బడినదోయని పరిశో 
ధింపగా వదునెనిఘిది వర్ణనలలో |బయాణ మునకు నర్గమిచ్చు పదము 
నకు మారుగ బడినదియని యి కింది లత్‌ణమును బట్టి చలియు 
చున్నది. 


x 1 నగరార్భవ శ_లరు చంగబ్రారోకాదయ వర్షనై 
రుద్యాన నలిన (కీడామధు పాన రతోత్సవై ః 
వ్మివలం భై ర్వివామోళ్ళ్చ క వవారో దయ వర్షనై_ 
మంత ద్యూత (పయాణాజినాయకాభ్యుదయె రపి 
దండి కావ్యాదర్శము : (పథమ పరిచ్చేదము (16-17) 


కుమార సంభ వము యత వు_స్తకమును నీ పట్టునజూడగానందు 
“ కరి" కి మారుగ “గతి” యని కలదు, బ్రదియే కవి [పయు క్రపాఠ 
మని నూహింపనగును. “గతి యనగా వయాణ శ బ్రమునకు నర 
ముగా నిఘంటువులయందు వెలయుచున్న ది. (పయాణ వర్ణనము గవి 


219 


వేర్కొనినట్లు మనకు నృవ్హమగుచున్న ది. కాంగా ముదిత పాఠము 
(గాహ్వాము, 5 (త్రి యను పదము (బ్రయూణమునకు నర్ధముగా 
ఒఖబణు నెనివింది వర్ణనల కొరవి నోపరాజు సించశనన ద్యాకొంశికయం 


దుపయోగించియున్నా డు. 


కం. ఫురముధు జలలీలాంబుధి, 
పరిణయ నయ వ్మిపలంభ పతి గుణసుతభా 
న్య_ర చం[దోదయ రణగతి 
గిరివన ద్యూత ర్రురతులం గృతింజెప్పందగున్‌. (ప భా. (1-87) 


* పె నేశములే విద్యానాథ కృత (పతాపర్ముడీయమున విభ క్తి 
మార్పుతో వెలసినవి, 

౨. నన్నె చోడ మహాకవికి కొన్ని వృత్తము లాయా సందర్భ 
ముల ననునరించి యుపయోగించుటయు నౌపట్టుల నావృ తము వేరును 
నర్థ వంతముగ నందిమిడ్చుటయు నిప్టముగా నున్నట్లీ (కింది యుజా 
హారణ ములవలనం 'చెలియుచున్న దె అ 


మ. వాదయాహ్లోదము తోడ బాయకసనదానేక (వకారంబులన్‌ 
మదనాన క్తి బెనంగుచున్న విలనన శ లేళ విక్రీడితం 
బది దాకాయణిచూచి కాతుకరతైె కాలీనభావాభిలా 
వద్భుగత్యుజ్‌ జ్వల దిధితుల్‌ పజుపెనీశానాననా జ్దంబుపైన్‌ 
1-101 
ఆది మ లేభముల స్వేచ్చా కీడ నల్పు ఘట్టమునంగ లదు, మ_త్తేభ 
వ కము కథా సందర్భము ననునరించి యుచితముగ నుండుటయేగాక 
యా వృత్తనాను మం జే యర్థనంతముగ గూర్చంబడినది. 


మత్తకోకిల! మెత్త మె _త్తన చందన్యాది నమారణుండు మనోభ వుం 
డ_త్రకండగ వేగకుండగ నెళ్తు వె త్తకతక్కినన్‌ 
జత్తుసుము వనంతుచేనని చాటునట్లుచెలంగ్కా నా 
ను _తృకోకిల లారమింగడ మాసరంబగణునాననిన్‌ (4-464 





290 
కపి యిచ్చట మన్ముభుండు శివునిమె కి దాడివెడలు సందర్భ మున 


వసంతవర్ల నమున మత్త కోకిల నుపయూగించినాండడు. మ _త్తకోకిలలు 
మన్ధుథ పరివారములో నివేగచా |! 


స్వాగతము ఆ గిరీం ద సుతవార్ష ముతోశై 
వాగమోదిత విభాయతితోను 
స్వాగళాభి మతవాక్యములంద 
భ్యాగతో చిత నపర్యలదని పెన్‌ (7-886) 


స్వాగత వృ త్రము శివుడు నటురూపమున బార్వతి కడకువచ్చిన 
నమయమున నుపయు_కృమైనది. 


మానిని. ఆననలీల నుభాకరబింబదము నంబురుహోంబుల చెల్వగుటన్‌ 
వేనలి కృష్ణు భుజంగ కలాపి నవి స్తరభాసురమై చనుటం 
చదానతి బాలకి యయ్యుదపంబుచిత స్థితి చేయుచునుండుటనీ 
మానిని రూపచర్మితలు చారసమంబగుచున్న వి చ్మిత్రగ లిన్‌, 


మానిని యగు నుమాచేవి రూపమునకు మెచ్చు శివుని భావము 
వర్ణించు పట్టున (ప్రయు_క్షమైన మానినీ వృ _త్రమెంతయు, వాదయంగమ 
మ్రైుయాన్న 3 
మణిగణనికరము. నరసిజహీతుడంట చనదరతరమ 
త్యరుణరుచి న్మైటుంగడరుడు వడి నం 
బరనున నుడుతతి [(పవిమలమయ్యె 
న్నిరుపమమణిగణనికరవి ఛాతిన్‌ 8.98. 





ఇది చందోడయ పూర్వము చుక్కల వర్థించు పట్టున గలదు. 
నత్ముతము లొకొొ-క్క_ యెడ దగ్ధజగ మణి గణములవలెయుండునని 
కవి వర్ణించినాండు. 


221 


(కొంచ పదము. చంచుల నాస్వాదించుచులే దూండ్ల కరవు [వియులకు 
నలదుచుమైరో 

మాంచములోలింగంచుకితంబె వాౌడమగ నలరుచు 
బులినములం, గీ 
డించుచు సంభావీంచుచు (బీతిం బొలుచుచు చెలగుచు 
బొలయు సముద్యత్‌ : 

(కౌంచగతులు పీకీంచుచు భాన్వజ్ఞ్వ్యలనుండు 

శరనణసరసికి వచ్చెన్‌ 19-895 





ఈ వృత్తము సరోవర నర్మమునగలదు. సరోవరమున [(కౌంచము 
లుండుట నజాజమేకచా! 


ఉత్సాహ, 4౮అపహోార్మాదె నురల కతుల హార మెసగ దవనం 
దోవామునకు వీరలమ్మీ తోడ గొంజె...బు 
క్యాహా ఘోవ మెనగె మునిజనాశ యమ్మ్జులన సహో 
'తృాహమయ్యె నక్క్కుమార నంభవంబు నందొగిన్‌ొ 





కుమార సంభవమున గలుగు నుతక్చౌాహము వర్ణించుట కుత్సాబా 
వ త్రీేమెంతయునుచి తముగ నుపయోాగింపంబడినది. 


కీ. పార్వతీ పరమేశ్వర వివాహా ఖట్టమున రంభ నాట్యము 
నేయు సమయమున నీ కింది పడ్యముగలదు. 
చ, అలతులు నిల్వహా_స్తములు పా_స్తవిలాసముతోం బెనంగంజూా 
డ్కు-లు తెలి చూడ్కుులందెలమి హూడిరమింప మనంబు తన్హునో 
బలమున నుల్లపిల్లి నిజ భావము భావ విశేష సంపదల్‌ 


వెలయరనంబు లందభిన వించెరనంబులు సాంగికంబుగాన్‌ 
(9-287) 


నంది కేక ర విరచితమగు నభినయ దర్పణమునందలి యో 
(కింది లోకమును (హించి నన్నెచోడుడు పె పద్యమును (వాసినట్లు 
తోచుచున్నది. 


299 
6యతోపహా స సతో దృష్టి 
అవాలి టీ ఆ 
ద్యతో దృష్టి స్తతో మనః 
యతోమన_స్తతో భావో 
యతోభావ_సతోరసః 


శ్లోకమున నున్నట్లు పద్యమునం (గమముగా, పహా_స్తములు, 
దృష్టి (చూడ్కులు), మనస్సు, భావము, రసమును కవి 'వేర్కొని 
నాడుగాన యా శ్లోకమే మై పద్యమునకు వమరాలమని ఇచెప్పనొప్పును. 
ఇందభి వించు అనునక్మియకు నాకరముగా (శ్రీసూర్య రాయాంధనిఘంటు 
వున నీ పద్యమే యుదాహారింపంబడినది. అభినవించు అను (వయోగ 
మున కిదియె యాధారీముం 


ద క్రాధ్యరధ్యంనమైన వెనుక (బహ్మా శీవుని స్తుతించు ఘట్టమున 
చ, తేనర (కియాతలిదకుండగు దయుండు ద్మత్క-మవల్ల భుండు, న 
న్ముసితతి బుత్విజుల్‌ నురనవమూహిా నదస్యులు తతృలంబులిం 
దనిశము నిచ్చునీవడచి తశ్షై ముఖంబిది క_ర్తభ క్తివై 


దనరని యజ్ఞామైన దుదిడా నభిభారకు గాకపోవు నే 2.225 
అను పద్యము 


క్రియాదటో దతుః |కతువతి రథిన_స్తనుభృ తా 
మృషీణామ _క్వ్విజ్యంశరణదసదస్యా స్పురగణా 
కతు భీమ స్త తః [క్రతువు ఫలదాన వ్యననినో 
(భువంకదర్తుః గద్ద విధురమభి ఇకారాయహి మఖా॥ 
అను మహిమ్న శ్లోకమున కార్మధీకరణము. 


శివపారమ్య చాదియగు నన్ని చోడుండు శివపారమ్యూమును (బెక 
టించు మహిమ్న మునుండి తెలిగించుట సమంజసమే. 


౨94 


కుమార నంభవ (వథమౌశ్యాసమున గణాధిశ్యరజనన 
కథ యిట్లు గలదు. 


రజకనగ పార్నమున నతీచేవియు, వారుండును 'భావజకేళీలో 
ల్వుర్తి వివారించునవు డచ్చట కొన్ని గజయూధమనులు కరేణువుల శో 
'్రీడించుట. 


అట్లు వివరింప సద్యోగర్భంబున పురుషా కారము బటుమడ 
కరివదనము, గుబ్బ పాదకరములు, లంబో దరము హారినీల వర్ణము నొప్పగ 
విఘ్న కరుడు జసి శ్ర చెను. చేదు మనకు వాకునలో నున్నకథ 
సె రీతిని లేదు. అదియిబ్లు : 


(6 పార్వతీ దేవి యొకనాండు నఖులతో నభ్యంగము నేయడలచి 
వలగువెట్టుకొని, యా నలగుపిండి నొక బాలుని బొమ్మై గావించి, 
ఆ విగహామునకు (బాణమువోస్సి లోనికెన్వరును రాకుండ వాకిటి నా 
బాలుని కాఫ్రుం చెను. శివుం డంతలో నరుబెంచి లోనికిం బోబోవ నా 
చిజుత చాండతని నడ్డనెస్పైను. శివుడు కోోపమున నాతని తల్మదుంచెను. 
పార్వతి యా యుదంతమును విని కోపించి, తన బాలుని తన కిము 
చెను. జచేవతులందరు విచ్చేసి మనుజుని తలకుమారుగ మాతంగ శిర 
మును చెచ్చి యా బాలుని ముంజెమున కతికి యాతనికి . నర్వళ కుల 
(బసాదించిరి. గజముయొక్క. ముఖ మతనికి గలదుగావున నాతండు 
గజూనను. డయ్యెను.” 


పెని వినరించిన కథకు స్రురాణములందాథధారము కానరాదు. 
ఇక నన్నెచోడుడు చెప్పిన గజాన నోత్స త్తి కిచేని యాభారము గల 
జేమోా యన విచారింప్క స్ముప భేదాగమున నిట్లున్న ది. 


అధాశసన్సం[వప మ్యూమి విఘ్నేశ స్థాపనంపరమ్‌ 
ఎజ్‌ 
ఆచాత్వపహా ముమొసార్హం (క్రీడార్థం హిమవదడనే 
క-రేణుశ్చ గజేం, చేణ సనంభోగను కరో తతః 
యదృచ్చ యాతుతం దృష్టా తచాకార మశామభామ్‌ 


224 


కరేణోరాకృతిం చోమాత చొ (క్రీడ మహాభ్న ళమ్‌ 
తస్యాంతుగర్భ' మద ధా రతన న్‌ కాల తతోద్భవః 
వలందతీణపా స్తేన వామవా_స్తే న్వశృ్ళంగకమ్‌ 

పాశాంకుకోర ర్స వా సేతు గజవా_స్తేతు లవ్టకమ్‌ 
కరండమకుటల(పో క్త కం ౦ నర్వాభరణణూవి.తమ్‌ 

శిరక్స(క పభాంకృ తా నర్శు వే వరో పరిస్థితమ్‌ 

దాడిమిోాపున్నసం కాశం నర్వాభరణభూపి,.తమ్‌ 

ఆసనం స్థానకం వాపీ కారయెద్విభ్ను నాయకమ్‌, 

న్ముపభేదాగమము.తిచత్యా 
రింశ_ త్తమ పటలము. 


నన్ని చోడ మహాకవి రచనకు పె నుచావారించిన భాగము బీజము 
కానోవును. న్న వభే దాగచుములోని విషయమును (గహీంచి కథను 
పెంవుచేసినట్లు కనంబడుచున్న ది. అందు హిమవద్దిరియని యుండ నన్నె 
చోడండు రజత పర్యతమని "చెప్పియున్నాండు. మరియు మూలమున 
లివ్సుండు విఘ్నే శరునితో నాతని జనన వృత్తాంతము ెప్పినట్లున్న ది, 
ఇది యంత యుచితముగ లేదని కాబోలు. నన్ని చోడకవి పార్వరీపర 
మళ సరులు గజరూపములతో (కీడించిరను ల మాత్ర మే 
కొని విఘ్నేశ్యరు డదయించెనని చెప్పినాయ. ఇక్సై సరపములును, 
మనోవూరములును నగుమార్చులు నన్నిచోడకవి తన కావ్యమునం 
చెన్ని యెని కావించియున్నా €డు. 


(క్రీం శ 1480 సంవత్సర [(పాంతముల నున్న నిళ సంక కొమ్మన 
తన శివరీలావిలానమున గణాధిశక్యరుని జననము నన్నిచోడకవి [వాసి 
న క్షే (వాసియున్నా ౭డు, ఆ [గంథము మ్నుదితమగుటచే నందలి కథా 
భాగమును నందు చూడ(దగును. శివలీలావిలాసమునందలి ముప్పది 
యాజు లీలలలో సీలీల మొదవదిగా వ షః 


గజము ఖుని జన్మము. శాత్రీయ పడ్గతి (Scientiffc) ని 
నన్నె -చోడండు (వాసినాండు, 


225 


నన్నె చోడకవి కమారనంభనము _ వచనర చన. 





నన్నె చోడకవి మయొదింట నొకపాలు వచనరచన కావించినవాంటుం 
నన్న య నగముభాగభము వచనముగా రచించినవాండు. 


1. అనమాపక [కియ భూత (కియలతో నుండిన యసంపూర్త 
వాక్యముల చేకములు చేర్చి సంపూర్ణ వాక్యములు జేయుట. ఒకప్పడు 
మవావాశ్యార్థము పూ_ర్థిగాక మునుపు పద్యరచనకు నుష్మ్కకమణము-- 

C= అ. 
ఉ. ౨ అ, ఫా, 412, 


అరిగరి, వూర్మ్మకియ. పక్యంబునకు వచ్చి-అనమాపక[కియ. 


8. నన్నెచోడని రచనమున త్వరిత గమనము, చమత్కార 
జ్బంభ రాము గలదు. 


ఫ్‌ నన్నె చోడని వచన రచనలో నన్న యకన్న కభాలంకారములు 
విళీేమములు. కొన్ని చోట్ల నవాజముగ నమరినను కొన్ని చోట్ల తావ 
(త్రయము పడినట్లు కన్పట్టునుం 


4. నజాతీయ పదరచన. ఒశీ నంఖ్యా వాక్యములో పలుమౌారు 
జొరలు రచనలు, ఇందు శోబ్బమొకటిగాని శ బ్ర భాగ మొకటిగాని ననేక 
పర్యాయము లొక వాక్యమునం టే వచ్చుట గన్పట్టును. 


ర్‌ం (శుతిసామ ము. (పతి శ బ్రముయొక్క. మొదటి యతయర 
యొకు యగునట్లు రచించుట, 


విధిఏిహిత విధానము - ఛా, 1-146. 
వరిమిత వరివార 'వరివృతుడు ఛా. 2.946, 


శిశిరద్యోతిత శరికాంత 1-188 

(వద్యోతన (వభావ 1-188 60. 

వృత్యను[ పానము. దం భాసురుండు = నిజానుజ 
సాతుంత నంతాన _ 9-841 


వనంతానంతలతాంత 1.790 


226 


అను, పానము లిరువదివరకు గలను. 
కము. అననరత రతనిరతుకు - &8-కీక6 


6. నజాతీయాను వదరచన, దివ్య నంకల్పంబు కల్పించు మజా 


కవిం 1-$1 
అలంకారాలంకృశము 1-146 2-826 
నారకోచిత దండంబుల దండించి 1-218 
నిచూాగము నంద నియోాగించి 1-489 
నర్తకి నర్తన స్థానము 1-621 


7. సంఖ్యాత్స్తుకములు. 
అన్ముపానము. అెేవ విజేవములు వికేపించుచు 2-9398 
నెదిచుండు రజతగిది కరిగిన గిరిజ 1-585 
యమక్షము. దుర్నిమి _త్హేమ్ములు నిర్నిమి _త్రముగా. 1-416, 
2_819,.2-96 
అను. పాన రచనా పరిణామము - 1-916 


8, అలంకారములు. ఉపమ 1.9౨592, 584 


రకాపకము. 2-881, 2-945 


(వత్య తు పరోశు భాషణముల తారుమారు చేసియు (1-408) 


ఒక కియ యనవసరముగా మూడు నాలుగుసార్లు రచియించియు 
(8-481) జాగరూకత సడలించి యున్నా డు. 


1908. 


1910. 


నన్నె చోడకవి _- కుమూరనంభ వము. 
వ్యాస సూచిక, 
కుమారసంభ వము-(పథమభాగము పీఠిక 8 పుటలు (శీ మాన 
వల్లి రామకృష్ణకవి వీఠిక (28-12-1908) | 
ఆంధప, తిక - (పథమ సంవత్సరాది సంచిక, ఆంధ రాజ 
కవులు, మానవల్లి రామకృష్ట కవి 


1911. 


1912. 


1914. 


1917. 


1918. 


1918. 


1922. 


1924. 


1924. 


1924. 


1924. 


227 
టేంక ణాదిత్యువి కుమారనంభ వను - (డీబు శా శేవగిరిరావు, 
ఆంధప, తిక, సంవత్సరాది సంచిక. 


నన్నె చోడకవి a ఆంధ్రుల చర్మితము, ద్యితీయ భాగము. 


కుమారనంభవము - ద్యితీయుభాగ వీకిక్క 18 వుటలు, శీ 
మొననల్లి రామకృష్ణకవిగారు (వీఠ8క 80-8-1914). 


నన్నెవోడకవ - విరేశలింగము పంతులుగారు, ఆంధకవుల 
చరిత, నంపుటము 12, ఒకటవభాగము 188-215. 


భారతకవులు - నన్నెచోడుడు తేంజనగరము తేవప్పెరుమా 
భ్ఫయ్య, ఆంధ సాహిత్య పరివ త్తు, ఏడవ సంపుటము, 
(పథమ సంచిక, (కాళశయు_క్టి) 1-87 పుటలు, 


(వబంధ రత్నావళి - వీఠిక్క నన్నెచోడుడు, శ్రీవేటూరి (పభా 
కర శా్రుగారు 12 18, 14 పుటలు. 


అభ్యశుని వచనము - (శ్రీకట్టమంచి రామలింగారెడ్డి (రాజ 
రాజ నరేం,ద నరంతుుతువము). 
డై “*థధ్‌ ఎ 


నన్నెచోడ కవికాలము - జయంతి రామయ్యపంతంలు, ఆంధ 
సాహిత్య పరివత్స్మత్రిక, 18 నంవుటము, కి-ఉ సంచికలు. 


Nannechoda Deva and His times = వ. Venkata Rao, Pro. of 
Ill All India Oriental Conference (Madras) 1924 Summaries 
and Papers. 

Rajakavulu = Mr. T. Rajagopala Rao, Reierence to Nanne- 
choda 06785 Kumarasambhavam. 


నన్నిచోడ శిఖామణి కాలనిక్టయ విమర్శన _ శారద, (శ్రీనడుకు 
దిటి ఏీరరాజుగార్కు రకాత్సీ ఆపూఢము (1924 జూలై). 


1925. 


1926. 


1927. 


1927. 


1928. 


1930. 


1954. 


228 


టఉంకణా దిత్య కవన (పళంస - నిడుదవోలు వేంకట రావు, 


కవిరాజళిఖామణి కాన్యవి ₹షణములు _ నడకుదిటి వీర రాజు 

ఆం(ధసాహిత్య పరివత్స్యతిక, 14 నంపుటము, 1 సంచిక 

(శోధన. 

నస్మాచోడండు - వేటూరి (వభాకరశా(్ర్రి. 

పదచెఆకూరి శాసనము - సనిఎ-చోడకవి కాలము, జయంతి 
రామయ్య. 

బనవపురాణ పీఠిక - వేటూరి (వథాకరశా స్రీ, 128 పుట. 


Date of Tenkanaditya - Mr. V. Subralmanyam, M.A., LT. 
(Bndhra Historical Research Society Journal, Vol. 1 
No. 3, January 1927, Pages 144, 148), 

“-శ్చుంకళ్రాదితుర్లం డనువేరు అనలు వేరుగా దీసికొని అతని 
కాలము (కి, శ. 880 మొదలు 900 వరకు నని నిర 
యించి5. చోళులలో ఆదిత్యనామ భేయు లిద్దరుమూ[తమే 
గలరు.” 


Nannechoda Deva and His times -N. Venkata Rao, M. BR. 
College Magazine, Vol, Y. No. 2. 
Do. Telugu Vol. VL. No, 2. 


టంకణా దిత్యుని కుమారసంభ వము - పి, సరో _త్తమోచారి, 


యువకవి మండలి విభవ భ్యాడపదము, 888-892 పుటలు 
"సెప్టెంబరు 1928, భారతి, ౪701. TV. No. 9, 


ఆం|ధరాజకవులు - చుకుమళ్ళ రామచందరావు. భారతి, 
శుక్ల ఆపాఢ, జూలై, 1980. 


నన్ని-చోడని కుమారసంభవము - అనుకరణోచితయములు, 


రజీ న్న _8 శాక భారతి మార్చి 1984. 86 1- 
పుటలు, 


1985, 


19837. 


1988, 


1988. 


1989. 


1989. 


1940. 


1940. 


1940. 


229 


నన్ని చోడ కవికాలము - యువ సంవత్సరాది సంచిక, 


కుమారసంభవ కృతి విమర్శనము - (శ్రీపాద లత్మీవతిశా క్రి, 
మదరాసు విళ్యవిద్యాలయ (వకటితము. 


కుమారసంభవ కృతి విమర్శనము - నిడుదవోలు వేంకటరావు, 
ఆంధవారప, తిక (19-1-1968). 


కుమారసంభవములోని కొన్ని యవ పాఠములు - డా. నేల 
టోరి వేంకటరమణయ్య గారు, భారతి, 15 నంఫుట, కి సంచిక, 


నన్నె చోడ నన్నయ భట్టారకులు నమకాలికులు - చేవరపల్లి 
వేంక టకృప్లా రెడ్డి, ఆంద్రభూమి, ఫ్మిబవరి 1989. 


నన్నెచోడుని కాలము - బండారు తమ్మయ్యగారు ఆ, సా. 

పరిమత్స తిక, నంఫపుటము 29, 2 సంచిక, 

కవిరాజ శిఖామణి కావ్యని శేమములు = నిడుదవోలు వేంకట 
రావు అక్టోబరు 11, 1989. 

నన్నెచోడుని కాలము = బండారు తమ్మయ్య గారు, విభూతి 
Vol. L, No. ఉక్కు జూల 1989, వుటలు 206, 219, 
266, 278. 


నన్నెచోడ కవికాలము - చేనరపల్లి వేంకటకృష్ణా రెడ్డి విక్రమ, 
న ఖి. 


నన్నె చోడని కాలము = ఘడియారము రామకృష్ణ శాస్త, 
విభూతి, సంపుటము 2, సంచిక 10, డినంబరు 1940. 


నన్నెచోడకవి దై వజ శిఖామణి - చేనరవల్లి వేంకటకృష్ణా 
"కడ్డి, విభూతి, సంపుటము 2, ఆగష్టు 1940. 251, 2562, 
సంచిక 6. 


ఫక్రిగి 
1940. కుమారసంభవకాలము - దేవరపల్లి 'వేంకటకృష్ణా రెడ్డి, మే 


1940, విభూతి నంవుటము 20, సంచిక క, 126-141 
పుటలు. 


1941. ఆగమ ఖాజీవేట శాసనము - సంవుటము 18 సంచిక 8, 
కాకతీయుల వంశ (కమమ్యు ముట్లూరు వేంకటరామయ్య, 
189-195 ఫుటలు. భారతి 


ఈ శాననమున కాలముఖు మల్లీ కార్టున యోగియు చారి. ద్య 
విచానణ బిరుదముగల జేత రాజును రామేశకవియు, (పసకు లగు 
చున్నారు. కాని యుకరికొకరికి గల సంబంధము నిర్హ యి ౦పనలవి కాదు. 


1941. అక్టోబరు భారతి - నంవుటము 18, సంచిక 10, నన్నెచోడుని 
నీనగీతములు, నియమములు, విద్వాన్‌ ఆకెళ్ళ అరుణాచల 
శా స్ర్రీగారు 875-881 పుటలు, నన్నెచోముండుు సర్వతః (పాన 
సీసము పది నీసములు వాడినాంకు నన్నిచోడండు నన్ని య 
వలె 16 విధములగు నీనములను (నాసియున్నాండు. 


ఈ క్రిందెపడ్య మయశానన కవుల నామములు తెలియుట చేదు. 
'శాఫపున శాసన కవియని వవయసూచికలో వేరొ్కొనంబడినది. 


రీ 


కాపండు లేక కాపనాయకుండు, ఈ ౯+ 1182. 


క (శీనహితుండు దూంబతిలిసు 
శాసనుండని యంకభీము చక్రము లీలా 
- వాసుండు నతుర కులగిరి 
కీసర కాపండు జగజ్జిగీషుండు పేర్మిన్‌ జ 


చ. అడపయునందలంబు వివిధాతప వారణ కాజోళావళిం 
బడియమునాదిగా౭ గలనృ పాలక చిహ్నలు బుద్ద్లవర చేల 
బడసినవాండు నొయకనభామణి సిదపనాయ శారి కురి 
హ్వుడమిందదీయ వీరభటపుంగవు మన డుదా త్త నంపదన్‌, 


శం 


ka 


281 


నేననియయు సింగనయు జగ 
జీవుండును. ..నుంజూడ దీరకమండ 
శ్‌ శ్రవలయేళ పరో పనువునం 

చావని రఘునాభుజేత వనినడిన్మకీయన్‌ స్ట 


తన్నగ్గించుచు నెజ్బ్జమండండు బుధాధారుండు వన్సంగనా 

మ న్నేటంగనయంబులన్‌ రిపులకున్నా ర్పెట్టి యోాడించిసే 
రొ్క్క_-న్నున్దుండన గంధచారణ సమాఖ్యుం జేసి తూంబజివె 
నెన్నన్వి” త్తిగ నాతుకూరు దయతోనిచ్చెన్‌ నిజస్వ్యామియున్‌, 


శో కసమసంఖ్య వారినిధి సాయకఖేందు మితంబుగాగగా 
_ర్రికసిత పశు తేరనము దీ వకరావామునం దఖండదీ 

వకమున నేతి ఖండువులు భాతి౫ కి _త్తియు చందనూర్య ఈా 
రకముగ నృత్య వాద్య ములు రాగమయుగూడగనిచ్చె శూూలికిన్‌, 


కరము-చితంబుతోనగర గాండ్డడుగంజన గార్య యెక్క..కు 
స్థిీరమగునాదివారమున చిందమలాడిన నెజ్టమండడిం 
బరగినయటై కాపనకుంబంకజలోచన ముండవమోంబకుం 
దిరముగబుట్టి శాంపడవథ్‌రిత పావనినాంబసిద్ధుండై ఆ 


(శీ వెలనాటి గాంకనృపకేఖరు శ్రీకరుసిద్ధిబేతవి 

(దావణ రావణాంతక పర్మాక్రము వ్మిక్రమచకి భారి తే 
చోవిభ చాభిరాముండగు చోడనచ కము గొల్చితత్‌ (వసా 
ఉఊావవ్యాలీలందాల్చిన మహాత్సు శ్తండుగాపండు ధర్మ కీ లుల క 


చిరముగం దూంబ ఆఉిమహే 
త సరునిం (బతిష్ట్రించి రజితేకే లము నాభా 
సురముగ గుడి యెత్తించెను 
గసరువముతియె -కాపనాయకుండతి భ _క్టిన్‌. 


వ్ల 


282 


భంగిఖివున (కీ ఈ 1182. 


(శీశాంళావియా లిష్టళిష్ట జన ాలీర్వర్థనుల్‌ ఛార్మి కుల్‌ 
నాకీకోన్న త భోగభాగలు జనానంద్మపదుల్‌ విద్విషా 
సీశారుణ్యమరుత్సఖుల్‌ బవాుకళానిస్లాలు లుద్యత్సిత 
శ్లోకులొకేతండు దమ్ము జంగియు జగలుంటాక భంగ వదుల, 


అందుగిరీశుకం'కు నుభటా[ గణి, యర్క_జుకం'కు చాని, శ్‌ 
నందనుకంకు రూప్తి నురనాఖఘునికంకు వలాసుండాపణగా 
నందనుకంకుకే”చి, నలిన్మపియుకంకుయ (పతావి దండభి 
న్న ౦భనుకం"కు సూనతుండనంధ గు భంగిధ రాతలంబునన్‌, 


ఆతమ్ము బంగి కినిశా 

మాతిలకంబై న చాభమకునయ వినయా 
న్వీతుండు బొద్దుండు బుధనం 

1వీతకరుండై. న తము క్‌ ఛీమండు నవంగాన్‌ొ. 


అతులితపుణ్యమూ ర్థులభియాతి నృపాలక భంగదుల్‌ జగ 
ద్ధితరహితనచ్చరి.తులుదయించిరి యందును దము క్‌ భీమ౭డూ 
ర్షితుండయి న_ప్పసగంత తులుంజేకొని నిల్పిభరామరో_త్తమ 


ఆదిం జెప్పంగం బడ్డథర్జువులు థ ర్మారంభుంతై జేసివి 
చ్యాదానంబు హి రణ్యచానమును భూదానంబు గోచానక 
న్యాదానంబులు సాలోంబూని మహిలోనం బట్టపుంబట్టను 
క్చాదించెన్నతి తమ్ము భీముండొగిన తంబుల్‌ (వవల్‌ 
సపిక్కు.లున్‌, 


288 


త్రీభువనమల్ల దేవుండు 
క్రీ. శ. 1187. 


చ, (తిభువనగీతికీ ర్తి నరబేవళిఖామణి కామభారుణీ 
(పభుతనయుండు కండలికభర్షుండు భర్లపదాబ్దహట్సదుం 
డభినవరాము: డర్యమకులా గణి గుండియపూండి భ _క్టితో 
(తిభోవనమల్ల "జీవండు (వతీతిగ శంభునకిచ్చిం బేరి తోన్‌. 


న స్తి చరణనరోరువా 4.402240 ౪౭౪. (శీమన్మహామండ లేళ ర 
(తీభుననమల్ల చేవ చోడమపహోరాజులు శకవర్గ ౦బులు 1059 అనునేంటి 
వషువు నం( కాంతిసి. ౨౨ ఆభ 


వడాల కాటయ మనువుతాలు నెన్నవు 
(క్రీం శ. 1189 


వూ, (శీలోలుండు నడాలు కాటనికి రాజీవాటీ. సూరాంబనాం 
గాలీలంజనియిం బె తత్పతికివిఖ్యాత (వభాభాసిగో 
తాలంకారుండు చారి బుద్దనకునుందత్నుుతి నాడిండ్ల నున్‌ 
మూలస్థానము శూలికిన్‌ సుకృతమున్‌, మ మొ. 


చ. అమరశ కాబముల్‌ హిమకరాంగనియత్‌ శళిసంఖలగాను బొ 
మ్యమునసి జేతరార్క_ తిధథిసౌరిదినంబున భ్‌ _క్రియేర్చడం 
గములదలాశత్‌ చెన్న మ (పకాశ ముగా నఖండదిపర 


త్నమురచియిం చె నారపసుభాక ర ఈారకమె చెలంగయగాన్‌. 


న్య స్పిన్‌ కకవర్తంబులు 1061 యగు వేటి పౌష్య బవాళ 
నవని వడ్డవారమున వెన్నవు (శీనాదిండ్ల మూలస్థాన వాజోజేనరకు 
నఖండన ర్టి దీపమునకుం బెట్టిన గొడియలు కర్‌, 


హూమకర జ క్షే | 
అంగ - 6 | 
వియత్‌ - 0 | 
ల్సి ~ క్షే | 
30 


1061 + 78 = 1189. 


284 


వడ్డవారము, సౌరిదినము, శనివారము. వడాలు = పడవాలు 


ఛ బ్బరూపాంతరము. 


A. R. No. 218 q. 1892. 
వ 1 I. Vol. IY. No. 666. 


గజియమచేవి శాననము డీ ”- 1189. 


(ఈఛశాననము గుండూరుముండలములో నాదెళ్ల (గౌమమందు 


మూలస్థానేళ ఏరాలయములో నొాకళాతి స్తంభముమాంద వెక్కంబడీ 


యున్న ది Sonth Indian Inscriptions Vol. IV. No. 672.) 


G, 


వారతుపారశ ంఖవిమల్మాభ్ర మవహోజ్యలకీ_త్తిణ౦ జాలం బొ 
ల్పారిన బుద్ధమండలికు న్మగసుతుం డగుమనమండం డా 
ఇారపరుండు నాదెండ్రం! జారుతరం బగువెండికొండ నాం 
గోరి శశాంక్క_మాొలికి విగుఫ్వులా నతోః గుడినిల్సె భ కుననుీ,. 


గడియమ ేవినస్షనుం డగణ్యక గుణాకరధర్మకాలీలుం డి 

ప్పృడమి వెలుంగు నొంచెడ్డపూండి మ హేళున కిందుమాలికిం 
గడు ననురాగో చి త్తమునం గల్లి నిజం బగుచుండ నిచ్చె సీ 
జడవిధులుం దెవాకరుండు జం దుండునుం గలయంత కాలమును. 


మేరుగుణా వళారటీ డగుమేడసికిం గలువోరగని అం 
భోరుజా? నేతి అన్వయ ఏభూవణి నాందగు కుడమాంబకం 
గారవలీలం బుట్టి గుణగౌరవసంప్పద వి స్తరిల్లి గా 

గారికి నీతకు నృచికిం చా నధికం బని _బస్తుతింప్పంి గాను, 


వరళ కనత్సరంబు లుడువల్ల భ తక్క జాన కేందునంఖ్య గాం 

బరగి వెలుంగు మౌాఘసిత పంచ్చవిఆయుం గవి్‌వాసర మునం10 
దురుతరకీ _త్రీలణలో లుం డన నొప్పిన బుద్దం దిపాలు11 కొం త్తడా 
నరు దగుచుండ నాదెండ్ల అందు వగా ఛ్‌రాల పాణి కిని, 

వ్యా లేభ చమ్మ ౯థారికి 

మాలస్థానం బునాదిమూ_త్తిజాకి (శీ్‌కా 

పాలికి ముడునకు బూరునకు 

సీల,గీవునకు నీశునికి నుమ ఫభతికిని 


క్ట 


లీవర్‌ 


_స్టిరమతి!క గడీయవు బేవులు 


దిరమైయుండంగ నఖండదీపము నిల్పెం 


తరతర మున్న తముగ క్‌ 14 


ఖరకరజలజూరితారక్రముగ థ ర్మితిని, 


యాద్‌వంబున కిచ్చిన గొతియలు రక్‌ ఏనిం చేకొని మన్య 
గా(మ్మ)యకొడ్కు. (పోలబోయుండు ఆచం, చార్క.౯ముం బుతాను 


పౌ తికము నిత్యమౌానెండు నెయి దివీయకుం బోయంగలచాండుం 


చం చిరముగ జీవ జేవునకు (శ్రీబలిబీవర జేవి శంఖులాకేక్‌ 


భరణము గీతవాద్యములుం (బుట్లున చీరలు ధభూపఘంటయుం 
దిరమగుఘంట వరియలముేి దీపని కాయము భేనునంఘము 
న్న రు(ద్ర)గమనుమే మండండ్యవియం బొనరను రచియించే 


1. నాదిడలం._ఆని చదువవలయంను. 7: 


I 


ల, 
జ 
ల, 


6. 


విగువ్వులానతో.ఆనునది సాధువుగా ర. 
గాన్చింపదు. విగువ్వు౯ శబ్లమైనచో రి 
వకారమనకు. జ్రైస క్రి కి లేదు, డెసవ్వలా 10. 
వాతో బ్రమైనచో విగువ్వజాణమాతో నని మేమేం 
యుండవలయును. 12. 
భ_క్తినికా_అని చదువనలయాను. 18. 
గణ్య - అని చదువవల యును, ik. 
నెంచెడలస్త్యూూడి - అని చదువవల 
యును, 

అను రాగ-ఆను రాగ నూ, 


15 


లోపము నీద్ధించును, 


* వూర్వువ్యాఖ్య కొని “విసర్వణతో? అనునది సాధుయాపమే. 


ఈశబ్దమును 16. 
జరిపైకాదిగఇములో జేర్చినచో మునర్ల 17. 


ఛ్‌ క్తి ను, 
యంభోరుహా_అని చదువవలఅయమును, 
యన్వ్వయ 99 
(సస్తుతింప_ఆని యుండవలయాను. 
వాసకం౦బునం.ఆని యుండవలయును, 
బుద్దనృ పాల ం-_ 95 
నొదిడల ముందుం (బినీద్దిగ క 
న్రీరనుతి- ఫ్ర 
మున్నతముగచా-అని యుండనల 


అఆయుంను- 
సంకులా- >, 
వర్యలము- 29 
మన్మ- 9న 
చూడుడు 


"నీను రచించిన భాషాపరిళోధన - (ఫరయోగ విశేషములు _ పుటలం లి1.కిఓ. మూడంద 


పుట చూడనణను, 


పద్యమున ోకలుహోర గంధి” ఆను పదము యొక్క. సాధుత్వమును గూర్చి పె 
ఆంథధము 1రఎవ 


చ. 


క 


రితడ 


ల ంటని శాననము - శాననకవి కంటండు 


శ్రి వేంగీవసుధభాంగనాలి లక మె శిష్ట కుమా దేవ(బ్బ్రం 


టక! బగువానరంబుపతి  యుద్యతీ. తిలా యజ్ఞ త్రయ 
వ్యావద్ధి౯ మ్షుమహిస్థుత (వకటవున్యారంభుండై 1 యొప్పె న 


జ్య్భావిం* బోతనసోమయా జి నిచిత్మబవ్ముండ లేజుం డీల్‌. 


అతనికి నాత్మజుండు సుజన్యాగణి టొడ్డపనాయకుండు ద 


త్ఫుతుం డనవద్యకీ_త్తిజమతిసూయ్యుఇాంకు చానిత నూజుం 


[డుజ్వల 


(వతుం డగునుంధి శ్రీ/ఛరుం శు వానికి సూరవసానికిని బవ 
నస్పత నిభుం డుద్భపిం చె బుభఇంభునిథానుం ౪ గంటం డి్‌మ్మ 


(శ్రీ 


లలనా పర్మిగ వుండు శ్ర, ధరున్మగ్గతనూభ వుండు వి 


[హీని, 


దాషలలనుండు గంటం డుదయస్థితి నొప్పుటం జేసి పౌచు౯ాం8 
4 
జీలికి యిచ్చెం చేమ ౯ నుతికక్కె. వదాన్యత (వ్రస్ఫురిం చె 


పాలకనీతిని స్తరణ (వృట్టము౫ట్ల్టర్‌ ధరాతలంబునను, 


అట్టి కంటనామాత్యుకుల స్వామి Me 


థర సిడ్రబేతచీ(జ్పులలి 

పారిణమృ గేం దుండు బడిగొలాజుకానుం డాజని 
సిరివచ్చ6లత్ము గోయింద” 

గిరివరవ్మ జము జగజ్జిగీషుండు 'వేమి కాని. 


z 
2 
దః 
4 
5, 
6. 
f» 


మహిపష్టతా(పకటపుణ్యారంభుం డై ౫. అని చదునవలయును, 
సద్భావముతో- ఆని క వియళ్‌(పాయా _వె మి యుండును, 


జారు హం౧0- అని చదువవలయును. 
ఏలిక కెచ్చెం_ అని యుండనోఫును. 
గై 
శీవచ్చ. 


గోయింద - ఇది నోవిందుండనునొకరాజుకురై యుండవచ్చును, 
యన్నను గోయింద యన్నను నొకమ్యాత యధికు భుయినది, 


[భూ 


ఆ 


గోవింద 


వప? 


యం శ్ర్రలలనుందు చాయగ జసింఘము సో(డియ గొంక్క-_ఛారి(ణీ) 
పాలక జేఖరుం డతనిభ క్రికి శక్తికి మిచ్చి యందలం 
బాలలితాతప తనిచయంబునుం గాహాక్లునురి దయారన 
తాలితదోవుపంకుం డగుకంటని కిచ్చా నమాత్యలమ్మీ శో ౯, ధో 


క్‌ చతురుపధాళుద్ధ మహో 
మతి గంటనితమ్ము ౦ డుచితమాగ్రుకాండు గొంక 
శతిపాలకునం దనిమివ. 
పతియందు గురుం(డుపోఅెం బరసుచు నుంజె౯. ౬. 


కం మేలగు నాదిండ్లం ద 
న్యూ లస్థానమున పుణ్యమూ త్తిలాకి భాస 
ద్భాలాతీవహ్నిదగ్గ 
వ్యాలాంగభ వాంగునకు మహో బేవునకుళ౯ా. ౭ 


శా. ఇం(చారాధ్యున కాదిదేవునకు బౌలేందు... ... 
చం. చాక హా౯ంబుగ దీపిక నిల్పెనంత్సాహూంబుతో 
సరసన mss (మం తీ)/కుప్పండు శో -కాబ్దంబు ల్లరత్తులా. జ్జ 
ase Gee -న్విమవునం(ద్దిప్టా)ర్థే౯ాసిద్దాతిజ- యె. తొ 


ఈ శాననమున వేర్కొనబడిన కంటనయీ శాననకవి. ఈతడు 
వెలనాటి గొంకరాజు నొద్ద మవో నియోగపదవిని. బడసినవాండు. 
ఈతండు (క శ, 1188 లో నాదిండ్ల మూలస్థాన జేవరకు నఖండ 
వర్తి దీపమున కిచ్చిన శాననమున సాహిత్య విద్యాధర అని యీాతనిల 
గూర్చి (పళంన కలదు, కావున కంటనయే శొసనకవి. ఈతడు కమ్మ 
(బొవహ్మ్మణుండు. ఈతని వంశ వృతుము... 





కీ -గాహాళులుం- అనీ చదువవఅయుునో, 
9. దీపిక న్నిలిపె-అని నదువవలయును, 


288 


వోతన సోమయాజి 


దొడ్డన = వేంగ్‌ చళుక్వ జనపాల 
సూరన 


(శీధరుండు బవా కళాధరుండు 
| సూ శాం బిక్ష 


కంటందు. 


శ్రీ. శ. 1188 ఇాననములో కంటః (శ్రీ వెలనాంటి గొంకన్ఫ 
పతిం రాజేంద చోడాత్మజూ భకారాధ్య మహో నిచయాగపదవీ (పాష్య 
స్థిరంవ_ తే. ఇందు పేర్కొనిన వానరము అనునది [|ప్రాగునవార 
విషయము] పాగునార్వ పానార్క వానార, వానర అను రూపమును 
బొందినది. ఈ (పాగున వారవిమయమను (శ్రీ శ, 1090 శాసనమున 
చీర్కొనంబడినది, అత్తిలి నాడివిషయము లోనిది. 


క్రీ శ, 1142 
త్రిభువన మల్ల రా జు & 


తరువోజ 
శరధి గట్టంచి రాశుసుని జయించి చనిన (శీరాఖువస్వామి 
మనుమండు 
కరికాల నంశ కేఖరు జగదొ బృగండండు పొ_త్తెపికామ 
భూపతికి 
ధరజ నీతకు నరుంధతి కెనయనంగందగు (శియా వేవికి 
దనయుండు ధర్మ 
పరుండు ధీరుడు క్మతుభంజనుండాది (ప్రతీ | తిభునన' 
మల్ల పార్ధికో _త్తృముండు 
జలనిధి రనపియత్‌ కశిసంఖ్యందనర శకు-ేండ్లు దుందుంభి 
సంవత్సరమున 


289 


వింసితమగు తులావిమవు నం్ళకాంతి వెలసిన కమ్మ 'వెలువిన 
బల్లి కుజంనే 
యల కాపురికి నెనయగు కొల్వదొన మవో బేవునకిచ్చె 
నాదిత్య వంళ 
తిలకుండు 'కెంక ణాదిత్యుం డూర్జి తుండు (తిభువమల్ల 
ధా(తీనాథుడుర్వి. 
(కొణిబెన ళంక రేళ్యరస్వామి యాలయమున -శాొననమం) 


Bibliography, 


EB. P, 179 of 1899, 
శా ప, 17. 


రెండవ గొంకరాజు డీ. 1142. 


చ. శో రిధిర సాబ్దమార్ల శశిసంఖ్య త -కాబ్బము లొప్పం-బుణ్యవి 
_న్తరమగు మాఘమౌానమునం దల్లికిం దం డికి ధర్మము _త్తరో 
కు 
_త్తీరముగ భట్టి (ప్రోలనుకృత స్థితినొవ్పిన విమ్షువర్థ'నే 
త వరమున నిల్చె దివము బురస్థలి నారవితారకంబుగన్‌, 


ఊఉ, ఏళ గనముహీలలామున వి|శ్రుతికెక్కి_న భ్‌ ట్రి(పోలివి 
ర్థేశ ఏర జేవు[మోల మజియెన్నగదా నుకృతోదయంబుగా 
శశ్యదఖండ టదిపము విశంకడు గొంకండు నిల్చె నిత్యమై 


శాళ్యతలమ్మీనా దినపచం[ద ధభరాధర తారకంబుగన్‌,. 
ఇలియటు శాననములు (609 పుట) 


ఎటియం౭డు కీ. శం 1142. 


ఛా, శ్రీరమ్యుండగు గుండ్యబోయునికి సంసిద్దంబుగా నుర్వరన్‌ 
శ్రీరామా నిభ చానుమాంబికకు స ల్సేవ్యుండు శీ వ్యుండు బొ 
ల్బారంగా నుదియించె బోయుజెతియండా గు_ప్పజుండాయనన్‌ 
శూరత ంబున దానళ _క్తినిqబిభన్‌ కాలం న్‌ వీరికన్‌, 


240 


ఉం "పిస్టై నఖుండ దీపములు వేర్క_ల ఠావులనెల్ల దన్ను. [జే] 
బట్టిన యా శీతుల్‌ బుధులు బందుల-జేకోని (పోచె వై వె రులన్‌ 
మెట్టిధర్మిత్రియల్ల నిరమి[తమునేయగం బూనె జేరి త్‌ 
దట్టుండు గొంకభూపతికి చామనపవ్రు తుండు నచ్చరి[త మెయి[న్‌]. 


క, జలధిరసనఫేందు శేకసమ 
ములుగా నైతీియండు ముకరదుంన నంకాంతిన్‌ 
వలివేర్‌ భాండారికి ని 
శులమతి దీపంబు నిలిసెం జంచార్క-ముగన్‌, 


A, ప. 676 of 1920 
శాప (2) (8 నంఖ్య). 


దివాకరు(6డు (గ్ర శ 1144. 


+ తదవరజుండు బౌంధవనిధానుండు మానధనుండు సూరిబ్బూ 
ద్యదన న [రోజభానుండు] దివాకరుం డుజ క్షీ రి చ[0 ద]మా 
సదకుల సర్వ దిగ్ముఖుండు జంగమకల్ప మహీరుహాంబు భూ 
విదిత మజోనుభావుండు పవ్మిత చరిత్రుండు వా(తుండిమ్మహిన్‌ 


+ శ్రీమ(డాఘవ నృపతికి 

సౌమి(తియు భర స్రజానకు [శ] _్రకాత్మ జుండున్‌ 
రామునకు చరియుం బోలుగ 

Suess (వతుండ్మగజునకు నాపు ప్రుండ య్యెన్‌. 


యం వానవనన్ని భుండగు దివాకరరాజునకున్‌ బులోమక 
న్యానమళీలమొ నెగకు నొయమసానికి నుడ వించెగం 
గానలిలేశవశిన కళలికాక వికాగనసపయోజ _ర్టీకాం 
తాసనహితుండు దీ వకరధామ నుథాముండు సోముండున్నతిన్‌ , 


క. భీముబలుండును నర్చిత 
భీచేశ్యరుండైన ఏర సెర్మాడి నృప 
సోమండు విశ్వ్వాసియ య్యే నూన్భత మహీమన్‌, 


241 


క, విశ్వాసి సోమనార్యుండు 
విశ్టంభరయందు నెగజెవి శుత మహి వున్‌ 
శాశతకీ రి దయావుతి 
సీళ్వ్రరపదభ క్రి నధిపహితనయ శ క్లిన్‌, 


చ. నుచిరయళో విలాసుండగు సోమనకుంగుల పాలికాళిరో 
విచికిలపుష్టదామ మగు వెన్నా మకంల్మబ్రభ్ర విం 2 ఇళారల 
కుచత టతారవహోరుండ నఘుండలఘుండు వినిర్ల లత్పుభా 
వచనుడు ధర లోలుడు దివాకరుండొ ప్పె సుభాకరుండిలన్‌, 


క్క సారవుతి నతులధృతి సువి 
చారంబున సీతినఖల శకునజ్ఞా [త] . 
ఇచారదుు వసవసన...... డల [ను] 
వారాళికృ తావనిని ది వాకరుసరి యే. 


ఉ. వారిజమిత తేజుడు దివాకరరాజునకుం బత్మివతాం 
భోరుజూ వాననాంబరగస (పోలవుకంజ. ముప నుం 
చారుడు మేరు... సీ త్తసంభవా 
కారుడు నూరిజాత నజబాకారుండు చేకనమావండున్న తిన్‌. 


మ, నమదారాతి నృపావనీధర పవి [న్న] శ్మతుతుహా 
అలం పరపయ య్య్మూపగా జీమనః 
కుముదార్కు.న్‌ వెలనాటి గొంకవిభు దెళ్చూర్గ్మ్యవతాపో 

[దయున్‌ ], 

ర తల అంతా 


వంకజవననుండ మాత్య పడ పీస్టితుం డై ఎ 
శౌ, (శ్రీమ_త్తర్కర సాంబ లేందు గణన (లీ... 


SS, క L Vol iv. No. 1169 
శా. భ, 192. 


ఫ్‌కై 


242 


కొమన డీ శ. 1144. 
అజా 


ద్క ......,*,దింపగాళక సవుంబులు తర్కగసాంబ రేందు న 
మితముగ నుత్తరాయన నివి త్తమునం దతిభ క్రి పార్వతీ 
పాాతంనకు పంటి హోత ఎలధీశ్య్యళ చేనరకాది నూ ర్షికా 
న న. అ _ మున్క్మప్రభ వ్లారికిి జం(దమొళికిన్‌. 


చ. ధనద [కలాబి]. వృర్థననుచ్గాకతుం .జెట్టమనెట్టి.. 
ధన(జదశాయ తాకీ యనంగా,, దగు [పమ] 'నువ్వుతుండై. 
తనకును 'దల్లీ ల్లిదం్యడుల [కుధర్ము] వు గాంచెనుం గొండశాననుం 
పాత మా = కొమ్మన రు... 6462204 ==ండ్యితీయిన్‌, 


క, అవురబారునకు*[(వల] వల 

1! చాపం ఇాళ్త్యతము లై. బేడంగడరంగా 
దీపింపగ వేంగినకుల 
దీపకుందై. ఆఅండఖండ దీపము లిచ్చన్‌. 


. ఈగిరిశు- దమ్వీణో, త్ర తర" 4 

pee వార్షిక, ములు" శ్తూయక: , వెలుగున్‌ 
/శ్రీగ్తుణముణిగణాభూమదా ,.... పాతు ఆ 
రాకముతోం; [గో రి ధర శ్‌ 


ఓ శ ¥ 2 1 


ఛా శ. 'వరకజభవ శ్రీపాద జాతో త్రము 
త్యానాథాంబుజ' భాన నక నగ నిజవంళ ంజెల్ల దీపింపంగా 
చీనానాథకపవీంవ గాయకము . గీ_ర్హింపం౫, గీ “కళ 
భూనాభ్యాగ్రణి బుద్ధవర్మ వభతోం బుక్రైన్మవ+కార్యుం డై. | 


(నగ్ధరః శీరమ్యు మానధూ కాంచికినెలయగు కాంచీవురనాథు నుుగా 
కారునీలాలాటనేతుంగని జనహితుముక్క_ంటి కాజ్వెట్టంబుణా 
చారున్‌దద్బుద్ద నర్నేళ వరుడుగొనిచి ముదొళాననుల. దలాల్‌. 
దారుండొంగేజు మార్ల తయము వడౌసె నాతార చంచార్క 

లీలన్‌, 


Pl a 
థల 


Td Tr 





య్‌, 


లై 


248 


ఆవిభుననర్యయంబున గంణాడ్యుండు గండండుంయబు క్రై నానికిన్‌ 
-జీవముహీజచానియగు జేసటిపండ౭డు పుట్టి వట్సవా 
(సావనియేలె దత్చుతుండుద్మగుండు విల్ల మధభీముడం[ భల 
శీసవని లేళుచేంబడసె చెల్వగుపంచినకుజ్బు వృ_త్తిగాన్‌. 


ఆతనికుద్నవించె నధిప్మాగణిపండండు వానికింగుల 
యైతిలకంబు మేడమకుధిరుండు పండండు పుక్పైవానికిన్‌ 
శీతకరాస్య బూరమకు సింధురవై రిబలుండు రాజమొాం 


ధాతు౭డు వుక్టుభీమం౭డు వదాన్యుండు ధన్య్యుండు పుణ్యమూా _ర్రియె 


ఉల శ ల ఇ + ఇవు తి చివ శ ౨ ఇ 9 ౨ ౨ చ ఇ ఇ 9? ఇ 3 న్న ఎ ఇ ఉ ఛి 2 


ఫటల టు .ధిదితికేఖవ-లేణ్య పుణ్యదో 
పాలయనం బెంపుంగన్న యెతీయాంబకు నుడ వమయ్యభారతీ 
నిలయు-డనంగం బండ ధరణీవతి సర్వకలా (వవీణుండై. 


తలంవు నదర్థభావమును తద్దతసూదక్తులు నాడ వర్ష్మనల్‌ 
గొలుసుగొనంగ (వావడులు గోరినభంగిన వచ్చిముట్ట గో 
మలగతి"చేసిమార్షముల మట్టుపడం గ్రటనంబు లొప్పనా 

9 
ద్యుల, క్రియం జప్పనేర్చి నృపభూూక్టటి భీమయపండం డిము పొన్‌, 


3 న్వరతర్కాంబర చం[ద్రనంఖ్యంజను తచ్చా కాజ పెచశామలే 


తరవపం'చాదశి సౌరివానర నముద్యు న్నే వ నం కాంతి సు 
స్థిరతంజొల్బు మయూూరవాసానునకున్‌ జేం[బోలం బెట్టించె ఛా 
స్యరదీపంబతి ఛి కిలబండన ్రనుంణా చం(చార్మ_ తారంబుగన్‌. 
న్యస్తి స్తిశ కనర్ష ంబులు 1067 (లీ! నేంటి చె వె (తబవాల పంచా 
దరి శనె వై_ళ్చర 

వారమున |శీకుమారస్వామి టీవరకు మహామండలేశ్వరపండయ 
దమతండి భీమరాజునకు ధర్మార్థము గా నఖండదీపమున 
కిచ్చిన యెడ్లు 55 ఏనిం జేకొని నల్లంగాటయ బో యునికొడుకు 


ఖ్రేత్షశ 
కొండ బోయుండు దనప్పుత పాతిక మొచండ్రార్కము 
మహా నేనమున 
నిత్యమానెండు చేయు వోయంగల వాణ్ణా. న్‌ డీ వ్‌, 
వ కేం 1. Vol. vi, No. 108. 


శాప 19. 

ఈ శాసనమునం బేర్కొనంబడిన భీముయపండండు (పశ _స్తకవి, 
వార్ష దేశి కవితా పద్ధతులను తెలుపుచు తెలుస కవిత వెలయించిన 
ఛీమయ పండవి కృతులు మనశేవియు లభ్యముకాలేదు. పె కానన 


ముకటియమ్‌ే యాతనిరచన కుదాసారణముగా నిలిచియున్న ది, 


పో వమున క్రెగ్రడ (క్రీ, శ, 1146 


సి భీమావురము డాక లేవి వాల్కొ-లను (చా 
చ్చారామపురి (శ్రీమదమారడాలు 
యనునం (థో ధరణి పంచారామెముల మహో 
2 పరలకు బుద్ధ చేనరకునుం 
'జేంబోల నమ్మపహో నేనునకుము బి [ప్ల] 
పురము 'హుంకార శంకరికింగరము 
రూడికెక్కిన బెజవాడ మళ్లేళ నర 
"జీవరక నఖండదీపత తులు 
గీ బెట్టి గొంటూ(ర్రం జెజుర్రలుం వెక్కుగుడ్లు 
నిలినవి న పనంతతుల సంఖ్యలుగం జేపి 
ద_త్తెనామాత్య సోమ్ముండు ధర్శ్ముపరుండు 
దార భానుజుండా చం ద తారక ముగ. 


శా, భారద్వాజ పవితగో[త్రుండు జగత ప్రళా$ తింగాం బెట్టి బు 
ణాషరంభుండారి గొండి వల్ల భుండు Vid ap సోమండు చా 
తారామ (పకటోల్ల సత్ప్స్వకట పంచారామ తీర్ణంబులన్‌ : 
సాఠరాఖండ దశా ప్త దీపకములా చం।చార్క. తారంబుగన్‌, 


న్‌ J], మ VoL. iv. No. 749. 
శాస, 20, 


245 


ఉ. దానదధీచిసపోముం డవదాతీయళ:ః (పసరుండు వ్యుతసం 
'తానసమృద్దుడై చెజునుధర్ణు వివావాము చేవగేజాము 
జ్యానము నత ప్రబంధము నిధానమనంజనుచున్న న_ప్త్రనం 
ఆతొనములుం (ుసిద్ధముగ ఛారిణిపై నిలిపెం్మగమంబునన్‌ 4 


ఏ. 1. I. Vol. iv No. 1180. 
ఇ పహ 21. 


కేతన పె గడ కి శ. 1147 
ఆజ OO 
తరువోజ 
కమల..... పటన నుప ప అ 
= == + == ది వెలను తీరొయనమునం గేతనామాత్య రత 
మమరలత్మ్మీధరుం డై. న "కీళవునకత్యంతభ _క్రితోనాచందళార 
కముగాల నిలిపి నఖండదీపంబు కలియుగకాలంబు కల 


యంత కెల్ల జ్‌ 
క. పతి..... sae 
ఉం0౭ ౪8౨౨౪ వరు౭ఃడు 
కృత కృత్యుండీ యమాత్య కేతండు ధరణిన్‌ 


కం. వినయనిధి చేచనామాొ 
త్యునకును నెజమాంబికకు సుతుండు ధన్య్యుండు శే 
తన పెగ్ణ్దడ “జీన్‌ వజే 
వనికిం దీపంబునిలిపె వసుమతిలోనన్‌ 


న్‌్‌ I. 1. Vol. vi. 648, 
ప 22, 


946 


కామిచే రా డీ. శ, 1148. 
తరువోజ 


(పభుకరళ క నృ పాబ్దంబులు గగనపర్య తాంబర రాతిపతి 
సంఖబందనరు 
విభ చాబ్దమునం జై (త్రవిభవ తృతీయవిధునుత దినమున 
విషవువునసం( కాంతి 
(దిభువన మల్ల ఛా(తీవాథు కులసతీరత్న మగు "కామి టేవి 
సద్భ క్తి 
(తిభువనాధివునకెత్తించె నఖండ దీపంబు శేళవ బేవరకొప్ప. 


చ. ఇలనమరా(ది నాథునకునెల్ల మహీపతి కిద్దకీ _ర్టికిం 
బొలుప్రుంగ వెన్న మొంబికకుం బుట్టినల తు౯ి కామి "దేవి మి 
క్కి_లిసిరినంతే తిం బడసి కేక వచేనరకు న్నూదంబుతో 
నిలిపనఖండ దీవభముగి నింగి ళళుల్‌ గల యంత-కాలనుక్‌. 


వీ. 1. L Volk. VI 647. 
శా, వ. 28 


సాదముభైెరయ క్రీం శ, 1148. 


కేం. ఖమునివియత్‌ శతిసుతళక 
నమములం దనరంగ విషువునం[కాత్తి నిమి 
_త్సమున సితకీ_ర్థిథై రయ 
నొవురుగ భీమేశ గరునకు గుడియె త్తీంచెళ౯ 


శకవర్ష ములు ౧౦౭౦-గు 'ేట్టి వెత బవాుళ ౧౫*%=-యు 
మంగళవారము సూర్యగహా నిమి _త్రమున సాదముక్షై రయ కొట్య దొన 
భీ మేళ్వర మహా బేవరకు అఖండదీపములు “రెంటికి నిచ్చిన ఎడ్లు ౧౦౦ 
ఏనం జేకొని భీ వేళ్యర మహా చేవర దీవియకాంపులై న కేశబోయుండును 
నలబోయుండుసు "రండఖండద్‌పములకు నిత్య అడ్జెండునెయి ఆ చంచా 
ర్కుము బోయంగలవారు. 


వీడి6ండ4 


(పోలండు (శీ. శ. 1149 (పాంతము. 


ఉ. ......సూరమాంబికకు మిక్కిలి వ్రుణ్యుం డుదడారక్షీర్తిల 
శ్మీలలనానమేతుండు సమాహితచిత్తుండు పుట్టి గొంక్కభూ 
పాలక నిష్ట భృత్యుండు సభామణి మందడి కోటండొప్ప గాన్‌ 


ఆ.వె. వినుతక్తీ ర్హియుతుండు విదనాయకునకు 
ధరణి వెన్నమకు ముదరేబుతోడం 
[(బోలం కుద యమయ్యె బుధ పనిజానుండు 
విభవవరుండు... ... మువెలుంగుచుండ. 


(గుంటూారిజిల్లా మందడము [గామమున మల్లి కార్జునస్వామి వారి 
ఆలయమున శాసనము.) 

ఇందు వేరొ-నిన మందడి కోటండు రెండవ గొంకరాజు కాలమున 
క. శం 1180-1168 లో నున్నవాడు. 

ఈ మందడి వంశ్రీయులను'ార్చి కమ్మ వారిచర్మిత రెండవభాగము 
16 పట చరానుం౭దు. 
A. ౨ 104 ot 1917. శాం ప. 2-45 


దతైెనసోమన డీ. ౯. 1149 
రాజమహేందవర కౌననము 


ఈ కాలమున సోమన పెగ్గడ మజోవుండలిక్ష బొద్దనకొడుకు' 
నారాయణ "దేవని (వథానిగానుండెను, ఈ శాసనమున సోమన, పెగ్గడ 
యె యెస్థలములలో దానము లొనరిం చెనో తెలుపంబడియున్న ది. 


సీ భీమాపురము డాకరేమి యమరడాలు 
గుడిపూడి యును బాలుకొలన వీర 
ఛభజేళరంబును భావపట్టును చామ 
పురి బిష్టప్రరమునం బరగుదూబ 
81-8 


ఫశ గ్ర 


భుంటకొలాప్రరిం గాతరంబునను నే 
లేశరంబునను వేగేళ్య్ణరమున 

విజయవాటిక నుండవిల్లిని వేల్పూరం 
గరమొప్ప గుంటూంరి కడలుపల్లి 


గ్‌ కనకనలయిములును ఘనలోపజూవరదండ 
ములు నఖండదీపములును పెట్టి 
మజణిలంబెక్కు. గడులుం జెజటువులు గుంటూర 
నిలిె మం్మతిమం్మతి యలఘు భోజుడు. 


శా, భఛారద్యాజపవి.త్రనో తుండు జగత్‌ (పఖ్యాతిగాం బెెటం బు 
అ్యారం భోం డొరిగాండి వల్లభుండు ద తామాత్యసోముండు చా 
తకొరామ (పముఖోల్లనత్‌ (పకట పంచారామతీర్థంబులన్‌ 
సారాఖండదశా _ప్పదీ పకను లాచం, దార్క_ తారంబుగన్‌, 


సె శాననమునం బేీర్కొనంబడిన స్థలములు. 


భీమాపురము-భీమా రామ ము-చా ళుక్య భీ మవరము, డాకబేమి - 
చడచావూరామము, అమరడాలుఅమరారామము, గుడిపూడి.సోమూా 
రామమ్కు పాలుకొొలను-డీ రారామము, పీరభ కే శరము-పట్టినము, 
భావపట్టు-బావట్ల, తామపఫురి-చేం బోలు, పిష్టపురము-పిఠాఫప్రరము, 
ఘంటశళాలా-_గంటసాల్క శకాతరమూకౌతవరము, వలే శకేంరము- పసిద 
యైన వలేళ్వరో పాధ్యాయులస్థానము, వేంగీళశ్వురము- వేంగి, స వన 
వాటిక = బెజవాడ, ఉండవల్లి = ఉండవల్లి, వేల్పూరు - వేలుపూరు, 
గుంటూరుగుంటూరు. కడలుపల్లి-కళ్లేపల్ళి,. 


మె శాసనములం దన్నింటియందు “భారద్వాజ పన్నిత గో తుండన్న 
పద్యముండుట చేత సోమన పెగ్రడయే కవియని యాూాహింపంద గును, 


A- BR, 40 0f 1918. కాం ప, 2-10 


5 1 


కం. నిరతము వేయునిజెబ-ది 
(దరువడి ళకునేండుల మరళ్రైరయ భీమే 
శ్వ్వరునకు నిలిపెను మజాను 
స్థిరమైయుం డంగ నఖండద్‌ పము లొప్పన్‌ 


జ ౨. 169 g 1899 
శా పస, 94 


కీ శ. 1149 
తమ్ము(పోలయ U 


శా. ... 
భారజ్యాజ పవి తగో[తుండన ప ర్రినదంరివా 
ల్బారంగానుద యిం చెం (బోలండు దొి.౨*ను రజత్‌ కిము 
ఉ. ఆష్టనకీ _ర్రిలోలుండు సజానకరోపమ లేజుం డానహా 
(సార్దున పౌరుమండు నచివ్మాగణి సంతత వుణ్యసంచయ్యయో 
పార్టి తుండింద ధేను దితిజాభవదాన్యుండు దండనాథనా 
గార్డును త్ర మ్మ్యు౭బోలఃడు ధరామరవంశ్లలలాము. డుర్వరన్‌ శ 
ఆ. అంబుజగర్న వంశ మణి మైదయం బట్టవు మెట్ట య[గవో 
రంబుగనిచ్చి యంద యుడురాఎళిఖావముణిని న రున్ని వా 
నంబెసంగంగనిల్బ్చి విలనన్నతి నొప్పిన దండనాథర 
త్నంబగు నాగాబేవ విబుధ స్తు సుతు తమ్ముు6డు (వోలండున్న తిన్‌. 
శకవర్ష ౧౦౭౧ నెణ్తివిమువు సం కాంతి నిమి_త్తమున నీమన్నపశ్‌ 
మండలిక బోద్దన ఛీమనమంత్రి గోరల్ణా పభువు (మానయ కొడుకు దండ 
నాయక నాగ చేవయ్య తమ్మ్ముం[బోలయ (శీ భీమేశ (ర మహో జేవరకుం 
జెట్టిన ఆఖండవ ర్తి లోవాదండు దిపియ ౧ కి. 
రోం (శీమహితంబగు దాకా 


రామవురాధిపునకు సుర న్తవనునకున్‌ 
భీమేశ(రునకు నతులసు 


న I. Vol IV, 1061 
భా, పం బిర 


248 


కామన (క్రీం శృ 1149 


చ. అన (ఘు) కున కాతనికిం గులకాంతమైన యం 
గన యొతి యాంబకున్న దన కల్పుడు వుకై న్‌ చతుర్థ వంశన 
రను డన నద్యుండు_త్తి తమ వదాన్యుడుం మాన్యుండు వీరలత్మేకిన్‌ 
నని యగు దండనాయక శిఖామణ్‌ గావున సుప్రసిద్ద డె, ౧ 


Laf ధీరో డాత్తుండు గామినాయకుండు భ_క్తింజేసి నిత్యస్థితిన్‌ 
భూరిఖ్యాతి శకణశీ తీ శనమముల్‌ భూనై. ల దిక్సంఖ్య యం 
చారామమ్ముల కెల్ల నాయకమునా నత్యున్న తిం బొల్పుడా 
ఆ రామమ్మున నిల్సె దీపము నడా ఖండ (పభా భాసిగాన్‌ 


న 1. IV. 1078 
శా ప. 20 


అమాత్య మల్లండు క్రీ. ₹. 1149 


కం ధరగిరి దిగ్మిత శకవ 
తరములు 
శషరునకు నఖండదీ పము 
మరుద ధిపనిభుం డమాత్య మల్లండు నిలి"పెన్‌, 


ర్‌ ఓ. 1. VI 643 
శా. స, 27 


కీ శ, 1160 
ప వీర చోడుంయడు é 


కరగిరి వియడిందు గణనమై వరగం గాశకు నేండు లతతృ 
రతీయయు క్‌ 

పిరవాసరమున బాలేందు ధరుండయిన బెజవాడ మల్తీళ్యరగార 
వరునకు. గాగంను 'వరవీర చోడ వల్లభుండ ఖండన ర్హి దివంబు 
వల్ల భునకు 


నురుచిరంబుగ నాత్మసుత విజికముకును.... శుభ ముగా నిచ్చె 


249 


యిద్ది వియకుం చెరియబోయిని కొడు్కు. గాటంయుం బోయిని 
వనమునం బెట్టిన యినుప మొద్లు ౫౫ వీనిం చేకొని నిత్యమొనెండు 
నెయ్యి యాచందార్కము బోయంగలవాండు, 


S. I, 17. 791 
శాప, 20 


బయ్యి న శెట్టి (కీ. ఈ, 1150 


శే దినకరకులుం డైన (త్రిభువన మల్లండు 

కము నాడును గుండి కు మెట్ట 

వాడియుం జేకొన రూడికా లంగ 
గాట్లేయ దొన యను పట్టణమున 

నభినవరై వతేశ్మాదిని నొన్పిన 
గిరివిాంది విహాగేంద శీతనునకు 

ధనద నంకేశుండు పెనుగొండ ఛై రన 
నాయకు కాసయనంద నుండు 


గీ, ఘనుడు బయ్యన నెట్టి సం్మకాంతి తిథిని 
మి త్రేమున న్మేత శలవి యత్త లేందు 
నంఖ్య శకభారుణ్‌ పాలు నమకము లవముర 
(బబలుచుండ నఖండ డిపంబు నిలిపె. 


SII VI 644 
ఛా ప, No. 30 


= న్న మ (శీ శ, 1150 


న 
రా 


(లు 


శా, & మనూ ౨8 వడాలు “శాటయకు రాజీవాశ్నీ సూరాంబఖూా 
భామా నన్నిభ (నా) జనించె వినుత (వాధాన్య దత్కాంతకు 
దాము వ్‌ జనిమిం జె వెన్నమ మహో ధర్మిష్టి నాదిండ్లనున్‌ 
es నిల్పె దీపము జగ[డమ్యంబుగా శౌారికిన్‌, 


250 


క కరిగిరి, దిగ్మితే కథ కవ 
తరముల శుక్ల సిత పఠు దళనముయు విధువా 
నరమున (నీ శీశ వాచీ 
వరకును దీపంబు నిలిపె వసుమతి వెలయన్‌, 


న్‌. షీ మ 1 
శా ప, 3౩01 


మనధికారున వంటదేతుండు (క్రీ శం 1150 
౧౧ జి 


కం. శివకవి పండితుం డననీ 
యననిం బేరందు వండి తారాధ్యుని, దు 
దవ కుధర విచారణా 
పవినింఛభవ దూరు నెంతు భక్తి మెయిశివా! 


వు. అననిన్‌ శ్రీ/శిన తత్త్వ సారమును (బ్రఖ్యాతేంబు గావించి, నం 
_న్తవముల్‌ "పెిక్కు_లొనర్చి యాం ధధరణిన్‌ నత్మీ_ _ర్తింగన్నట్టిన 


త్కవినిన్‌ బండిత మల్లి కాష్టనుని పహ్చాత్పద్య ్రన్ము నన్నిల్సి, పా 
ర్థివలింగా కృతి నొవ్చు నిన్లాలిచెదన్‌ నీ, విశ్వనాథ (వభో!” 


| శ్రీ, మల్లి కాష్టున పండితారాధ్యుడు పండిత (తయములోం 
దృతీయుండుం కర్తాట జేశమునబనవన స్థాపించిన ఏర శెవ మత 
మును సంస్కరించి తెలుంగు జేశమును శైవ మతమును చిరస్థాయిగ 
నెలకొల్పిన, మత నంస్క-_ ర్ల. [ద స్తుత మౌంధ జేశమున నాశాధ్యుల 
మని ప్‌ లింగ థానుల మత సం పదాయముల కీత్రంజే మూల 
వురుషుండు, ఈతని చర్మితము., నీతని వెనుక మరి నలుబ బేండ్రకు (శ్‌ 
పాల్కురికి సోమనాథుఃండు పండితా రాధ్య చరితమను వేర నైదు 
(వకరణములు గల ద్విపద మవోశ్రాన్యముగ రచించియున్నా ండు, ఈతని 
చరిత్రమున కిదియేవురాఖము, . 


251] 


పాల్కురికి సోమన రచించిన తెలుంగు కావ్యమునకు సాతనీ 
బనవ వురాణమునకు బోలె గురురాజను కవి సంస్కృత భాషూంతర్‌ 
కరణమును, నీలకంఠుండనుకవి, కీ. ఈ. 15-వ శతొబ్దమున కన్నడ 
ఇాషూంత రీకరణము గన్నడ -జీళఠమునం గావించిరి. మరియు 14-వ 
శో తాబ్దమున (శీ నాథుండీ దెషిపద యారాధ్య చర్మితము'నే పద్య కావ్య 
ముగ రచించి నట్లు తెలియు చున్నది. కాని యది యిప్పుడు గాన 
రాదు. కొవున కాల మందును, (బమొణమునందును సోమనాధుని 
(గ్రంథమే (గావ్యూామనుట నిర్వివాదాంశము. వెండియు 1922=న 
సంవత్సరమున నాంధ సాహిత్య పరివత్తువారు పండితారాభ్యుని శివ 
త_త్త్య సారమును (కీ లత్ముణరావుగారి వీఠరిక తోడం (బకటించిరి. 
దానివలన గాడ బండితుని వృత్తాంత మెంత చా తెలియ నగును 


ఈతండు గోదావరీ మండలమున భీయేశ (ర లింగమునకు : బురో 
పాతుండగు భీమన పండి తునకును, గారాంబకును బుత్తు9ండు. 


ఈతంశు బు గ్వేదియనియు, గాతమ గో త జుండనియు, చతుర్మత 
నిర్ణయమను నొక నంన్క్బృత పు_స్తకము నందు జెప్పబడియున్న దిం 
పండితారాధ్య చర్మితమున నీతండు వానన వంశీయుండని యున్న ది. 
(శీ లమ్మణరావుగారు గో్యోత విమయమున మై పుస్తక మెంత వరకు 
(బమాణ మో జింత్యమనిరి. 'శాని రమారమి నూట ఇరువది 
యేండ్ల (క్రిందట నుండివ ములుగు మృత్యూంజ యారాధ్య కవితన 
శారీ పరిణయ కావ్యమునం దిట్లు చెప్పియున్నాండు. 


శా. |రీమ ద్దౌతమ గోత్రజున్‌, గురువరున్స్‌ శిమ్యప్ర శిష్యూన్వితున్‌ 
కామాదిః. .. రుజ్నీగమ శాఖా ధ్యక్టునిన్‌ బండిత 
స్వామిక వంశే గపరుండుగా బడసె, భో_వజ్ఞాన నంసిద్దెచే 
భూమిం బావన నం[పచాయ మగుచచున్‌ బొల్హొంబె విఖ్యాతి 
తోన్‌ (వఆ 


కావున నిది వంశ పరంపరా యాతమైన వృతాంతముగాన 
(బమొణముగా గొన వచ్చును. ఖీ మేశ్వారము నొద్ద నున్న థోటి పల్లిని 


252 


పహసు-డైన ఆరాధ్య "జేవర యీతని గురువు. ఆరాధ్య చేవర గురువు 
అవాంతరయ్యా, వండితయ్య ఆరాధ్య బేవరయొద్ద 3వ దీతునొంది 
చేవ మత రవాన్య ముల జక్క-7” 'ెలివికొన్తి కె వాచారపరాయణు౯డై 
విలసిల్లు చుండ నచట (వావ్మాణులు వచ్చి యాతని శై వాచారములను 
నిందించిరి. అంత పండితుడు వారికి విభూతి మహిమ, ర్యుదాతు. 
మహీమ్క గురు పాదోదక మహిము లింగార్భనమహిము |పసాద 
న్వీశారమహిమ, (శుతి పుశాణో క్రి నహితముగ బోధించి, ఘంటా 
కర్తాది పురాతన భక్త చర్మితముల 'జెల్సి వారిని మెప్పించెను... అటు 
పె ని శివత త్వ సారమను కృతిరచించి, చాని ననుసరించి నడచుచుం పెను. 


అంత పోరండ్ల సూరసానమ్మ యను భక్తురాలును, జెలి-జీని 
వేమనారాధ్యుండను మరికొందరు జంగములును, బండితు జూడవచ్చిరి, 
అప్పుడు బండితుండు శివపూజూ  నమయనున నున్నను జంగములు 
లింగ రూపములుగాన వారిని బూజించెను. వారు పండితునకు బన 
“వేళు మహిమల 'బెలిసిరి. 


అంత ననడవోలు (చంద వోలు) రాజగు వెలనాటి చోడని 
బొద్ద పదా చార్యుడంగు బౌద్ధుడ్యు పండితుని శైవ మత బోధ నహింప 
జాలక రాజాను సభ జేయ (బోత్సహించి, పండితునట కురప్పిం చెను. 
అంత పండితుం డక్క_డకు వచ్చిన సర్వ మతములవారి మతములను ఖప 
డించి శ్రేద మళేము నెలకొల్పెను. వండితుండనేక (బరిజ్ఞలుగావించి, 
“రక మహిమ” యను కృతి నచట రచించెను. తరువాత 
బౌద్దుడు పండితుని నించించి నందులకై యాతని బండితుని శిష్యు 
నిరువురు జంపీరి. రాజది తెలునుళొని పండ్‌తుని విశారింప నాతడు 
చేసే చేసితినని నేరమంతయు చనమాద మోసపుళొనెనుు ఆంత రాజు 
పండితుని కనులు దీయించెను. పండితుడు కాజునకు శావము వెట్టి 
శివ్య సనహితముగ నమశరామతికి బోయెను. చంద వోలులోనున్న ప్పుడు 
లింగోద్భవ జీవపై “ లింగోద్భవ బీవగద్య ” మను శావ్యమును 
బండిథయ్య ర చించెన్లు. 


ఏల్‌ ఓ 


అమరావతీ జేరగజే బండితుంకు శివ నీందవీన్న పాపమును, 
చోడునితో సం'భొషించిన పాపమును పోవుటకు నహ(నగణనామముల 
బదించెను. అంత పండితుని కన్నులు తిరిగిన చచ్చెను అచ్చట నే 
“ అమెరేళ 6ళాప్టకము స్‌ జెప్పెను. 


పండితుండమళశావతిలో నుండగా బన వేశ్వూరుండతనికి భన ము 
బం"పెను. ఆచ్చటనే యాతడు కర్గాటకవిత (ము జెప్ప మొదలి జను. 
తరువాత బండితుండు బన వేళ్యరుని జూడవలయునని కళ్యాణ పురమునకు 
బయలు జేరెను. చారిలో “నిడుముగులను చోట దన శిష్య” డైన 
దోనయ్య గారికి అన్నమొన వీరచాకి రాజయ్య గారిచే గారనించబడి వాను 
గంటికి. బోయెను. ఇచట యుదయనుండను రాజు పాలించు చుండెను. 
వీంగళి గోవింద (వధాని యాతని మంతి. ఆతండు పండిత భక్తుండగు 
టే బండితుని గారవించెను. ఇచ్చట ధన లేళశు నామయ్య యను 
ఛ క్తుండు వండిత నేవలో మె మజచి రాజసేననేయకుం చెను. రోజు 
కోపమున నాతని బిలిపించి యడుగ' “ జీజాము మోది కాని యాత్మ 
మూదికా” దని చెప్పి, గుడి శిఖరము పై యురి పెట్టుకొనెను, చండితుం 
జారాజునకు శావమిడి పయనము సాగించిను, 


వని వురమున శంకరయ్య యను భ కునిచే బూజలుగొని కల్యాణ 
కటకమునకు బయలు"దేరంగానంతకు బరార్భ మెనిమిది దిననుల (కింద 
టనే బనవన లిం. కష్టమును జెందినట్టు తెలియ బండితుం డమిత ఖేడము 
నంది మిక్కిలి (వలావీం చెను. అంత బండితుండు శీ ఎనె_లమునకు 
బోవందలచి వెల్లటూరి మొద్దకు వచ్చి, త్‌న [వీయ శిమ్యుండగు దోనయ్యను 
శ్రీగిరి 1పదవీణనము జేసి తన [వత నమ్నొప్సి నొందింపుమని 
జెప్పి యతనికి “| పర్వత వర్ణ నము *”” నుడివెను. దోనయ్యా గిరి 
(వదచీణము గావించి వచ్చిన తోశశే పండితయ్య భార్యా వుశా 
దులతో చెల్లటూరిలో లిం. క్యమును జెందెను. పండితుని కాలము 
(శ్రీ లత్మణరావుగా లే నిర్ణయించిరి, ఆశాధ్యునితో నమ -కాలికులందు 
1. వెలసాంటి చోడుండు-(1168-1180), 2. ఉదయావనీశుండు, (1162), 


లీక 


5. 'బుద్దరాజు (1171), మొదలగు వారి కాలముల బట్టి ఆరాధ్యుడు 
(1120-1190) పాంతముల నుండవలయునని తేట వడుచున్న ది. 


ఆరాభ్యులు (వాసిన పై (గంథములలో శినత లే సార మొక్క 
టియే చివ. చున్నది. కన్నడ భాషలో సితని “గణ సహా సనామి 
మన కావ్యము గలదని కన్నడకవి చర్మితమందున్నది. శివత క్త సార 
ములో నేకు (పకటింపం బడిన 'దానిలో 489 కంద పడ్యములున్న యవి. 
బ్రవియొుక సహ్మనముగా నుండి యుండవలయు నసి కొందతీ పండితుల 
యభి| పాయము, ఇదియ్‌ పండితారాధ్య చరిత మునకు మూల పాయము. 
ఇందులోని విషమయములును సరివేపముగా జెప్పంబడినభ కృులచ్చర్మితలు 
బండి తారాధ్య చరితములో విపులముగా వర్ణింపబడినవి. ఇందలి 
కంద పద్యములనే సోమనాథుడు దిర్రపదలలో మార్పుచేయక వాడి 
యున్నాండు. మతీయు నన్నయ తిక్కనల నడిమి కాలమునంబుట్రిన 
గ్రంథములలో నొకటియని న్న్పష్టముగ చజెప్పందగినదియె సలతుణ 
టీ_లిన్మివాయబడిన కావ్యముల లో సద్వితీయమై యలరారుచున్న ది, 


ఇయ్యది బనవనిలింగైక్యమునకు ననగా కీ, శ, 1167 తరువాత 
రచించంబడినది. 


పండితుడు భగవదంశ సంభూతుడు. * చివభ కి, నందినర్వ 
క్ష, భృంగ్‌నిష్ట్ర దూర్వాసాదుల కాపళ క్తి అతమపాదాదుల యతులిత 
వాగ్విచతుత, ఉనమన్యు సద్దురుత్వంబు రభ ([పమథగణాధిపుల సహజ 
న్యకీయ(పసాధై .కనిరత్సి |పా_క్షననూతన భక గణముల న్య_క దృష్ట 
(వత్యయా రూఢమహిమ, విరభదుని శౌర్యము” నుసీ గసణములొక 
మూ ర్తిగానీళ వరౌక్ష వలన జన్మించినాందు. బనవన జంబెను తీసి తన 
మతములలో గలియు మనగా “భక్తి మోది వలపు (బాహ్యృంబుతో 
బొత్తు చాయ లేను ను బనవలింగ * అని (పత్యు త్త మిచ్చెనట. దీని 
వలన సీకని న్వమ తాభఖిజూనము, _వొవష్ట్యభీ మానము గూడ నష్ట 


వదడుచుచన, వి, 
న 


255 


ఈతడు వానసవంళ (బాహూ జగాండె నట్టు చందవోలు కై వీయతు 
వలన తెలియుచున్నది. 


కవులలో. గవియె, పండితులలో పండితుండై అపార మహిమో 
న్వితుండై. ); యత్యద్భుతళ కృులంజూప్వి యాం ధ జేశమునకె వమతమును 
జిరస్థాయిగ నుండునట్లు చేసిన శ మల్లి కార్జున పండి తారాధ్యుండు 
నర్వాంధ -జీకీయులకు పరమ పూజ్యుండుం (పాతనస్సంన్మరణీయుండుం 
ఆంధ -జశీయు లీతని చరి తమును (ఈ దతో బఠింతురు గాక! సోమ 
నాథుడు (వాసిన యీాతేని వర్ణ నతో సీతని చరిత ముగించెంనుం 


ద్వి. (శ్రీ శెన సమయ 'బీశిక చక్రవర్తి ద్వి. జేదజేదాంత వివిఖ పుశాణోప 


పాకవిమోచన పటు కళామూరి పాదిత కేవల భక్తీ వరనుండు 

శుంభ ద్ధిగంత విికుత నితకీర్రి పండిత నత పాద వద్ముండ్యు నుకవి 

కాంభవ దీమోఖి జాతాను న క్తి మండలి విబుద సమాజ వూజితుండు 

ఉ ర్తమోర్తమాండు, సంయాత వీరభ కి అరూఢ కీర్తీశకడన కోటిపల్లి 

వృ'ర్త చిత్తుడు చతు ర్వేచార్త వేత్త ఆశాధ్యులనగ లోకాశాధ్య మూర్తి 


గవాన సంసృతి శిరఃఖండన హేతు అసమత డీయలో కారఠాధ్య శిమ్య 
నమహీత పం'దాతరీ మంత నిద్దుండు వి సఠ్యాగ గణ్యుండు వీర (వరుండు 
జీదాగమ పురాణ విహిత శాస్టో9ప చను, సరదోశా(త సంశయోయనగి? 
పాడిత ర్య డాతు భనీత భూవణుండు జనియించి నట్టి పాక్సా(దు(ద్రమూ ర్తి 
యమనియ మాది (వతాచార పౌర చశుకమూగ చాజాది సరజాది విసర 
శమదమో త్క్బృష్ట నిహైగరిష్టుండు. విశ సన (పత్యకు వీరభ[దుండు 

ఆంకతర్చ హీన్ధ్యాన యజన నంతుండ దండి తాఘుండుు జగ త్పావన కార 
చాంతరయ్య యనంగవారగ ణాథధ్యుండు ణుండు విశుుత జగన్నుత నీతకీ ర్తి 


వారి శిమ్యుండు దుర్వార సంసార ఆధికళా పానుుగహా 'నమ్ముగ బలస 
దూర పీఠ (వతోద్ధుర వర్తనుండు, మధి గత దివ్య పంచాతురీ వేత్త 

శెన ధత్మోత్త మాచార్యుండు సతత .వావ దూకౌనీక వాగ్భం ధ నకి 
దైవంబు నది పత తత్వ తత్పరుడు యా విశారదుడు లోకారాధ్యమూ ర్తి 


న్యాయ వె కేషి కోదార్త శాసాాను పరగి కసె జేదళ (పత్యయా'”' యనం 
పొయ దర్శన పరిపాల నక్షముడ్కు పరువడి జనుదళ (ప్రత్యయాన్న్వితు డు 
స్వకతలావ లోక న్లోత్సారిత శిస్యు భన్యుండ్కు జేశికో తముడు లోకైక 
నికరమల[తయనిరనీ తేం(దియుడు మాన్యుండు పండిత నల్లి కౌర్టునుండు 
తం(తాది గతవీర తంత నురేం(త (పండి కాళాధ్య చరిగ్రానశాకిక , 
నుం(తాది గత రాజనుం(త్ర నిర్దుండు 


శివకవి యుగము - ద్వితీయ భాగము, 


ల, 





గుండియ బోయనసి కొడుకు 


ఎతియండు. ీ- ౯. 1851 


శ్రీరమణుజణ్జు మజ్దలిక శేఖరుండ ...... 


ఈ వా అతిథి ౨ ఇ 4 ౨ ౪9 


= ౨ .నాంబరణు గుండియబోయుని కంబుఖాస్య గో 
మలి కలదీవకంబు ౫నురామండో....౬. 
aan? + + అక్కు. తళ రాశుల 
; దరను. 1 
గ్షలనుగ నిచ్చె (పోచె నురుఖండితవిద్విమం టి నుం డిద్ధరను 


వకవవకా...లైి నంఖ్యగురా నై లవియెత్సిత8 రత్తి ంబన్యళంగాం 
(బతిక. .....మం బయిన పంచమితో వివునంక్ర వేల న 
న్గకరివుండై న ఈశునకుర్‌ దతువిరో (ధ్ఫికి డాకరేమి దీ 

పక్ష (ొనరించ్చె శాయ్య్యాకర(వ)రథాగళావు ణ్తీ ద్ధవిలానుండై. 7 





క. డెత్తం డీద్ధరను - ఆనె చరువనఅయును, 

2. శకనరుషసాఆ _ ఆని కవి (పయోగింపనోను, 

3. వియత్సిత _ అని చధువనలయును,. 

4. “అతి” అనినం చాసచెడును “(బకట ? ఆని యుండకోఫు 
వం యిీకునక్‌ _ ఆని చదువనఅయాను, 

6 శాయ్యజా 

7౭ విలాసుండై థరను _ ఆని యుండనోప్చ, 


257 


కొననయ శెట్టి (క్రీ శ. 1161 


న్వస్తి శ్ర్రీ* 
నీ శి శ్ర్రకుబే రాన్వయళ ఖురుం! డనఘుండు 

వాసయు నె సెట్టికి వనజవత 

నేతి దండ్యమకు “సువ్యుతుండు గాొననయ 
సెట్టి గొట్టియదొనం జెఆుపు గుడియుం 

గట్టించి పరివారగణసహి తముగ సో 
మేళ్వర దేవర సాశతముగ2 

నిలివి తటాకంబు మలవపించి (విత్తులు 
మానులకును గుడిసానులకును 


నట్టవోజులకునుం బెట్టుచ వావిబలికి 
యచ్చకనలకు మేలియనుదునకును 
డజేవభోగముగను దేవర కాచం[డ 

తారకముగం బెజుంపు నూరు నిశ్చా. 


క Ty చె చై_ళ్ళ్యవంళశ వద్ధ౯నుం 
న రా గొసనినెట్టి యూశ్యారునకు గా 
రీవరునకు సోమేళ ర్‌ 
-జీనర కొప్పంగ నఖండదీవము నిలిపెను. 


క, పురగిరిది కృతిళకవ 
తృరములం బుణ్యతిధి విషువుసంకమమున ని 
ద్దర గొననయ సెట్టి సుధా 
కరమొలళికి నిలిపెక నావగంబము (వీతిని. క్‌ 


(ఈ పద్యము విదపం బె యర్థ'మే కువులముగా గద్యరూపమున 


ఇ, ప లీక 


1, శేఖరుం.ఆని చదువనలయును. 

2, ఇాశ్వాతమాగ . 

కె 'బెట్టివా విబజాలి. ఆని యుండనోఫు. 

4. నోవగంబను-నాను _సంభము, పేరవెక్కిన కాసన _పంభమ్మ, 


CE 


858 
కీ, శ, 115 
విద్దన మల్లు. 6 ౪. 1161 


కం (శీ రమణు (౦డత్తి౯1ే((వికనపహా 
కారుండు వొజండూరివిభుండు గళ ఫ్రపగో(తో 
దారు(రడనం బర నిల సర 
నీరుహూసంభవకు లుం(డు) శివజేవు(౦)డనను. రా 


క. (ఆ)తనికిం బుణ్యామూూ _త్తి౯కి 
సాతతగుణనిధికి గుండమాంబకు ధమో్మూ౯ 
చేతుండు నత్యనిత్యని 
"కీతనుం (డై) పుమై మం్మతి కేత(ండు వేమ్మిి౯ని. ౨ 


చం అతనికి(0౫బ్రీతు(0)డై ముద్ద మాంబకు2(0)బుశైనమాత్యవిద్ద(౦)డూ 
జ్ఞ౯తనయశాలి యాతనికి సింధురగామిని దోనమాంబకును 
హితమితభావి. గేత(0) డుదియిం చ్చెశినమ _స్తజనారానుగు(6)డై 
శతమఖభోగి వాని అనుజన్నుండుకీ విద్దమల్ల (09) డున్న తిని, 5 


స్వస్తి (శ్రీ) శకవవక్మ్షులు ౧౦౭౩ గు 'నేంటి ఉత రాయన 
నం(-కాం_త్తినినిం త్రమున (శీ మన శ్రహోమండ లేశ్వుర (తిభువనమల్ల జేన పొ 
త్తిపి(చోడుమహారాజుల (రాజ్ఞా ధ్యతు.విద్ద న పెగ్గడకొడ్డు మల్లయపెగడ 
కమ్మునాంటిలోని (వేంపల్లి భావనారాయణ దేవర కాచం డాక్కు౯ మ 
ఖండన త్తి౯ దీపనునకుం బెట్టిన బిరుదుమాడలు (౧౨)-ఇక్యాది. 


ఛా, ప, లీ4 


I. డల్టికా = అని యుండవలయును. 
2, ముదువమాంబక్రు _ అని యుండవలయును, చూ, శా. 27 
3. తుదయింకె. ఆని చదువలయంను, 


4» వాని సుజన్యాల సంఖ 99 


క, 


వీర0 


నూకమ డీ. శ. 1152 


శ్ర రమణియు రణవిజయ 

క్రీ రమణియు నిందుకుంద సిత విపులయశ (2) 

(శ్‌ రమణియు నరియింత్తురు 

(గోరి కులోత్తుంగ చోడగొంక్క-న రేం దు౯. ఖా 


(థీ రమణీయ మై తనరం జింతవమువాయక వర్‌ లని న్‌ా 
బూరివిభుండు నంళమహిమోన్న తు లని యు నేప్పకడం (తీ 


a 
హోరిపదాళ్ధ౯ పూవ్వకి నుగ నారవి తారక శాననంబు గాక, క 


క. అతనికి నగణ్యపుణ్వ 


[వతయగుగుండమకుం బు వనువుతి వీర 
(వతుండు వడిజోరిము _త్తన 
జాత శ (తుచయుండు నాయ కాభరణుండై . మ 


మురహరవి(కముం డై నేము _త్తనకు న్నరలోకరంభ నాం 
ఖరగినమేడమాంబకు శుభ స్టితిం బుక్సై మనుష్యులోకనుం 

దరి యస నొప్పు నూకమం లతాలలితాంగి సుమధ్య మల్లికా 
(పరివములగస్థి మ_త్తపికభాపి.ణి గోత్ర పవి((త)మై? మహిని, ౪ 


(శ్రీయుత పుణ్యకీ_తృజానలు సేకొని నూంకవు భక్తిం జోడనా 
రాయణ దివ్యనన్ని ధిం జరస్థిరదీ పము నిల్సె నాళ -కా 

భాయతి వేదశై లగగనాబ్దమితంబుగ ఫాల్షుణావుల 
శ్రీయువతీశస _త్తిథిని జెల్యుగ నారవితారకంబుగానూ,కి ఇ 


న్‌, I IV. 945 ఇ. ప. లీక 


1. డంంంన. ఆని చదునవల యును, 
2 యై 
లై “గాన్‌ = 359 


క 


260 


కంటను 8 శ. 11652 
వ్‌ 


నీ ఫరగిరి గగనేందు నమిత కళకరాజు 
వత్సరంబులు బెజవాడ (వులు 
నయనిధి బొద్దన నారాయణుని ధనా 
ధ్యతీ నాగార్దు నుండతని యత్తే 
గంటమ నిజకులకమలిసీ కలహొంస 
గుణ గణా లంక్సత గోరి నిల్చి 
మల్ఫీశ్యరునకు సామజ దైత్య చర్తాంబ 
రున కది కన్యావరునకు లలిత 


గీ ఖండ కళిధరున కఖండ దిపజార్షాల 
ఒనరి యొప్పి వఏలందనరి వెలుగ 
నర్చలిచ్చి కొల నవి రత ఛ_క్టినా 
చంద తారముగC (బశ స్తముగను. 


ఊ& BR. 323 of T1ol9 
శా, పం 2.11 


శ చేవి క్రీ శం 116కి 


WS స 
మతీ తల్లి జడ చోడమన్న తాలారవి 
కులతిలకాంకయ గస1తోొం డిళవియట్ట 
యం(ధ్రాధిపతి విజయాదిత్య బేవంకు 
మహిమ మెయింిదన మేనమామ యిట్ట 
కరికాలకులరవి వరకావముచోడభా 
(తీవిభు 22 జనల 3౪0 





1. యగు ఆను నక్షరములు తీన్‌వై చిన గణములు సరిపోవును, 
2, మహేమమె- ఆని చదువవలఅయును, 


హత టి క్‌ నెనగనదియ 
లలితలకుణోపలతీ త శ్రీజేవి 
క _తీ౯కమహివు sn గవలం బె, రా 


క్క చోడనిమజుందలు విజయుతుకి 
కోడలు కామవీ, తీళుకులనతి నిఖలా 
మేడిత చరి, తం , దిపనతు 
| CL 
ల్‌జే (శీజీవికిని మహీ జేవి కిలను. 9 


sean వత్సరములు ౮ గు (శాహిని శకవవళ౯ములుంం౧గిశి గు 
'నేంట్లి వివువు సంకా_ర్తినిమిత్యమున- ఇత్యాది. 


ఏ. E. VOL, vi. 634. 
శా ప, 36 


సూరమ కీ. శ. 1158 


క, (శీరమణీరమణీయా 
శారమపహోో చార ధరుగొౌరవ కలని 
సారయనం బరగు మన 
సూర బుభాభార (బ్రియవ చోరమ్య ముహిన్‌ వీ 


క. బాలేందు కేఖరునకుం గ 
పాలికి భూలికిల సత్క.పర్షి కిం (దొిజగ 
త్చాలితుండగు నాదిండలో 
మూలస్టానుండగు శంభు మూ్షికీ__...... _తి 


చ. అమిత గుణాభిరామ నుగుణా భరణా భరణాభిరాముచా 
మమవరపుుతి నూరమ రమారమ.....య్మ భీ. చా 
నమహో-—మైనెగడి.._నాదిండ్ల..._ శ న్గీమాొభికి 
ముద మొప్రుని ఫ్ట్ర.బొ గాన్‌ * వ 


ఏ, విజయునీ. అని యుండనోవు, 


న t! 





లిగ్రీలి 


న్వస్తి కి సక వర్ష ంబులు ౧౦౭౫ అగుచేంటి.. సంకా న్లినివిత్య 


మున._నాదిండ్ల మూలస్థాన మహోజేవరకు అఖండవ ర్హి దీపమున(కుం) 


బెట్టిన 


A. R. 
శ 


1, జితా నేకామ్మితుండు- ఆని చదువవలయును, 
2 శ్రీసణ్లు. 
a 


చీరుదు గద్యలు పం(జెండు. 


330 of ₹0%0 
ప. 2.12 


కొనముమ క్రీ. శ. 1154. 
బాయలే 


శ్రీకమనియ్యుండు పుణ్య 

శ్లోకుం (డ)ధఇక్రితవిలాసనురవిభుండు జితా 

మి|తానీకుండు! యళ 

(శీకరుణ్ణుడ వెలనాంటి గొంక్కనృ్ఫపసింహూుం డిలను, ౧ 


ధారుణి నట్టి గాొంక్కొవనసుథావిభో నన్జయ్య్మభీత్యుం డై ఇ నకొ 
ల్లూరివిభుండు శాయ్యంగుణముప్పంగ ౦ జింత మనాయకుండు జే 
జోర(న్రుణియ్యుండై. పడె సుస్థిరలిల చవెలుంగంగాం (బతీ 
హారి పదా(ల్ధణమాద్య మున నారేవితారకశాననంబుగా౯. — 


ఆశనికి వికసితాంభో 

జూతొనన గుండమకును జన్నిం-దె జగ 

శ్థ్ల్యాతుండు ము _త్రమనాయకుం 

డాతత బేజుండు నాయకాభరణుం జై, 5 


క(లియి(గృశళ్యూదకుం డన జగంబున వీరగుణ(పసి(ద్ధు డై 
వెలసినయట్టి ముత్తనకు-__మద(న్ఫాంగి సుమధ్య పుణ్యదో 
వాళి యననొప్పృ(మ్రేడమక నభ్యుదయంబుగం బుక్సై నంబుజో 
(జ్య)లడలలోలనే తి మద సామజయాన లతా(సుమృల్లికా 
మిలిత నుగని నొము న మేరు(వదాన్య) వుహీతలంబునళా ఈ 


268 


శకవషళాములు ౧౦౭౬ అగస నేంట (శావణశుదైశాదళియు 


గురువారము(న) (శీధనదవోలి చోడనారాయణ"బేవరకుం బడివోరి 
ము_త్తియహాయక్రుని కూరతులు కొమ్ముమ దనకు Sha? టి sare 
దీపమునకుం బెట్టిన _బరుదుగడ్యలు ౧(౬) వఏనిం జేకొని కండ్ల (బహ గన 
కొడు. (ము త్రయ) దనవుు తాను ప తికము నిత్యమానెండు నెయి 
ఆచం్మచాకళ౯్చము నడ పంగలవాండు॥ 


ర. మె VOL vi. 943. 
శా. ప, (566 946) 


సోనులదేని (శ్రీః శ, 1154 

న చస్తిం 

భూ పాత్మజుణ్ణు దిలీపనిభుణ్లు 
చాలుక్యభీమభూపాలు ణన్న రపతి 
బల్లాధినాభుణ్లు భరథ1భ గీరథ 

(వ నుతచార్మితం బరగుచున్న 
యాతేనివల్ల భి సీతానమాన సో 

మల"చేని నుభ2(గ్ఫుణలతిత కోడలు 


పల్లి నాగన్యరునకుకిదీపం బఖల్ణా 
వ సిన యా-చందద్రతారకవల్సి లిజ్ఞా Re 
నిలిపె రనగిరివో మేందువిలసితంబు 
లి ఛశ్రాబ్బంబు లువ్వళరి నభిమతముగ, 
న్‌ E. EB. vii NO. 88 
శాప 86 
1. భరత. అని చదునవవలయాను, 
2- శుభ. 9 





264 


కానువరాణి (కీ. ₹. 1154 
స్య _స్టిశీ॥ 
ఉ. బల్ల నేం దువల్ల A (శుభ స్టీతిం గామపరాణి (కీకడ 
(ల్పల్లి భుజంగ మేశునకు భ_క్తిన(ఖం)డితదిప మాళశాం 
కోల్ల సితా(భ) మై వెలుంగుచుండంగ నిలిసె1ర సాది ఫేందులను 
సల్ల లిత ంబుగాంగ = శౌరదములు ధరణీతల(౦బు)నను, ౧ 


న ౨, HB. vi. 87 
శాప 89 


కొమ్మను -పెరవలి శాననను శ్రీ ౯. 1156, 


కంం (శ్రీరమణుండు శార్యగుణో 
దారుడు గొంకవిభుమూోవు దర్చితరిపు నం 
వరుడు ధీరుండనం దగు 
మారయపండండు గీ ర్తిమండనుండు మహీన్‌, 


శం. అనందగు దండేశ్నుపియాం 
గననొవమి గాము విబుధవింత గణ పరివారం 
బున కెలను హృాదయానం 
as 
దనాకారిణి యనంగనెగజ ఛారుణిమోందన్‌, 


కిం, ఘనుండు నిడు మానికొమ్మ య 
కును వీలావతీయు వై ర్యగుణవతియని పెం 
వుననెగడిన 'మల్లాంబిక 


కునుసుత యనం బరగిధై_ర్యగుణ నం స్తుకితోన్‌ న 


1. నీల్చె - అని చదువవఅయును, 


౨65 


సీ వననిధి వేష్టి తావనిలోన గలయ(గ 
వరంబులకు మణిజశరలీల 
మానై న పెరవలిమాధన ేవర 
కెర్తించె గుడి భ_క్తియనగ గొమ్మ 
మాంచిక తత్స్ఫూనుండగు చోడదండేళు 
డచేవునకు నివేదషమున కరి 
యి థ్‌ 
తోరాజితంబగు నేరక 'చెఆ్యునా - 
గ్నే యదిక్కు-న కడునాయత ముగ 


గీ, బరగ బాదసంఖ్య నిరు చెంద భూమిర 
పిందుతారకముగ నిచ్చె చేన 
తాగజన్మ సమితి యనుమతంబున ళ-కా 
బములి భాద్రిదిగ్జితమున వెలయ 


గడ్యమడ్షి (వేంపావ దటత్మీణంబునం బుక్టుడు భూమిదానిం 
జఖూా జారిమాధ వ భట్లు చేవరకు గొసవినివేద్యంబున కిచ్చిరి. 


ఉ. మానవతీలలావముగుణ మండన మండిత కొమునౌంబ యం 
భోనిధికిన్‌ నమానవున బొల్బుతటాకము నిల్సెభర నం 
'తౌనముగాగ చానికిని దశజీణదిక్క-న నతఇలావలళిన్‌ 
మాన/పచున్న తోంటయును మాధవ'బేవరకిచ్చ భ_క్తితోన్‌ 


ఉ. పూనినివేద్యముల్‌ నడువభూమియు నయ్యల కాధినాథును 
ద్యానమునట్టితోంటయు ముదంబున నిచ్చిన కొమ్ముమాంబీకా 
సూనుండుదండనాథనిధి చోడనకుంగరుణిం చి యిచు 
తౌనము |క్రీయునాయువు (ప్రతాపమునుం గమలాముండర్థితోన్‌ + 

(గంథనూూచి 
1. A R. 664 of 19౬0. 
2, శాసన పద్యమనమంజరి ద్వి. భా, 19. 
8, SLL Vol1l0 No. 18% 


వానియం దన్నింటను కీ-వ వచనముతో సరి. తక్కిన 
రొండు mer ఇ్రలియటు శతశానననులు (పథమ సంవుటము 
179-181 వుటలనుండి (గహింపంబడినవి, 
ఫ్‌శ్వీ 


266 


మూలఫఘటిక నారాయణుడు 
క్రీ శం 1156 (26-12-1166 ఆదివారము) 


నాదిండ్ల మూలస్తాచేశ రుని జీవాలయపు టు _త్తర 
ద్వారమున నున్న శాసనము 
1కీరముణీయు ఖో _క్తి వర, కతు[ణై ]నంభియ[దిగంత ]దంతి కం 
కీరవు[చా][?] కాధిపహోడింబనృకోదరుచేత 
జెలి-కా[డు]ద మణీళునేత 
TE RN *వే[మర]డు మం[తిలలాముండున్నతిన్‌ 


చ, అనువమకీ_రి మూలుటి-కాంబరుహోంబు జ మి తుండంబుజా 
సనకులుండన్వయార్డ్మవ విశళాలసుధామణి యజట్రివానికిన్‌ 
మనుముడ మొత(వేమన కుమార వాణినిభనూర మూాంబకున్‌ 
బజెనుపెనగంజ నించెరివు భీక్రఫణీందుండు పహోరిధిరుండు[6జై] 


చ. వితరణ ఛానువు తుండగు వేమన పెగ్గడ. .. నాంటి గొంక భూ 
చతినర శార్యఖడ్ల తుండగణ్యవుణ్యుండ[భి] 
తుండతుల(తాఫవుండ. ..మి...తికాంతి భానునందనుండనుపమ 
కీ రి ఘుటికాచారణ 
ధర్శశా[లి]ియుత్తరాయన నంకాంతి యందఖండంబు ని న్తులమతి 
(పభర్మువునిలిపె నాదిండ్ల (శ్రీమ. = 44+ +రునకు, 


న్య _స్పి శకవర్లంబు 1078 ఆగు'నేంటి యు_త్తరాయన నంకాంతి 
నిమిత్తమున మూల భుటికాన్యయదిజకుల తిలకుండై. భారద్వాజ 
గో తుండై_ న వెలంటూరి దండనాయక వేమనాయక కొడ్కు [బ]) చెయ 
నాగరాజు మజంది నారాయణుండు నాదిండ్ల (శ్రీమాలస్థాన మహో 
"జీవరకు నఖండ నర్త్హిదీవంబున కిచ్చిన గొతియలు ౫౫ వఏనిం జేకొని 
ఇందుల గొల్ల[ఎ]తేయ బోయండు నిత్యమాగెండునెయి తన వుతాను 
పాతిక మాచం(్రార్కము సీదీపంబునకు బోయంగలనవాండుం 

A. R, 829 of 1919, 

న్‌ 1, మ x. 189 Page 65, 66, 


స్తం 


నం 


967 


జ్య కీ వ 1158. 
బవాదేవు (డు (5 


(శీరమణుండతి౯- సూరచ 
కోరసుధాకరుండు వారిత నో తుండు గులని 
సారుండు వాముదిండిేవిభుండు 
సారగుణుండు వుక్తై నయితశేెరి భధర్మితిని, 


ఆతనికిం బుణర్ధధన్యున 

కాతతగుణమణికి మేడమాంబకు ధమ్ళ్లూ౯ 
చేతుండు వారిజభవనం 

జూతకకలో _త్తముండు వుక్పైం జామెన యనంగాను. 


సితకీ తిల సామిరాజున 

కతులితచార్మిత గుండమాంబకు లమ్మీ 
పతిసముండు పుణాంచరితుండు 

ధి తిసురగరినిభుండు (బమ్మ చేవండు ఫుక్తైను. 


మతిగురుం డాబమ్మ న న్స్‌ 

యతుం డనఘండు భూసురాన్వ యో _త్తముండు దయా 
న్వితుండై ధము ఇఅ్ను పస్తు న 

మతి పట్టియ వేదవిపాతమొాగ్ప౯ండు భక్తిని. 


అంబరవసువీయద (మితాంళుమిత ఫ్తోక్ర 
ధాతి పాబ్బ్ద ములు2బవుధాన్య వహః 
చె శాఖసితపశతువారిజోదరితిథి 
గురువాసరమున నగువ్వుు౯గాంగం 
గడుభ క్తి విషువుసం కాంతిం గొట్టయదొన 
శంకరునకు భ_కళంకరునకుం 
బరమధమ్మా౯త్మ్ముండు (బమ్ముబేవండు చన 
తల్లిదం[డులకును జాతలకును 


1. ఇచ్చట నొకమ్మాత యధికమైనది..బామిండి-ఆని చరువందగనుం 


2, ఇచ్చట నొకమూత యధికమైనది-లువర్తము వదలి పలుకవల యాను. 


868 


'బేమ్మి౯తోడం గరము ధముజబావుగాంగ న 

ఖండదీప మఖలమండనముగ 

నిలిపి వంశ మె న చెలుగంగ్వ నాచం[ద 

తారకంబుగాంగ భధాతిమింద. * ఫో 


న్‌, TL. T, VL, 645. శా ప 40. 


కీ శ, 1158, 
ఎన్హిండు é 1 


శా. నీ కాంకౌనిలయంబు శిష్టజనతా నేవ్యంబు శాలీవనా 
eం 
నీకపాం త్త త్రజలాశ యోద్ద తలససీ ఇ ఈ జశో భాన్వితం 
నాకీన ళా ద్వెజనంద్దనం హీ రమణీయ్య1 సై ఫొనయెం కమ్ములో 
నాకాదధీ శ పురంబుకంకు నిది చుల్ననా నొప్పు రాయూా రిలను, 1 


ఉ, రాజితకీత్తుకా లట్టి యకరంబునం2 గమ్మ కులోద్భవులు భర 
చ్యాజిమునీం ద “గో తజులు వలువురుకి వారలలొన నద్దుణ 
(ఛాజితక్రీత్తిా గంన్షైన (వభావనమన్వితుం డుద వింఇంజే 
జోజయకాొలి సూందితవచోనిధి బంధుజన్మాళ యుం డనను, ౨ 


క. కందం14 సాధులకంద్దప్వుజాండనను 
సాథుజనానంద్దకరుండు సననతనికి నం 
భోధిగభీరుం డన నా 
రాధితళంక్కరుండు జేవరా జుదియిం చ్చెను.1 3 


ఉం (విత్త తం॥ వానికి జన్నమౌాంబకును వంశకరుం డుదియిం బెక 
ట్రహ్మా కే 

జోనిధి కాంభవాబ్టవనశూయ్యుఇ-ండురిగొమ్మ శయవూన్న 
వ్వ జచిం 
చొానన నవ్వకలతు.ణగుణాన్విత సూరమ(0 బెం డి యయ్యె నం 

ఇజ్ఞ్రాల 9 

'త్వావినవృద్ధిపొంకు నుచితస్థితిం జారుచరి త నిలర్రంగాను ఠి 
*= మిందజమా(దం జ రాజాదయించెను చదువవలయును. 
1. రనుజీయా.ఆని చదువనలరమను. ర్‌ కరుం డుదయిం వె.ఆని 


2, ఆకరము.కరర హీఠమైన య(గహారము? 6. నూయ్య్యులాండు.. 
భె వల్వురు-అని చదువనలయును, 


99 
9 


269 


చ, జననుతకీత్తి౯ గొమ్మయకు సామజగామిని సూరమాంబకును 
మనుచరితుండు సత్సురువమాన్యుండు భూసురనం శ కేఖరుం 
డన నుదియించెం? బెన్నయ. గుణా గణి వారిజప[తలోలలో 
చన యగ పోలమాంబ విలసన్మ తిం బెండ్లి యయ్యెం (బీతితోను 


ఉ. లాలితసవ్య౯ల శుణవిలానస, మిద్దికి నాన్నదంబు నాం 
జాలి పతిపతావిమలచారు చరి తకు నాలవాలమె 
నీలమునను సమానమగు లీతక9 ఛాతికి న్మది జాతకుం 
(బోలమ నన్యకామినులు వోలుదు బే గుణగారనంబునను. ౬ 


ణ్‌ (వ్రీతివిళుద్ధ సత్వు జ్ఞగుపెన్నయకును దలితాంబుజాస్య భూ 
జూతనమాన (వోలముక సత్క-నినజ్జనబన్గుమి తనం 
ఘాత (నుపోవకల్పత రుకల్ఫుణ్ణనం (బభవించె నెల్ల జ్ఞు 
ద్యోతసరత న.0మాగమవిధుద్యుతి సవ్యళాజనానురాగుండ్లో, ఆ 


మః పదుమూాక్లోరా నా డ్లమాత్య పదవిం (సాపించ్చి తత్సంప్పదా 
స్సదుక్ణో సత్క-విబంంద్లుమి త జనసం పతాక౯రి య సాధుస 
మ్మృదళుద్ధ పతిభాప పంచ్చితలనన్నా గ్వకస్థితిని నంత ఆతా 
భ్యుదయు్టై విలసి ల్లా నెల్లల్లు జగత్సూణ్నా కచ్చ కీత్తిణచ్చ వినిరా 


4. మానితసచ్చర్మిత్ర(కు)పమాన వముమానువషమౌానవంబు నం 
'తానకతుల మబి౯జనతఈత్మాప్రణు కౌభిమ తాత్లల విరాగి మెయి12 
మానవనాథభమాన్న్వతకు మను పమం_ర్తి సమిాను ణ్ఞంచ్చు ల 
శీ నిధి నెల్లనిని విబుభమిితు నుతింత్తురు సత్కపీశ్వారులు, కా 


ఈ, నున్యుపవై భవు ణ్ఞుభిగమ్మశుతి చోదిత భమ్మ్మ ౯వతి=- పా 
జన్వనిధాను జ్ఞుక్టిజలజాతహిత (వీయనందనుణ్జు వా 
గ్దన్యవి శేమనిష్ట పదసత్యయుధిస్థి.రుజ్లై వెలింగా భూ 
మన్యూకులో త్రము బుతిసమ్మ గత నెల్లణ్ణు ధన్యు ణ్ఞున్న తిని. ౧౦ 
7. నుదయించెం-ఆని చదువవలయును. 10. శళరత్స. ఆని చదువవలయును 
8. జెండిలి- గ్‌ 11. పదుమూ క్లోణుల_ ప 
9, సీతకు. ఫ్‌ 12, మెంఅని స 


270 


ఉం పాలితధమ్ము౯మోగ్టులా జ్ఞును పాలితనత్యపచోవి రాసుణ్జు 
క్ఞలిత పావకల్మ వనికాయ విశుద్దపవి తగో|తు కా 
మ్లేలిత సవా శా(న్ర్రునుతి మి తజనాంబుజమి తేమూ _త్తిలా ది 
గ్లాలితకీత్తి౯- నిక ఏలిరలమ్మీసమన్వితు కల జునవ్వ౯ రను. ౧౧ 


శ్రీయమరే లే 6రేవర న్తీ, పాదారాధ కు స్టైననల్ల పా చాయ్యకానిలి ఖతము 
(ఆ_స్తంభముమిోందనే వేజొక( పక్కను) 


చం క్రితశనియోాగలబ్ద మగు కేవలలమ్మీకి స్వీంగి గర్యప 
ర్వ్యతశిఖరాధిరూఢు లగువారల నవ్వు ననింద్యవమూ _త్తి౯- ని 
గజాతకలి-కాలక ల ముండు గావున నెల్ల ండు నిర్మ శాతిన్సి 
శిత మిత వాణి గావున విశుద్ధ యశోనిధి (చా)న కావునను.1కి ౧౨ 


న్‌ సకంది పాననీపొల1ఉ నికర మంబరగజ 

వియదిందు సం ఖర్నం దదిష్టిషునదమల 

సం|కాస్తివేల నిళ్చలభ _క్తితో దీప 
(మా)చం[దతారాక్కొ ౯మై వెలుంగ్ల 

నెత్తించెె ౦ బరమేశు నిందుశేఖరుం డమ 
శేకరచనర కిని (పొ(భూ?) ప 

కొలము (వీతితోడ నివేద్య మిన(ని 
ఘా?) ని (చిమా?) నొలకత్ధణా మిచ్చి 15 


నరసిజజననవంళ కేఖరుండు పురుష 

కారగు వుండు వంశ విసారకుండు 

గరణయిల్లండు నుచరితాభరణుం డిటు 

భాసురంబుగా ధమ్ము౯వు నేసి వెలసె. ౧౩5 


ప శాసనపు6 బం కృుళనడుము సీ (కీందిపద్యాము చెక్క్టాంబడియు 
న్నది. ఇటీవల చెక్కంబడినట్లు కనంబడుచున్న ది.) 
158. ఈపాదమందు యతి తప్పినది, 


15. ఈపాద మనన్వయముగానున్న ది, 
14. శక నృపవత్సర_ఆని యాండనలయును, ' 


యం 


271 


దిట్టకవి |పసిద్దిగల తిప్పననత్కవి సావ్యళాభొ ముండా" 

యెట్టనినం 16గవిత్యమున నెన్వరు వానికి సీడుగామిం దాం 
గట్టినగోచి దక్క నొకశకాని యు డాంప్పక య _త్రి=1 7కోటికిం 
బెట్టుట జావుకే బిరుదు వెట్టిన వానిక చెల్లు నువ్య౯రను. ౧౪ 


SI 1. VI288, 2834, 285 


శాప 


వెలనాటి చోళరాజు (పశంన కీ శ, 1155. 


చ. ఇల వెనాంట్టి చోడినృపు నిచ్చినత _త్తము దీని కన్యథా 


కం 


డలంచినదువ్వి౯నీతుండు మ(దం)బ్బతి దుద్ద౯ాశం జెంది 


వంద్దియా 
కులుండె డై 1కాలు పోలు సారం గొట్టిన విడ గాన కంద కమ 


నెలకొని రారవాంబుధి మునింగ్రి యడంగ్లు ననేక శాలనులు ౧ 


చెజువులు నూజు వన్న స లచింత్యము న్మతము ల్మగబోరములు 
గుజుకొని లతుగంగు లొకకోటికివాలయములు నజా[నకం 
బతునదివేలు వావులు స తాధ్వరములు2 వదివేలు (బహ్మ్మాముం 
జెతిచిన(య్సంతే వాత కము సిద్ధము దీనికి హింస నేసిన౯ం _౨ 


తనద_త్తమన్యద _త్తం 

బనంజనందు న్వద త్ర మెట్టట్లక రటీం 

పవియతం డజువదివేలేం 

డననరత మమేధ్య (కిమి*ఓయొ జనియించ్చును. 3 


16. చెట్టనిన-ఆని చదువవలయంను, 
17, యథిజా- 


$9 
1. కులుండయి. 99 


2, బావులు శతాధరనులు.ఆని చదువవల యును 
ల్‌, మెట్టులట్టులం 


ట్స మ మేధను క్రి మి-అని చడుననొప్పు 


272 


1 
నుదురుపాడు శాననము. డీ. శ. 1158 


చా, శ్రీరామా రమణీయ మున్నత (ర) థా...నాగోన్న తం 
చారామావృత నూ, రంబు మహాన్‌ యానేక నస్యావళీ 
[స్పార] మేత సమన్వితంబు ధరణీ సారంబు నున్‌ రాంకికా 
ళ్న్‌ర శీళుభదంబులన్‌ వుగులు-చున్‌ మేల (తిలోకంబులన్‌ొం ౧ 


కేం. గుణ గణ నిధి తత్పురివిభుం 
డనఘుండు గామయ తనూజు,... 
క్రొనరంగ నఖండ దీపము 
1[దిణనుయనకు నిలుపం(దొిజగ దీ ప్తంబనంగాన్‌. 


ఉ. ఖరకర తేజుండన్యయ శిఖామణి గామయపు తు విక్రమూ 
భరణు ఏరోధి వీర మద భంజను శరా దక ఏర భాసివి 
న్ఫురితయ ోర్థి లిన జన పోవషణుండంచు నుతించు చుండగా 
డొెరముగ "చేవ జీవునకు దీపను నిల్పె మనోము దంబునన్‌, 35 


నుదురువాడు శాననము, 
2 
సీ, (శ్రీమంతు లయిన నుద్దామ భుజోద్దర్యు 
లన్వయ వారి సీపోరకరులు 
రమణీ యమ చున్న రాంకి పురా ధీళు 
లుగ స్మిగహాంలు భాపాగగణ్యు 
లంగ జూ.కారు లుత్తుంగ గభీరులు 
మిత్ర పంకజ ళత పత హితులు 
నొండ పళ్ళిమము భూ మండ లాధీశుల 
సాద నరోజు మట్ట దనమూహి 


373 


ఆం మె అనుల కవుల నురజకపజూాచవిిర వూూరకాకాం 


భోజ రాజ ౫ంగా నది జలా[ఛ 
శుభ నదృుళ కీ_ర్తి కూరులు నాయక 


వరుణ దమ్ములిన గిరి పశ్చిమమున భకా 
యౌఘౌుండలాదటదుకుల నండి వెల 
రుదు కరు న 
“|, పేంటు సంగా మజయు ల 
నాఖవార కటల వ్‌ క్రాయువ్యుముంతుంల 
ననియంక భియుల నలషఘఘుభజుల 
శారు _పభుల గర్వ పర్వ -ఆారోాడకు ఆ 
యును. ని,” వాలు విసన హమ యయునకనంల 
ఆం U ATE 
మిలో 
వనర ల అలక ౫ ఇం. వర్మ _ైపతాపుల 
చు తంబు వడని కఆంసిద-మెంసన 
pn. లా ౬౬... 
బడి కృతి నిథిె తోం౭లు కొెడుకు తతకూాకంజుం 
బజొల్పుతో న టై ండ్తు నిల్పి కీ ర్రి 
[(చన్తుత- ఇన కదరా? ఆ ఫాన “ఇక్‌ వర 
“కను రక్తి హ— మిల్భ్బల్య్వ్వరృన లును 
వురులనుం బెక్టును గరము వేడ్క. 
నుల సకల జన యనోత్పువ యును నటు 
€ ce 
రది మను ముస్‌ిం(జు చరితంజబోలి 
ఆడ్ద క్‌ ్తిం రాకా గో నుతి 
శనాదిజణా ప చంద అతఈతఅారక యు) 
ఉంకాజాఖాబీతో 
ఖెద్‌ 


నుదురు పాడు శాననను, 
3 


శం. యేం స్తీ” 2224226666 9 6090226446 20 
2, ౨౨4 6 కమున్నున జో యూని 
లి ౧4౨5 నష్టిండ దీప(ము 


4. (భూనుతముగ రాంకి బట్ల బోయుండు నిల్పెన్‌. 
కోం. ఇమ్ముల (బ్రమ్మన బోయని 

తమ్ము డ గాపట్ల బోయ దర్శమి త్రీలో 

క్యంబులను నెగజె నతిబ్బ్చూ 

ద్యం బగుచును విబుధ జన నుతంబవై ధరణిన్‌. 


సీ. శ్రీ, రమణీయుం డాదార గం గాత్మ జుం 

డంగజూ 'కారుండు తుంగ భ₹ుజుండు 
మానవనిధి రాంకి మలయ యనుజుండు 

పోల నాయకునకు. బుణ్య్యవమౌా ర్తి 
వద్దమాంబకు ధర్మ చరుం డగు సబ్బయ 

యుదయించి బంధు నమ్ముదను గాం 
శర గజూంబరసు ఛాకర సంఖ్య ఈశా కాబ్ద 

తతి నుతిం జీకొని వితత యశుండు 


ఆ, వెం రాజ హాౌభీ కమర రాజ వందితునకు 
తేజమున నఖండ దీప మెం ల్తె 
దివసకరళ శశాంక ది గురుత్‌ శుండాల 
గణము గలుగు నంత కాలమునకు. 


నీ న్రీ/యుతుంజెతియమ నాయకు తనయుండు 


వలజట్ట వర వంశ వరనుండు 
దండి చాన వినోది గండయు తముంండు 


వెన్నమాంబ నుతుండు మాన్య మనమూ కి నన్నయకు 


కంం 


కంం 


కం 


కం 


275 


పీరుండు ఏరానతారుండు పజంచూరి 
ఫ్రర వరాధీళుండు నరనుతుండు 

గిరి పళ్చిమంబున గురు తరంబగు రాంకీ 
వురమున నెల కొన్న పుర జారునకు 


నల్ల లితుండు రాంకి మలయ మజుందితి 
లోక నుతుడు వైరి ధీకిః రుండు 
దిరముగా నఖండ దీపకం జెల్సీంచె 
దిర గుణుండు వంశ దీపకుండుం 


= 64484 6ీరిగి నలూరు ముట్టిన 

వారి ననిలోం దోలి పోట్లు డి అయ్య్యూర 

+... పరువు గంగా శీకన 

నరనుత శ ర్యమునం బొత్తునకు దొరలన6౬ కాన్‌, 


(శ్రీరమణీ యుండు విమలా 

ఇారుండు చతుర్ధ వంశ జల జూసప్తుయ వి 
సార యశోనిధి భారత 

పిరాభుండు నూంకం డతుల వ్మికముం డుర్విన్‌ = 


(శ్రీయుతుండు రాంకి కొండప 

నాయకునకు నెతీయకమకు నందనుండు జయ 
(శ్రీయుతు డఖండ దీపం 

బాయతముగ నె_త్తె శివునకచలితభ _క్రిన్‌, 


నుదురుపాడు శాననము 
శ 


శ్రీరమణీయులు విమలా 

చారులు ధర్శునయ విచారులు సుజనా 
ఛారులు చతుర్థకులని 

సారులు రాంకిఫుర. , .ఛారులుధరణిన్‌, 


కం, 


కం. 


276 


నుతినెగడి తదరణి 

పతులకు భ కేులయి పరమపౌరువనిరతుల్‌ 
మతియుతులు రాంకిపురవిభు 

లతుల దయాడాన విభవులగుచు ధర్మితిన్‌. 


గిరిబళ్చిమధరణీళుల 
కరుణం బంజెండు యిండ్లుగల రాంకపుశే 
z=] సరులుభ యకటకములనుం 

బరగిరి శ"ర్యమునెఅఆింగి బాత చర్మితన. 


సామజచ రా ంబరునకు 
సోమక ళా కేఖరునకు తూలిక్మి దిజగత్‌ 
స్వామికి రవవొ6 గా రము 


భూమి పళ _స్తంబు "జీవభోగము మహిమన్‌. 


(Journal of Andhra History and Culture Vol I No 2 Pages 


68, 74. The prose portions have been omitted. 


క, 


నర్గిషపెగ్షడ, (క్రీ. శ, 1159 


(శ్రీయువత్మీపియు నాభీ 

తోయజమునం బురై (బహ్మూ దురితేతరుం చా 

తోయజభవునకు శాలం 

కాయనగ(బుమ్రీ పు ధమ్ముః౯ కమ్ము౯ఠుం డ (నంగ్భాను. ౧ 

తద్దో[తమునం బుక్రై ధన్యుండు 'వెస్తడ 
జే(చిజేచికిం బురరధిలలామ 

కామనాంబకుం బు శ్రుం గాంతియు కుండు గోం 
కండతనికి నాచమ కతిముదమునం 

బుస్షై మేడండు జగత్పూజు ౦ డాతనికి జా 
మనకు జన్నించ్చిరి మహితకీ త్తి౯ 

ధనుండు నల్హంకు గోంక్క_౦ఈను బే(చియును వీరి 
లోన నల్ల య బుధ లోశనుతుండు 


వీ? 


చోడకన్న రవిభచేత సూయ్య౯ వంశి 

వయ్యు౯ చే మం[తిపదపియు వసుమతీ ళ్‌ 
చిహ్నాములుం బెక్కు 1విత్తులుం జిరతరముగం 
బడసి పురుపూ_త్త౯1గారవ (ప(వు)డం డగుచు9, 


చం బటజపగు 'శాకహోయన ములువ్వి౯ గజాంబర చం దసంఖ్యగా 
వణిలిన కన్యనం[కమణ వాడర నాధుదినంబు నందుం గ(0) 
(చౌ)ఆు్రలక్‌ భీమునాథునకుం జెలువుగ 4 చెల్సె నఖండదీ పకం 
బె(అుకువమంతి నల్హండు ది నేళ నుధాకరక తారక ౦బు గాను. 


న్వ _స్తినకరవవమక౯ంబులు ౧౦౮౧ గు నేంటి కన్వనం కాం _త్తినిమి_్ల 
మున (శ్రీమన్ల శ్రహామండలేశ్వుర కన్న రజేవచోడ (ము పహోరాజుల సెగ్గడ 
నల్ల పెడ కం చెజ్వుల భీమేళ్వర డేవరకు నఖండదీవమున కు" నిచ్చిన 
ముదవ్రలు పండేం్మడు ప్‌నిం బయిం బెట్టకొని రయొడయరి యాచం[ద 
తారకముగాం దనపుుతాను పవుతిక మునర నిత్ఫమానెండు చెయి వో 
యంగృలవారు, 


శా ప 45 


కొవున, కీ శ, 1160 
జాణ 


ఉం (శీరమణీయ్య]నముంకు వళీకృతలోకుండు విపవంళని 
సాగ ణఆకారణుం౦]1స విలసద్దుణభావణుం డిహ (జన) ర 


అనీ 


తయారతుం డు_త్తమో త్తముండు గౌతికగో తుండు గొమ్ముకరి ధ 
మూ రుచరి తుండ ప్పెరువంగూరిపు రీళుండుధన్యుండు(న్న త్రి.౧ 


1. పుతషాథలా - ఆని చదువవలయును. 
2 (పెఢుండగుచు - నన 
ల. చెలునుల _ ఆని చదువవలయును, 
శ జెల్వుగ - న 

రం శకం హ్‌ 

6, పాతిక మున క 


878 


ఆవసుథామరేశ్వరున కన్యయరత్న (ము కొమ్మ మాంబకును 
భూవినుతుండు వి (పకులభూవణుం డుద్భ వమయ్యె (గొంక్క్రు) ఛా 
(తీవిభునంద్ది వి గహ హి(యృతిస్థిరచి (తుం డ్రి మాత్యరత్న వరా 
త క నుంకుగో (త పవ్మితుండు ధా(తుండి త యిని, ౨ 


గురునిభుం డయ్యమాత్యనిధి (గ్రాయనపెగ్గడ కంబుజాన్యయం 
బురుసహాద శాశీ గేతమకుం బుతుండు గాతికగో[ తుం డంబుజో 
దరపద భ _క్రియు కుండు (వతాపది(నృేళుండు గొంక్క-ఛారుణీ 
త్ర రునకు నన్టివి హి (వనన్న మనసు్కుుండు గొవ్యు డిమ్ముహీని,3 


రమణీయ్యకిధనద పురవర 
మమరంగ నిజరాజధాసి యయ్యుుండ్డంగ నక 4 
రము నెల్లూరును లోపుగం 


గమ మునరంగ్ల చేల బావహుగవగ౯్లు వెలయను. లో 


వననిధి పర విత వూాదింగల 
యను శివాలయము లెన్ని . స 
చనకలశంబులు చెట్టిన 


యిన నిభుండగు గొంక ఛారుణేళ ఏరు చేతను. = 


అనుపమ ముగు బండారము 

ననఘంబగ సంధి విగహి. ఎ బే 

కవ్కు-ని (యాగ ంబులుం చేజము 

గొన కొని వడసిన యమాత్య కొమ్ముండు (వీతిన్‌. ర 





1. రనుణీయ = అని చదువనలయూను, 


2 (బంధు) ఆని యుండనో పు, 


5. ఇచటఛందోభంగమామెనదడి. నోవిద అనికొని గోవనఅనికాని యుండనో పు. 
ఓ. ఇక్కడ ఛందోభంగము గలిగినది _ సరియెనపాళము చింత్యము. 


279 


చ. కరగజఫేందు సంఖ్య శక కాలము వొల్పుగ భావపట్టు ణే 


క్‌, 


కం 


(వరన్సి నఖండ దీపమతి భాసుర లీల వెలుంగనిల్పె వి 
_స్తరమతి తల్లి దం[డులకు ధమ్ముళవుగా శశి తారకంబుగొ 
గురుభుజుం డిద్ధవిశ్రముండుం గొమ్మన పెగ్గకడ ధన్యుండున్న తిని 


న్‌ £. 1 IV. 181 


శాస గ 44, శక్‌, 


భూరమాదేని శాననము, 


అమలపరూాధి చం దుడుడయంబయినట్టులపోలె వారిజూ 
తమున విరించి పుట్టిన విధంబున కాంచన ధారుణీధ-రేం 
(దమున సురావనీజనముదితంబయి యొప్పుగతిం జతుర్ణవం 
శమున జయించె న్మూగరివు నైన్యజయుండు ధనంజయుండిలన్‌ . 


ఆతని వంశంబున వి 

ఖా్యాతులు వర పతులనేకు అరిగిన బుక్తైన్‌ 
జత (బోడ య్యా ధీశుండు తత్‌ 

భూతల నాభథునకు గండ భూపతి బుక్ట్వెన్‌ 


ఆమనుజాధినాభునుతుండె యుదయించె విరోధి గోతసు 
(తౌముఃడు, శ తువద్భుహి మ ధాముడు వా తవ కంనగో మినీ 
రాము. డరాతి పంక్తి ముఖరాముండు భీకర విద్విమత్సురీ 
భిముండు వైరిసించాబల భీముండు, ముమ్ముడి భీముండిమ్మ హిన్‌. 


ఆతనికి నరజతీ నా 

ధ తటి మణి పభావి తాన విభూవీ. 

తృత పదవద్నుం డగు దథీ., 

శీతి పతి యా సూర సాని కిని దనయుండె 


280 


క. శారద సీరద పారద 
నారదకుం"జేందు చందన శీలి జనమా 
జార తుపూర యశ్‌ ౩పరి 
పూరిత దిక్కూండు గండ భూపతి బుర్షైన్‌. 


క. చండ త రాత్మీయ భుజూ 
దండ స్థిత మండల్మాగధర. . మాత వే 
దండ శిరశ్సు ంబిత... 
మండిత మల్లి ౦డు గండ మండలికుండిలన్‌ 


చ, హరునకు గౌరి వోలె జమదగ్నికి రేణుక వోలె చోడ భూ 
వరునకు కొమ్మవోలె దళ వక్రవి భేదికి నీతనోలెనై 
పరగాను భూరమాంబ గణభాసుండు గుండ నక్మాగగ ఇస్టం డ్రై 
(ఇలియటు శాసనములు. 1సం. 720-722 పుటలు) 


పావులూరి మల్లన 


తెనుసభావలో వెలసిన శా(హ్ర్రీయ్మగంథ ములలో పావులూరి 
గణితము బహుళ | పచారముం బడసినది, ఇది యార్మధజై నవాజ య 
మునకు సంబంధించినది, అంధ జై నవాజ్మ యము నందలి కావ్యములు 
నళించిననుు ఇా(ప్ర్రీయ, గంథములు నిత్య వ్యవవారమున కుపయు_క్షము 
లగుటచే నిలిచినవి. (కీ, శ. 9న శతాబ్ది నుండిన మహాఏరాచార్యుం 
డను జై నపండితుండు సంస్కృతములో దీనిని రచియించెను. “గణిత 
సారసం[(గబాము "” అనునది దీని సంస్కృత నామము, నూూలము 
నుండి పద్దతులు, సూ తములు (గహింపంబడిస వే కాని యుదాహొర 
ణము లన్నియు కవి న్వంత ముగం గల్పించినవియే. దీనికిగర్హ పొవులూరి 


281 


మల్లన. ఈతండు తేన నంళ (క్రమము [గంథావ తారికలో నిట్లు తెలిపి 
యున్నాండు. 


శివరన 
మల్లన 
| 
శ్రివ్యన చిమ్మున సూర్య దేవుండు [వోలన 
(భార్యగ "రమ్ము 


| మల్లన (గంభథకర్త 


మల్లన కమ్మునా౭టి లోని పావులూరి (గామమున కధిపతి 
యనియు, సుకవిమల్లుండనియు. చెలియు చున్నది. మజియు క్‌త్రని 
తాత మల్ల న, 


శ్ర్రలలచేళుం డంధనృప కేఖరుండై చను రాజరాజభూ 
పొలకుంజేత వీఠపుర పార స పిమున న్నవఖండవాడయన్‌ 
(పౌలు విభూతితో. a భూరిజన న్లుతుంజై న నత్కళా 
వ్‌లుండు రాజపూజితుండు, శివ్వనపు తుండు మల్ల (డున్న తెన్‌ + 


పై పద్యమునకుం గొన్ని తాళష్యత్మపతులలో నున్న శివ్వన 
వుతుండ మల్ల నాఖ్యుండన్‌॥! అను నపపాఠమును (గ్రహించి పూర్వకవి 
చరిత్రకారులు పద్యము నందలి రాజరాజు (కీ, శ. 1022-1063వజ కు. 
బరిపాలించిన భారత కృతిపతి రాజరాజ న రేంద్రుండే యనియు, నందుచే 
మల్లన నన్నయ నమకాలీకుం డనియు నిర్ణయించిరి. ఇపవాలకాలము 
వణుకు సారన్వతవిమర కులు దానినే ,గహిొంచిరి. కాని యిటీవలబవాు 
తాళపత్ర గంథ పరిశీలనమున * శివ్వనపు( తుండు మల్లండు ” అనునదియే 
సరియగు పాఠమనియు “* మల్ల నాఖ్యుండున్‌ "ఉన న్నతిన్‌ అనిన యన్వ 
యము కుదుర దనియు నిర్వివాదముగా నేర్పడినదిె చానితో గణిత 
శాసహ్రుకర్తు తాత యగుటకు బదులు మనుమండై నాడు... తాతకు 

86 


శ 


మనుమనికి రెండుతీరములు పరిగణించి, కీ శ, 1100 (పాంతము మను 
మండగు మల్లన “కాలమని నిర్ణయిం చినారు, 


కాని పద్యమునండలి రాజరాజు తూర్పు చాళుక్య రాజగు రాజ 
రాజ నరేందు౭డే యని చెప్పుట కాధారము లేదు. మతీయు నందు 
చీర్కొ_నంబడిన నవఖండవాడ వెలనాటి చోడరాజగు పృథ్వీశ్వరుని 
విఠాపురము శౌొననను వలన (క్రీం శ, 1186 లో నాగ్రామ మచ్చటికి 
కుంతీమాధవస్యామి కర్పితమైనట్లు తెలియుచున్నది. ఇది యెట్లు 
నంఘంటిచినదో తెలియరాదు. ఇంతకు నీ పద్య మున కిదియే పాఠ 
మాయను యనునూానము గలుగు చున్న ది. (పలికరణము వద్దనుండ 
దగిన పావులూరి గణితమున పాఠ భేదములుంకుట యాశ్సర్యము 
కాదు. ఇందులో నెన్ని యో మార్పులు, కరార్పులు, చేర్పులు, తీర్సులు 
కన్సట్టుచున్న వి. పద్యపాఠమిా [కిందివిధముగ మొదట నుండనోవును, 
క్‌ (శ్రీలల-నేళు డం(ధన్ఫప శేఖరుండై. చను రాజరాజ భూపాలకుంజేత 
ea పార క్రమున న్నవఖం్మడ వాటికన్‌ (పోలు విభూతితోంబడసె 
భూరి జన న్తుతకై సన య స క రాజపూజితులు శివ్వ్యనప్యుతుండు 
మల్లండున్న తి తిన”. నవఖం[డవాటి, థోట'పురి యనంగా నమరావతి నాను 
కాొొనియు౦డు (వేళ ముం ఇదె కమ్మనాటిలోనిచే. పావులూరు, [గామ 
వింందులోని జే-నవఖండవాటి (ప చేళమునకుల జివ్నాముగా “(పోలు 
నాటీలో నవఖండవాడ వెలసినది ఒక రాజకీయ విభాగము కొంత 
"కాలను (ప్రసిద్ధి చెంది పతనమైన 'చెనుక్క నాయాభాగముల నామములు 
శామరూపముగ వెలయుట వింతేకాదు. శాతవాహూనపార-న తారా 
గుదవోరవివయ గూడూరు మొదలగునవియుదాహరణములు-ఇంక 
నిందలి రాజరాజు కూడ రాజరాజ నన౭ేందుండే యనుట కాభారము 
లేదు. కన్నడమున గల గణితశా(స్ర్రుమునుం జూచిన యిది స్పష్టమగును. 
కన్నడమున రాజాదిత్యుండను రాజకవి (కీ. ఈం 1120 (పౌంతేమున రచిం 
చిన రాజూ దిత్వ గణితమునందలి పద్యములను, మల్లన పద్యములను 
చూచిన నోకరి నొక రెట్లనుకరించినారో తెలియ్య గలదు, 


లిరికీ 


రాజాదిత్యు డు మల్ల న. 

క. ఆదటింలోకహీతార (శీవల్ల భు ననవరతము 
మృదుప దలలిత(ప్రసన్నగంభీ రార్థా భావంబున నిలిపి ధరణి (_బుఖ్యాతమగా 
స్పద మెనెభఖాస్క-ర దేవం * నే వినిపించెద గణిత 
విదితవ్యవహారగణికమం విరచిసిదం, (పావీణ్యులు సంతనింప రాజాదిత్యా 
ఎనిసీదగుణి రాజాది విమలంబగు రాజాది 

త్యనెనురు చిరమప్పగణిత తత్త్వ జ్ఞ ఆయి తం త్యమాగుణియించంగ నేర్చునతనికి భూలో 
జనతోపకారదొల్‌ మెటి కములో ని వ్యవహారము 

జనెనల్‌ వ్యృవహారగణితమనె మెచ్చదఠార్‌ అనుర6గనెప్పూుడును కరతలామలకమగున్‌ 
ఛారుణియుళ్‌ సకలబుథా ధారుణిలో లౌకికకవ్యవ 
ధార మెనల్‌ స్వల్పమాగియుం వ్యవహారా వోరంబులం గానంబడును నది యొట్లనిన్‌ 
ధార మెనల్‌ సార మెనల్‌ . ఘోర నిశాటవనంబుల 


(శీరాజాదిత్యనర్థియిం విర-చిసిదం సీర జుసఖుం డుదయళిఖరి నిలిచినభంగిన్‌ , 
త్ర) రాశికముతాళ ప్యత్య్గంథ నం ఖ్యంది.2277 


పై యనుకరణములను బట్టి మల్లన (క్రీ. శ. 1120తరువాతి వాం 
డని తెలియుచున్నది. మజియు కొన్ని (పతులలోగల * ఘనుండు 
(వతాపర్ముదుని పట్టణంబున పట్టుమలగ ఏడుపరగ విడిజె '” అనుపద 
పాదమునలన నిది (పథమ [ప్రతాపరుద్రుని కాలమున ననగా డీ న్‌ 
1158-1195 |పొంతేముల మధ్యరచిత మై యుండవచ్చునని తోచు 
' చున్నది, మజియుసీగణితము కరణీకవృ త్తికి ముఖ్యమైనది (క్రీ. శ. 
1145 లో గోపరాజురామన క రణీక వృత్తులను నియోాగుల "కేశ్చాటు 
చేసినన్న విషయము (పఖ్యాత మేగదా |! కా౭బట్టి యా |గంథరచన 
కీ. శ. 1160 (పాంతేము కాందగును.. ఇంక నొక "తాళ షత పతిలో 
1609 (క్రీ. శ, సంవత్సరనంఖ్యను చెలుపు సీ [కింది పద్యము గలదు, 


క లమ నున్న యు నాణును 
నిమ్ముహిలో నొకటి బెట్టి యిందులలోనన్‌ 
'నెమి్ని 6 (బభ వాది గూడిన 
నమ్మ తముగం జెప్ప వచ్చు ళకవర్ష ంబుల్‌. 


బది పాఠభేదముల వలన మార్పు చెంది యుండవచ్చును. ఇద్‌ 
1069, 1096 లో నేది మైనను (గ్రంథరచనా కాలము 1147, 1174 


రీర్రెశ 


అజా చరిత కారుల తలంపు. (మాడుం౭డు. (శ్రీ దేవరపల్లి వేంకట 
కృష్ణా రెడ్డిగారి వ్యానము (తిలిజ్ఞ. తే 1-8-1949ద్సి 


నాగచదేవభట్టు "లేక నాగ చదేవకవి, 


ఈతండు రచియించిన తెలుంగ్నుగంథము లేవియుం జిక్కొ..లేదు. 
ఆమరమునకు నీతండు (వాసిన తెలుంగుటీక యొకటి మొతము లభ్య 
మగుచున్నది. అందులో [ప్రాచీనమైన తెలుంగు పలుకుబడి గలదు 
అవతారికా భాగము లేక పోయినను * నాగచేవభ ట్లో పాధ్యాయకృత 1 
మని స్పష్టముగా నందు గలదు. 


ఈ నాగజేవభట్టారకుని చేరు (క్రీడాభిరామము వలన నికై 


జ 
ఆక పడుచున్న ది. 


al ఈ రన మెత్తు వేదములు (హీవహియోంచుం బురాణజాలముల్‌ 
సౌరభ హీనమహొ నుపనివత్తులు వెంబడు నాగమావళుల్‌ 
గారవముల్ల సిల్ల సిరికాకుళనాథుండు నాగ దేవభ 
ట్లారకు నింటయిట్టి |పకటంబగు వేడుక నారగింపలోన్‌, 


(క్రీ శ, 14834 (పాంతముల విలసిల్లిన (స్‌ వ్యాఖ్యాత కోలా 
చల మల్లినాథసూరి తన వె శ్యవంళ సుధారక్ష వనమున నాగ దేవభ ట్టారకుని 
యమరటీక వేర్కొనుటచేత నాగచవభట్లు మల్లి నాథసూరెకంకు 
ముందు కాలమున విలసి'ల్లెనని తెలియుచున్నది. ఈ [కింద వివరించిన 


శాసనోదాహృతులను బట్టి చూడగా నాగదేవభట్టు గొప్పపండితుం 


డనియు6 గవి యనియు. చెలియుచున్న ది. 


ల్తీరకి 
తా సనో చా హా తులు 
కీ. శం 1149 నాంటి దాశాౌరామ శాసనములో 


ఉ॥ అంబాజగర వంక యుల హార దయం బట్టపఫుమెట్ట య గహో 
రంబుగ నిచ్చి యంద యుకురాజతిఖామణికి న్హురున్నివా 
నంబెనగంగ నిల్చి విలనన్నతి నొప్పిన దండనాథర 


త్నంబగు నాగేవ విబుధ స్తుతు తమ్మ్ముండు [వోలండున్నతిన్‌. 


(కౌననవపద్యమంజరి (పథమభాగము పుటళిక.) 


ఇందలి నాగబేవ విబుధ న్యృతుండే నాగాదేవభఛట్టో పాధ్యా 
యు6డుం 


డీ. శ, 1154 నాంటి (వేంపల్లి భావ నారాయణస్వామి యాల 
యములో నున్న తొననఈులో నాగ బజేవకవి (వశంన గలదు: , =. 


తస్మాత్‌ స్వ(పతిభా (పభాొవ విజత తయ్మాకళ్యపఃకళ్య పా 
సూనురా. నురి వానవద్య చరితో నా చై ద్యవిద్యాధరః 
(శీమాన వంశ కరో మనీవి.పరివన్మా న్యోవదాన్యోభ రత్‌ 
సూర్యో ధే ర్య సిధినస్సయేవ సువ్బాదాంసం'తానసం తానకః, 
చత్య్వారళ్చతురాహారేరిన భుజా_స్తం భా_స్తనూజా స్తతో 
గంభీరా మధురా కళానుకుళలా న్యభ్య_స్తకాస్త్రాగమాః 
జూతాళ్ళీత మరీచి ఏచిని చయభా యాచ్చ కి_ర్తిచ్చవి 

చృన్నా శేవజగత్కు_ టీరకు హరాన్సద్ధర్థు కర్మా దితాః 
తెపామేవ సుశీల శాలిమన సా జ్యేష్టోగరిష్టో గుకై ః 
(వాఢథపండిత మండలీ పరిభ్యృథః 

శ్రీ/నాగ బేవకవిః 

సాను[పాసన విలాసకావ్యర చనా చాతంర్య ధార తీరాక 
(టైహ్మా చావపికలా కి లావకుళ లో నిర్వాజ్యమాలింగితః. 


న్‌ 1 IL. Vol. vl, No 156. (Bapatla) Page 78. 


బీర్‌ 


భాస్క-రునికేతన. 


ఈతం౭ంకు తిక్కన సోమయాజి సెద్దతండి భాన్క-_రుని కొనూ 
రుడు. కావున సీతని భాస్క-రునిశేతన యని వ్యవహారించిరి. 


ఈతండు కవి మొనట్లుగా దశ కుమార చరి తమున శీతన 


చ. కవితకు ముఖ్యుండీతండనం గామితవ స్తువు లిచ్చువాండు నా 
నవరస భావకుం డితండనన్‌ పురుపార్గపరాయణుండునా 
నవునన రాజనీతివినయ జ్ఞా డితండనం గీ_ర్తిదందికా 
ధవళితదిక్కు.2. నెగ జె ధన్యుండు శేతన మంతి యిమ్ముహీన్‌ 


అని [పళంసించినాండు. ఈతని కృతికాదంబరి. సంస్కృతమున గద్య 
కృతులలో మేటి యనందగు నీ-కాదంబరిని కేతన పద్యకృతి గారచిం చెను 
ఈ [గంథర చనము శ్రీ శ. 1260 పాంతేములకు ముందుగానే జరిగి 
యుండందగును. అట్లు కానిచో కాదంబరీ దశకుమార చరి తలలో 
మూలఘటిక కేతన రనన త్రరమగు కాదంబరిని వీడి దశకుమార చరిత 
మును చేకొని యుండండుం 


ఈ |గంభము లభ్యము కాలేదు. కాని పెద పొటిజగ్గ్షన |పబంధ 
రత్నాకరమున నొక్క. సీసపద్యమును కస్తూరి రెంగకవి తన రంగరాట్‌ 
ఛందన్నున నొక గీత పద్యమును 


“నామమే యంకతలంబుం. జేర్చి వలచేశన్‌ మాలికన్‌ చాల్చి కః 
ఆను పద్య పాదమును దావారించియున్నా డు, 


ఉచావారణమును బటి దూడ నిందలికవిత ,పథ్‌ నసముగాొ 
ఉం ( టీ 


నున్న ది. 


ఈ కౌదంబరిని కన్న డభావలో నాగవర్మయను కవి (క్రీ, శ- 984 లోనను 
వదించి యున్నాడు. వుట 107. 





ఏ8 


అమృత నాధుడు 


ఈ తెలుంగుకవి రచించిన (గ్రంథము లేవియు చిక్క లెదు. ఈతండు 
మెలమ భీమనను గూర్చి చెప్పినపద్య ముక్క_టి * కాచనబనవన ” తన 


గ కవిసర్ప గారుడమున న నిట్లుడాహారిం చినాండు. 


శనలకు[పానమై(తి: లత్మ్యుం. అమృతనాభుఃడు, 


క, వనువుతి చిరకాలంబును 
మ 
మళకంబై వునుటకంకు మదకరి కుంభ 
(గ్రననంబగు సింవాంటబై 
మనలుట యొక గడియచాలు మైలమభీమా | 


ఈ మైలమభీముఃడే (పసిద్ది కెక్కిన వేములవాడ భీముకవిచేత స్తు 
తింపబడిన భీముడు. ఈతని కే చిక్కు.భీముండని చేరుగలదు. ఈతని 
శాసనము (కీ. శ. 1168నాటిది చాతౌరామమున కలదు, అదియును 
పద్య మయ శాసనము. ఈ భీమునతల్లి మ్రైలమదేవియొక్క.. శాననము 
చాహూౌరామమున గలదు. అది శా. శ, 1021వ సంవత్సరమున 
దాతా రాము భీమేళశ్య్యరునకుం బెట్టిన యఖండది పదానము తెలియం౭ జేయు 
చున్నది. కాబట్టి యీత(డును శ్రీం శ 1150-60(పాంతమువాండు కాం 
దగును. అవమృతనాధుండుగూడ అప్పటి వాంజే యగును. 'వేరునుంబట్టి 
శై నుండని యాహింపందగినది. 


యునవువ్య భారతిలో నీకవినిగూర్చి (వాయుచు సీతండు [క్రీం త 
1050 పాంతపువాండని యాహించుట కనకాళశము గలదని శ ఈ 
65ని, డానికి కారణము బ్రలియటు శాసనములయందు నొక చోట మైలమ 
భీమన (క్రీ. శ. పదియవళ తాబ్టి వాండని (నాయబడి యుండుటచే నట్లు 
(వాయబడినది. కాని యావంళమును గూర్చి (పకటిత ములైన శాసన 
ములను బట్టి దూడ. (కీ శ్ర,.1160 (పాంఠతమగుటయీ సమంజన మగునని 
తోచఛుటభే నదియే నిశ్చయ ము చేయంబడిన్లది. 


2806 


వేములవాడ ఖీవుకవి 


(పాచీనకవులలో (న్ట్రీనాథునికి ముందు బహాుజేళములుతిరిగి 
రాజులను దర్శించి, శాపాను గహ నమర్థుల్తె న కభులలో వేములవాడ 
భీముకవియుకండు. ఈతని తొలుత స్తుతించిన వాడు శ్రీనాథుడు. 
ఈతడు క్రీ, ఈశ 1100-80 _పాంతముల విలసిల్లైనని పూనపాటిరాచి 
రాజ విరచితమాలికను బట్టి నిర యించితిని. (చూ. భారతి. 26 
సంచిక 8, పుటలు 187-189) మజియును కవిజన్శాశయ మోతని 
కృతికాదనియుు నది మల్లియ రే చనకృతేమనియు గ విజన్యా శయ వీథి 
కలో తెల్పితిని-(చూ. కవిజనా శయము వావిళ్ల మ్ముదణము) ఈతని 
కృతులలో రామగో పాలచరితేమనుద్య Ye కావ్యము చనేండును మతియొక 
కవికృతిగా లభ్నమగుచున్నది. తెలుగున మొదటిద౦ (రి కావన్యర చ 
య. స పప జ ERIS గూర్చి eo Se 
రాఘవ పాండవ యమున స్పష్టముగాయ జెప్పియున్నాండు. మజియు 
నృసింపాపురాణము, శతకంఠ రామాయణము నను "రెండుకృతులు 
లకుణగంథములయం దుదాహూతము.లై నవి. అవియును లభ్యములు 
కాలేదు. (శీవీశేశ లింగము పంతులుగారు వేములవాడ భీమకవిని, 
కన్నడబసవపురాణ్గ కృతిక _రయగు భీమకవిగా నిరూపించుట యాభార 
రహితమై యున్న ది, భీమకవి రాజరాజు చోడగంగు, చొక్క నాథుండు 
(పశ్సిమచాళుక్య దండనాయకు(డు) నల్ల సిద్ధి ముదలగప వారి నమ 
కాలికుఃడు. లభ్యము లైన పద్యములను బట్టచూడ గా సీతండు త్లివకవి 
నంపదాయము వాండని నిరూపింపనగును. -ఈ తరువాత భీమకవినిః 
గూర్చి తెలిసిన సాధనసామ గినియబట్టి అప్పకవియాం[ధళబ్ద చింతామణి 
కొొజుకుం గావించి కథ యంతయు కల్పితమని న్పపష్టమగుచున్నది. 


(పాచీనకవులలో నీత డుద్దండకవి యని (శ్రీనాథుని 
“ వచియింతు వేములవాడ భీమనభంగి 
నుద్దండ లీల నొక్కాక్కమాటు 
అనువాక్య మే 'తెలువుచున్న ది. 


క 


289 


వాండిమినల్ల సిద్ది జనవల్ల భుండోర్చిన రాజుఫీతులైై. 
యోూండురం గానకుండ వృవ భాంకముంబెట్టికొనంగ జూచితో 
నేండిది యేమినీ వనుచు నెచ్చైలు లెల్ల వాసింప నంతలో 
మూూండవ కంటితోడిదొరమూూ _ర్రినసహించిన (_మొక్కి-రంగనల్‌ 
మూనవ నాధథుండుగంగా 

స్నానములను సకల విదిత డదానములను, 4 


శరణయ శాననము డీ. ౯. 1161. 


(శ్రీజయలవీ, = = కబురమండలి కాన్వయాబ్ద బే మధామః 
న్‌ భవజతమహాందో(జృయతికులోత్తుంగ చో డగాంకనకేందః౧ 


ఇట్టి శీ గొంకళరాజులకిష్ట భృత్యుంచై న(న) 

త ణఇయనామావలళి యెట్టి'జె. కి 
(శ్రీవిలన ద్వి లాసజి(జి జమ్టునిే నహినీమకిష్షుచే 
చేవనమాను చేత నరాీవ శిఖామణి బీీత థాన్యబా 
టీవరవృ త్తి శాననపటీ యసినాంటగి మేలునాయక 
(శీవిభుండొప్పెంబో తయవళీకృత నజ్జనలోకుంతై. భువిన్‌. 9 


జిత "కాళి ధూ బఛచాడకుం 

బతి పోతయనాయకునకు భావజరాజ్యా 

విత లతీంయుదయ మయ్యెను 

సుతను (శీవిజత రంభ సొక్కమ ధరణినిన్‌. త్రో 


మితగుణాశీలరూపములె1ేమేనక నూవ్య౯ళి రంభ బోలి శం 
స్తుతి కెజువట్టమై వెలయు సొక్క_మ శీలమునందు మానపీ 
వితతి నధఃక్క-రించి సుకవిద్విజ బాన్టవ (వంది బింద్రస 
మ్మతపఫ్సిపులా _త్తక-దాన2మహి మం బధడాల్చినభన్య వెంప్పుననుం 


I. వూర్లబిందుప్రా సన, నృనింవా పురాణము: 
"ఓ, పస్పాారే.యతి, 


ల? 


కం 


శం 


క 


శ 


290 


ధర నసనదవోలివడ్డో 

శ్వర జేన(ర) న_త్తజాకియ (దివగ్దల ఫల శీ 
కర సొక్క_మ మా "హిశ ర 

పరివార (హ్రీ లలోనం (బస్తు (తిం) డనకెను. ౬ 


నురవనితావిలాన య (గుసా) క్కువ కుద్భవమైరి దేవతా 
వరను(నం జేసి) వీరభటవంళ విరాముణ్ణు(క్రాముణ్జును మహీ 
నరనుత శెయ్యజమూ _త్తి౯ సరనణ్ణును గోకమహీళు జేవిమొ 
పరగిన ల(మ్మీ) బేవియనం (బ స్తుతి కెక్కిన కావుబేవియునుం ౭ 


నరనుతరాజకలాగమ 

గరుజ్జు గులోత్తుంగ్ల చోడనగొంకధరి తీ 

శ్వరుం డీళ్వురాంళ మగసటం 

జరగిన శ 'కామి"జీవి పొన్వ౯తిం బో లును. భో 


శామాంబిక నిజ్యాగజుగ 

గామని పరభటవారని ., .. మన. . .బుధఢథచికి 

నామణి నన్వయవనజన 

భోమయణి......0 దగు చభోమణి చేజును, లా 


అనిం గం (ఇఆజులేోకోటను ' 
గణవతిమై న్యంబు నొడిచి భునుగాంకయుహీ 
గ్రనలకుం గాముహై 5 ననియె గా ముజ్జు మహీమను. ౧౦ 





1. రూపముల. ఆని యుండనోసు, 

డి పిపులాతకొదాన. అనిచదువవలయును 

రి ఈ పద్యము మొదటి ఆ0డుపొదములకో సరియ్తనపాధన్మ దొరక లేడు, 
జీ ౩ెఆ్య్వుల- అని చదువవలఅదమును, 

ల్స్‌ నాముద్ణ్దయి. 93 


991 


క వీరుణ్ణు నరనయచోడిమ 
పీరాజేం[దుణ్బు మెచ్చ (నే ?) లూరి యనిని 
శూ(రా 9) రిం జెడరాయని 
వారిధిసార నెగిచి దై_రి(వగ్గ్ష౯ాముం జంప్పను, ౧౧ 


కం నరణాయకె 3 -మం(ంపనయ 
గురుడ్డు గు(లోత్తుంగ(వోడ) గొంకధర్మి తీ 
శ రరుణ్ణను. ఉచ 3 == చ్చి యి చె ర 
బరగిన జేవరణము గొణపడుమటిలో నను, ౧-౩ 


క పరగళ కాబ్బములు జగ _ 
త్క-_రివియదెందుమితినొ(న్సరంగా నివు హొ వి 
సు రదు_త్తరాయసనం(బున,) 
గిరిపళ్చిమ జేవరమునం గ్‌ _త్తజణ'నం దనెెను ౧౩ 


మ్‌, వరగో కేళ్వరనామ భేయముననవ్వజాజ్ఞుం (బతిష్టి 
_స్త్పిరత న్ని త్యని వేద్యభూసురభు(జ)రిద్దీ పాత్ధణ మై మయొప్పంగా 
శరణణ్తీటం దటాకమనమును ధరయు ళళ్వ్ధత్రైలయం తంబు నా 
న్ఫురదిందుద్యుది కాంబరామ రకు భిద్భూ తారకంటై చనను.౧౪ో 


వసంతతిలకను-. న్టీ/రామ రామం (దిప శే ఖరవిమ్హముూా గతిక 
వీరాగగన్య భుజవి కము పా _త్తిక వేంద 
మారారియం[ఘీయుగ వమోానన రాజహంస 
కారున్య( ద్రాననహాకారమహీజరా(జ) 


నీ, అ దిపశ్చిమభూమియందు (పసిద్ధమెై 
జీవపోవునరి సేయు జేవరంబు 
భంండనభీమండి. ..... బడీగ్‌ొాలాజు౯ను మోలం 
బేవ్కు_గయ్యములందు. క 


6, -భువర్తము తరుచాతి యకురతు సం చేహిస్పదము, 
7 నాఆగపాదమలందును చీవధియక్నరము దీర యు? నుచ్చరింపజ'తెను 


లిర్రిల 


బతీ మెచ్చీ శాననబదంబుసే ...... యుడు 
నందుగో కేళ్వర దేవరనిలికి 
వరకా..... .నిలమ్మీ వల్ల భువల్ల భి 
గామి చేవుల వేర గట్టి చెఆంవు9 


రుదునకు నిచ్చి ధమ్మాా౯ భివిద్ధిగాంగ10 

దీ(వృవ _తీ౯ కిగానువు (దిఢమునేసి 

భూసురో త్తమ వరులకవ భామిదాన 

మిచ్చి న్నీ ందు సిలిపీ తాని _న్తవట్టు. ౧౬ 
సోదరీపతులడానంబు శాశతముగ 

= = మేముగొను వా_త్త్‌యె ధమ్మకము 


క. పరమ పరుండైన గొంకీ 
న్యరునిం్మబతిప్టించి ధమకాపరుండా లమ్మ్మీ 
పరుండె సాక్కవ సరణాయ 
ధరదానము భూసురులకు ద_త్తమువేసినూ, ౧౭ 


క, పరిమల,.. అఖిల 
పరిగిన పంచమహాోళ బ్ర (వణవంబులతోం 
గరమొప్పు భూప ఘుంెకకుయు 
నరనయగొంకీశ వ్రగునికి(ళ్యృము యిచ్చెను. ౧౮ 


క. యమడలను దదూబచాడ 
(గమమున పండీశ రమునం గడుధన్యముగా 
నమరం గొంకీక గరునికి 
విమలంబగు దీవవ త్తి౯ వలయంగం బెశ్రైనుం రికా 





5. పోవణ యని కవిపృదయము కాని యీూయాపయు సాధువుకొాదు. 
9. రెండు మూండు నాలుగు పాదములకు సరి యయిన పాఠము “తెలియ 
శుస్నది, 
10. ఈపాదనుందు యతి తప్పినది, 


లం 
క, గుడియును జెజువును వనమును 
లా గా అజా 
నడరిన నల్లి ంద్లుంగ్రితియునల : పెన్ని ధియునుం 
గొడుకులను న ప్పన_న్లతి 
నొడంగాూాడంగ నిలిసరనండొప్పెంగీ _త్రి౯ని, 


A. R. 443 of 1915 
శా ప, 1.46.2.6. 


మార కేతంథు 


డీ. థ, 1168. 


సీం న్వు సి శ కాబ్బములు శరగజదిక్సంఖ్య 


విదిత సుభా ను సంవత్సరమున 
పొవ్యమాసంబున బవహూులపంచాదశి 

నమ రేం దగురువాసరమునం బరగి 
యతిళయం బగును _త్తరాయననం్మకా_న్తి 

నఖలలో కేశ (రుం డనంగనొప్సి 
నాలుగు వేలును నన్నూటనలుబది 

నొబ్టులింగంబులనడుమ నెలసి 


సిద్దవంద్యుం జై నచేం జెజువులకపో 
తీళ్యురునకు భ క్రి కాళ్వతముగ 


మనుమకులుండై న తాడూరిభునుండు మార 
మాంబకేతం డఖణ్ణదీ పంబు సిలి"పె2, 


ను 1 L Vol. VINo. 598. 





తమా 


1. వరలుస్వ భాను. అని యుండవలయును. 


2. ఈయొక్తుగీతిలో "మొదటి రెండు నాట వెలందిపాదములుు చివరవి ఆెడును 
జేటగీత పాదములు 


వ్ర్‌ర్రశ్తీ 


ఐలనాయటి ఛోఢడుండుం 


క్రీ. శ. 1165 


యు సకలోపిర౯జనరకు జము దశాశాపూన్న ౯కీ త్రీణ౯లతా 
(వకటుక... దుజ్యక౯ాయకుల్న పా కారు సత్య(వ్రతు 
న్ఫుకపీం| చానురభూజముః౯ (బ్రడిగులాజ్ఞు౯ను ఏరరా జేందచో 
డికుమారుం (బణుతింప రే శుభటకంటీరు! న్ను దారుం (బిభుకా. 


చ. ఇల వె(ల)నాంటిగోంక్క._వనుఢేశుత నూ(భవు)ుండై న...భా 
తలపతి సోడపట్ట. .. దంబునం(గ) భజాబలంబు (నం) 
(గొలనుజృ్బయించ్చియంద్దు(రి)వుకుంజరు భీమనింజంపి ఆం(దభూ 
తలము వదాటువేలు నతత...... లీలకా. 9 

E. వ, R. 49 Q 1909. 


చిక్క_ఫీమరాజు 
డీ* శ. 1168 


ఉ. a షః సఖ త్కప్‌ం( దనం 
తానము చె రివారిదసచాబంధునిధానుం డన్వయాం 
భోనిధి చం దముండు (నిపపుంగవుండువీరల 
థ్మీనిలయాండు వానీరువాగిమిత్రమ తేజుండు గిడివారులనుఓ౧ 


చ, గుణనిధి వానినందనుండు గొముని పాలుం డరాతిఠరాజచా 
రణ వరకుంజరర్‌[ మిగరాజు వివేక చతుము ఇ కుందు థీ 
మణి విహూగేంద్ర వికముం డమానుషపౌరువళాలి వంళ భూ 
షణుండునుహ్రైిన్ని ఛానుండునిశాకరతు ల్యుండు గా _స్తినె[0ంతయును) 


1. సుభటకందీరవుకా . అని భావము కౌనచ్చును, 
లి యాం(థ. అని చదువలలం౦హను, 
ర్క వ్య్చారునా -ఆని చదునలలయును. 
శ. (గడీ వోరులను- హ్‌ 
“ఈ తనంజరాళి_ఆఅని చదువలలయును, 


295 


ఉ. మండితకీ ర్లిలోలుండు రమా[పియుం డాతనియు గపుతుం డా 
ఖండల వై భ వాస్సదుండు గండవిభుండు విరోధిబ.. (వే 
దండకికోర కేసరి వదాన్యదధీచి పరాంగ నామనో 
జుండు మురార్మికవిముండు శుద్ద చరి తుండు నన్ను తుం డిలను. 5 


చ, తదవరజుం(€డు సృంట్యిహి మభామయశోనిధి వె రిభూపనీ 
రదపవనుండు బాంధవనుర్మదుము మబ్ధిగ భీరుం డంగనా 
మదనుండు వంశే వద్ధ౯ానుండు మె ws 


హః క తె ప ల 
(చిట్టచివరి భాగము) 

శక్రవషకొాంబులు ౧౦౯౦ చేణ్ణి రాజరాజనం. *,. .... =. రాయ 
ఇనం(క్రాంతియు సోమవారమునాండు శ్రీ/భీ మేళ్యరమహాీవరకు స్‌ 
గ(లుమాగ్గ కృామున జ్రలోక్యమల్ల అటి 6 92౪ + జిక్కొ_భీమరాజుఢథ మ్మాళ౯ 
గకాముగాను పెట్టిన (అ ఖండ్డప_త్తిణలోవహాదండ్లుదివియ యొక్కక్టికి 
కిలరముచ బోలున(ల్ఫువురుం బభూజ్డ) గాను మో(జ్ఞ్రావు నడఫ్రున 
కాటబోలసూరా వననమునం బెట్టిన బ్రనుపయెడ్డు౫ ౫%... ,.-గోొని 
ఏత్యపడి గొలానంగల [తిభుననాంక్కుుళ జీతిమాన(౧)-లిఖతం పెద్ద 
రాదా య్యే౯ణ, 
3, 1, 1. Vol. vi. 1089, 


వెల్లకిగంగాధర మంత్రి (he ఈం 1171 


ఛా, (శీరామాధివుండింద్ర సీలనిధ శా-రీరుండు చారుండు గో 
రీరామాధథివుండుజ్జ్వ్యల స్ఫటిక శా-రీరుండు ధీరుండు ఛౌ 
షారామాధివుం డబ్ద కేనరలన-చ్చాయాకో రీరుండునున్‌ 
గారుణ్యంబున మాకు నీవుత సదా కాలంబు కామార్థముల్‌ ,౧ 


'మాటమాతపాకాలా ధారా బున నాకాక 





6, నంబి యనునది కఛాజుపషీరు, 


కరి. 


కం, 


296 


చెలయం౫గ వేంగి చేళం 

బులోన వ్యా 'కేయ గోత్ర-వుంగవులు మజో 

తులు వెల్లెకి పురంబున 

బలవంతులు పుట్టి సెరిగిపాలిం చిధనన్‌, 9 


మను చరితుండ ఖలజగ 

జన పూజతుందై. న య (తి-నం తానమునన్‌ 

జనియించి కొమ్మ నార్యుండు 

వినుత శీకుభ నమృద్ధి- వెలయ? (బభతోన్‌ం ప్ర 


కం, ఆయ తయరు డతనికి నా 


ర్డీ 


కరం 


ప 


(శేయాన్వయ భూవణుండ-తిస్థిరమతి నా 

రాయణుండువయిం ను నచ 

(శీయుతుంతై. నుకవి బంధు-చించామణి యె, తో 
రా చక్కా 


అతుల [శీయుతుంకై నమృన్తజన ఛిత్తాసంద నంజూత వి 

_స్పుత నానాగుణిమైన యాతేనికి సీ-రేజాతప్మతి వకాళ 

శిత లోలేతుణి యయ్రుమాంబికక్కు లమ్మీనాథుంై వు ను 
న్న గోవిందుడు నిర్మల (పథిత విజ్ఞానంబుతో సిమ్మహిన్‌. స్మ 


వితతయశుం.ైన యతనికిం 

బత్మ్‌వతా గుణనిభాసి-భాగ్య్వ వతి మజో 

నతియిన తురఠరుక మూాంబకు 

నుత చరితుండు బంధుజనమ-నోముద కరుండున్‌. జ 


భూధరహ్షై ర్యుం డత్యధిక-పుణ్య చరి తుండపార కీ _ర్తిల 

శీస్థాధర మూర్తి శిష్టజన-మి తుండు గోత్రపవ్మితుడచ్యు తా 
రాధనతత్సరుండు నుర-రాజగురుండు మతి (వభాతి గం 

గాధరుం డీధరి తి ననగా నుదయించి శుభోభయంబునన్‌. ౭ 


కఅ 


397 


మౌాతావితృ వర్షము నం 

1వీతిం జదివించి మంచి పెంచి లసద్వ్వి 

ద్యాతిశయ కళలుంజేసి వి 

భూతిం బరిణాయము నేసి-పోవింపంగాన్‌, ల్‌ 


చ నకల క లావిధిజ్ఞుండనంజాలి నమస్త జనాలి నద్దుణ 


(పకరము నెప్పుడున్‌ బుధన-ఛభ ఇ్మబణుతింపంగ నున్న యిట్టినన్‌ 
(బకటితకీ ర్తి (ోలజన-పాలుండు, ఫోరత రాజిలోలుం డ 
త్యకుటిల చిక్తుండీతండని-యా దరికం బిలివించి పంపంగాన్‌* ౯ 


క, చనవు మెయి నగరిలోందగు 


(స 


పనులెల్లను బెంపు మెజసి-పరికించుచు నే. 
ర్పున భ_క్రి యుక్తి నతిముద 
హ్‌ ఈ దత్స రోతమున మతియుంబభన్‌. ౧౦ 


శ్రీకాంతా కాంతుచే నా-శ్రిత విబుధజనా-శీ స్థిర పాజ్య-రాజ్య 
(శీకాంతా కాంతుచే ఏ. స _స్హృతనిజభుజని-స్ర్రీంళ నీతాన్య రాజ 
brow కాంతుచే దిక్‌ _మీతిగగనసమా -_ శ్లివ్ద విన్పష్ట్రకీ రి 
శ్రీకాంతా కాంతుచేనూ.ర్హి తరిపుమృ?గ రా- జేమృగారాతిచేతన్‌. 


పరనరపాల మాళివుణి - భాన్వర దీ వ్పిలతా నితాంత వి 
స్ఫురిత పదాబ్దుచే, నహిత ._ భాతలనాభ వరూధి నీ నరో 

వర మథన (వ్రభూతమద = పదొర్రరదాధివు చే, విరోధి భూ 
ధర శిఖర (పభిన్నవిది - త (తిద కేంద నిశాత హేతిచేన్‌. ౧..౨ 


సురకరివతి, మృగపతి వారి 
సురనతి ధవళసరసిరువా - శు_క్తికవాన దృక్‌ 
నురుచిర విశదయ శోభా 
నురనిధిచే నుకవితరణి - నురనిధి చేతన్‌. 
శిరి 


శల. 


కం. 


కం 


కం, 


895 


ఫ రనిధి పరీతథా, తీ 

పరిపాలిత దకీణ (వ - భావితభుజ వి 

_స్తరుచేత, నన్మ కుండా 

వురనాభుండై న రుద - భూపతిచేతన్‌. గారో 


వెలయన మాత్య నంపదయు - వి శుత మైన నియోగన్ఫత్తులం 
దలము, సితాతవ(తముల య తర్క్య విభూవణ లేపనాంబరం 
బులు దగు వృత్తులంబడసి - భూసుర వర్షము బో చి జేవతా 
నిలయములర్థి బక్కా. నర-నిల్చుచుంబూ జలులqబీలిందన్సుచున్‌, ౧౬. 


జననాథభు కరుణ దొండొం 

డనంగా బరగిన మహవో(౫ = జూీరము విడ్య 

జనములకు నిచ్చి యజ్ఞ మూ 

లొనరయగంజేయించి యా = మవోోన్నతి చెలయన్‌, ౧౬ 


అందుం(దికూట నిరి త శ్రి _ వాలయమున్‌ విలస త్రటాకమున్‌ 
నుండర పుష్ప్రువాటికలు వ 'చుట్టున లుంగల వంగతాజమా 
కంద వనంబులన్‌ జనసు - ఖపదమై వెలయంగం-జీసె Ty 
నండనమూా ర్తి ర్మ ద జన-నా భభయన్న్గుతి యన (్రకొండలోన్‌, ౧౭ 


-చ్‌వరంబుర మధ్యమున న తిస్థిరముగ న 
ద్భావన నారుజేశ స్వర 
చేవు గవికావమున నిల్పితిన్‌ గడుభ _క్షిన్‌. ౮౮ 


పున్నేళ స్వర చీవాలయ 
సాన్నిధ్యము నందుగడు బ = నన్ను తముగ నా 
త్యున్నతి గుడి నిల్సితిని మూహోత్సవముననున్‌, ర్ల - 


కం. 


కేం 


క 


899 
వురువనిధి వ్రురువ రత్నము 
పురుషోత్తమ మూ_ర్లియనుచు-బొగడగ జనులు 


త్మ_రువ మితి వెలయగందై.? 
పురుములం జేసితి (వతిష్ట- వూజూార్హ్హృముగాన్‌ య 30 


గంగా తియ వచెజటువున యొ 

దంగోశళవ బేవుగుడియు-ధర్మ స్థితి సనత్‌ 

నంగతి మ్మివులకును నం 

ఛ్యాంగన గొలువలగజనా ళ - యము నేసితి నేన్‌, ౨౧ 


అంబుధి 'వేస్టి.తావనికి = నాభరణంబగ నాహిడింజ తీ 

ర్థంబున 'బాంధవో_త్తములు = దా త్తమతుల్మును భీమనాథ గో 
హంబు మొదట్ల బెక్కుదివి - జాలయముల్‌ సృజియించిశేను థ్‌ 
_క్తింబురుపో _త్తమున్‌ వారి బ-తివ్య్‌తుం జేసితివానినన్ని ధిన్‌ ని 


సరమేశనుండు హారిబుద్ధ 

న్వరూఫవుం డై యుసురవరుల వంచించుట నా 

చరి యని యపట్ట వాలము 

జిరముగ బుద్ద (పతిప - చేసితి భ_క్తిన్‌, ౨౨౩ 


ధర నత్యు _త్తమైన తీర్థము నివ స్థానంబు సంవ ర్తశే 

శ్వర మంచున్‌ కలి ఖండచేఖరునివి _ శ స్తుత్యు బూజించి ను 
స్థిరమై యుండం దటానముం గుడియు నర్ధిం జేసి “వేయించి బా 
శ్వారనద్భ క్రీ (పతివ్వ నేసితి జగ-ద్యంద్యున్‌ ఛభ వానీపతిన్‌, _౨౮౪' 


ఎన్న గంగాది భవముల 

తన్నుం.బాపించు దుఃఖతములెల్లం జెడున్‌ 

భిన్నా సంగమ మాడిన 

పన్నగ భామణునిం జూడాబడసిన మ్మాతన్‌ ౨% 


క 


స్త 


al 


800 


అను నాది మునుల నచనము 

వినికాకతి రు ద"బేవ పిఠుయడు విద్య 

జనముల యను(గ = ఈతి 4 తల 

pr త 

++ =ధర్మువు నిల్బందలచి ద్‌ a 


ఆ విశ్వేశ్వర -జీవం*,0త జేచోమయం 

బై వై లాం,ఎమగు జేచాగారమున్ని ల్సి దొప్పం 

(బతిష్టు నేనె. ..బహ్మేళు రు జేశ్యారున్‌ 

శీ కంఠున్‌ దశకంఠ పూజిత సిజ (శ్రీపాద పంకే రుహున్‌ ౨౭ 


ఆరు (జేళ గరు జీచా 
గార నమిీపంబునందుూగమనీయ నుళా 


గారీవల్ల భం [దినేతుం-గామాంగ పారున్‌ ఆతా 


వత్సా ంకు (బతిప్ప చేసి_వనణి లం జెజువం 
గత్ఫుందర క _ర్రివెలయంగా బరగి మహిన్‌ ౨౯ 


వరమ _న్హ కూట వ్రురమున 

వరదునకు జగజ్జ నాను వందిత చరణాం 

బురువూాుున "కా చం చార్య. 

స్థిరముగ గడి నత్తి నిల్సితిన్‌ [తినయునకున్‌ 5౧ 


శంసిత భక్తి యు క్తి ననింశంబుని జూంఘులు గొల్బున బ్దభూ 

వంశేము తోభిలం (బజన-వాంఛిత పుణ్యఫల (వదున్‌ నుఠా 

రృంశ జ్ఞద రృహోరిహారి=-నచ్చుతు నన్న గ రూూర నేంజతు 

ర్వింళతి నునా యు_కృముగ-వఏక్వ్టమయాత్ను ౬, బతిష్ట 
చీసితిన్‌ ౩౧ 


801 


క, తన పెంచిన సంతానము 
తన సంతానము 2 గృతియుం దన సిల్లి ల్తున్‌ 
వనమును జెజువును గుడియును 
జన వినుతీముం లైన స _ప్ర=సంతానంబుల్‌. ఏ9 


స్య శ్రీ, శక వర్షంబులు 1092 వికృతి నంవత్సర మాఘ 
శుద్ద వంచమిోిా ను 0 శ్రీమాన్‌ మహోమండ లే శ్వర కాకతీయ 
రజ "చీవరాజులు స నగురూరు పాలగాను నబ్బినాం 
డెల్లను సముద్ద నాని రాజుంక యిచ్చి. 


మంగళ మహా తతి: 


వొననకవి = వెలకిగంగాధర మంతి 
ట్‌. 


ఈ వద్యమయశానన రచయిత వెల్లకి గంగాధర మంతి. అది 
వరలో సీ శాసనము [పకటించిన తెలింగాణా కానన నంపాదకులు,1 "కాక 
తీయ చర్మిత్రకారులుస్‌ మంతి సత్తముని యింటి వేరు “జాకి” వా 
రని పఠించిరి. కాని యాంగ్లేయ భామలో [వకటితమైన శానన సంవుట 
ములో స్పష్టముగా “వెల్ల కి" వారనీ కలదు. శొనన (పతి చీంబములో 
(కఠి వ పటము) 9వ పంక్తి చూచిన సీవిషయము స్పష్టమగును. 
54 వపటములో 96-98 పంక్తులలో వెల్లకి యనియ్‌ే కలదు. 





1. తెలింగాగా శాసనములు, సంపుటము ౧. లక్నుణరాయ పరిశోధక మండలి 
(1985) సంఖ్య 6 (పచురణము హేదరాబాదు, 
పుటనూ 12 నుండి 17 వణకు, 


2, A corpus of Insoriptions in the Telingana District of the 
Nizam’'s Dominions 56, Karimnagar inscription Pages 169 In 
177 of Gangrdhara. 


Edited by Dr. P. Sreenivasachari M, A. Ph, ౨. 0606002 ef 
Arohdolmay, Hyderabad Decoan. 


§02 
ఈ శాసన కాలము సరిగా తే 18-1-1171 ది యని శాసన 
సంపాదకులు నిరూపించి యున్నారు. ఈతండు |కీంశో* 1158 నుండి 
క్రీశ. 1195 వజకుం పీరిపాలించిన కాకతీయ ర్ముద్రచేన చృకపర్తి కాల 
ములోని వాడు. “నేసే నయముగా న్‌ కార్యములను జేయించితి నని 
చెప్పకొనుటచే శానన రచయితయు నిత౭డే యని నిశ సృయముగ జెప్ప 
నొప్పను. 
ఈతని వంశ్మక్రమము. 
వేంగి జేశముస వెల్ల కి పురములో అ్మలేయ గోతులు (వాహ 
జులు కలరు వారిలో మొదటి వాండుం 


కొ మ్మునార్వుండు. 
నారాయణుండు (ఛార్వ అయిత మౌాంబికు 
గోవిందుండు (భార్య తురకమొంబ), 


గంగాధరుడు. శాననక రం 
అలాని 


ఈతండు కాకతిపోలరాజుచేం దొలుత నగరిలో (రాజు పాసాద 
ములో) రతుకుండుగా నియమితుండై యా వెనుక రద దేవునిచే, మహో 
సిళూగ పదవిని బడసను. ఈత డసేక ధర్మ కార్యములు చేసాను. 
1. డొండొండు ఆను న్మగహోరమును దానము చేసెను. 


2, అనుమ కొండలో (తికాట నిర్మాణము “ల శివాలయము 
గటించెను. రు, జేశంరునందు సాపిం చెనుం 
ల LC వ్‌ టు 


8. (వనన్న. కేశవ జేవరనందు (పతిస్టావించెను. 

ఉ పున్నేళ వర ఉజేవాలయమున శివుని (పతివ్దిం చెను. 

ర్‌, (బవ్మ్ఞ్మా విమ శివ్రులకు మువ్వురకుం శూ జా స్థానములు 
కల్పిళ ఇను. 


808 


6, హిడింబ తీర్థమున ఛీమనాథ గేహాను గట్టిం చెను, 
7. బుద్ద (వలిష్టం గావించెను, 
8. నగురూరున చతుర్వింళతి మూ _ర్పినిం (బతిస్టించెను. 


య న!'ప్త సంతానము లోొనరించెను, 


గంగాధరుడు మంచి కవి. ఈతని కవితా శైలిని దెలుపుట 
కీ శాననమే చొలును. 11, 12, 18, 14 పద్యములలో వష్థ్యంతేముల 
నలె నీతండు తృతీయాంతములుగా నాలుగు పద్యములు చెప్పి 
యున్నాండు. ఇది యుదాహాూరణ నం వపదాయను, ఇచ్చట రుద 
"జీవుని యుతక్కర్ష కొజుకుం దృతీయాంళముల నుపయోగించి 
యున్నాడు. న_్తనంతాన సంప్రదాయ మిందూులోం గన్పట్టు చున్నది. 
నన్సెచోడ మహాకవి కుమార సంభ వమున దీనిని తొలుత (పస్తావించి 
యున్నాండు. గంగాధరుడు (పాచీన కవులలో కలము, ఖుడ్డమును 
సరిగా బట్టినవాండు, 


అథర్వణాార్యుండు 


తెనుగు .జేళశవుం (ఛాచీన చై నకవులలో నథర్వణా చార్యుం 
డొకండు, ఈతని వేర భారతమును, నొక ఛందస్సును నొక వ్యాకరణ 
(గ్రంథమును వెలయు చున్నవి. భారత మందలి కొన్ని పద్యములను, 
అధర్వణ చృందస్సునుండి కొన్ని పడ్యములును లాత.ణికులుదాహ 
రించి యున్నారు, ఇతని వ్యాకరణము వికృతి వీవేశమను వేరుగలది, 
నంస్కృృత భామలో రచిత మైనది ఇందలి లిపిళ్తోకములలో నుజాపా 
రింపంబడిన యతుర విన్యానమును బట్టి డాక్టృ రు బర్నెలు (0. Burne], 
దొర వా రీతని పం జెండవ శతాబ్ది నున్నవాండని భావించిరి. ఇది 
సమంజన మే. నన్నయ భట్యారకుని వెనుక తిక్కనకు ముందుగా 
భారతమును పూరించుటకు. బూనుకొనిన యాం ధకవి యథర్వణుండు, 
కాని యథర్వణుని కవిత యతి సంస్కృత పద భూయిష్థు మగటచేత 
వ్యా _ప్తిలోనికి రాలేదు. శైవ కవిళా (ప్రభానమునలన తిక్కన తెనుగు 


804 


దనము మూావుచు రచించిన భారతము ముందటి యథర్వణుని భారతము 
నిలున లేదు. కొన్ని పద్యములు మాత మే లభ్యము లగు చున్నవి 
వాని నీ కింద పొందు పజచు చచున్నాండను. ఈ పద్యములను బట్టి 
యథర్యణుండు విరాట పర్వనుం నుండి యారంభించి, ముందజు నంగ 
హాముగా నంతకు ముందు కథ చెప్పి నాండని తెలియు చున్నది. 


క పది దినము లైదు (పొద్దులు 
పదపడి శెళ్లాళ్లు నొక్క. పవలున్‌ శేయిన్‌ 
ముదమున రణ మునరించిరి 
నది నుతగురు కర్ణ శల్య నాగపురీశుల్‌ (నంగవా పర్వము 
తిమ్మకవి నర్వ లతుణసార నం్మగవాము, 


ఆ. నెం ఢర్మత నయయుమ్మ డాజ్ఞానిగళవిని 
బద మగుచుం జిక్కు_వడియెంగాక 
విజయము త గజము విడివడ చోనడ 

వాని Gs Ge 
పాటుగల' బే విష్ణ పత యినుున 


కం శీ/ కంఠుంజెదురు నపుడు వ 
నాకధ్యజ మిం్యదవమ కుట మద్దన తురగా 
సీకము దిన్న శతాంగము 
నాకవ్వడి కబ్బియున్న నతండే ముగునో 


కం. ఆకరు దురాలాఫము 
£9 నా 
లాక దింప గనినవ్య్యూ-మైదో ణునితో 
౬౯ చా 
నాకనదిసుతుండ ని యవ 
నాకోధ్యజ వెజుంగ వచ్చు నరుం జూవిత గన్‌ 


శే, ఢాండ మిత భేరి కాధాగ్రనముంఢు లీని 
నొాదమును మిన్ను ముట్ట ననారతంబు 
కుక్కు గంధర్వ సతులు నభ్రిక్కు-లందు 
గాచు సౌగంధిగకంబుంబేం గలరెి యొరులు 
విరాట పర్వము-అప్పశవి. అస్సశపవీయమ 


ఛా 


మ 


805 
కవిచింతామణి - తాతంభట్టు 


తృష్లాతంతునిబద్దబుద్దు లగురాభేయాదులం గాడి శ్‌ 
కృమ్ణుం వల మ రంగాల దలంచి మర్చింపంగ ల త 


ర్ధిమ్టుం డయ్యె సుయోాధనుం డకట ఛా(తీనాథ! యూాహి ౦ంవుమొ 


'మున్టీమంబునం గట్రవచ్చునె మదవ్య్యూథ్‌ (గ శుండాలము౯ 





నతనానావనినాథ యాథ మకుటన్య స్తాబ్బరాగోజ్ఞ gల 
ద్ద్యుతివిఖ్రాజత పొదవీఠు లలనాదోశ్చామరోద్దూత మా 
రుతలోలాలి వినిలకుంతే లుం బ్రభారుగ్గాముః “కీయరార కో 
భిత భావాపరిభఘు ౯ నువర్ల ధరణీభ ఎవరు దుర్యోధను౯. 


(వణ తాకేమవసుంధరాధిపళిరస్స్రగ్షంధ లుబ్బ భమ 
త్యణ దభ మకృడ్డై 6 రేసగణ రఘు ౦-కార (వదాబద్ధనం 
(పణనత్యుత్సధిత (వవర్ణి తనమ _స్తతు _త్త్ర్రనూయాధ్యర 

త ణ సింపోసనభాసితు౯ దృఢను శా ఘానుజు౯ ధర్ముజు౯ా 


రాజమండలపూర్ష రాజమండలవీథి 
రత్నగర్భ్యామలరత్నగర న్‌ 
గంధర్వ్వగంధర్వ గంధ ర్యనగరంబు 
నాగ వున్నాగ పు న్నా గవనము, 
మార్లణా మార్లణ వీఠము 
తుంగ భుజంగ భుజంగ భూమి 
కాంత కాతారాతి శాంత కంత స్థలి 
క్‌రకవమారకుమౌార నరసి 


యనం బొగ.డ్త కెక్కు_నల కావురంబు బే 

వేయదు పురము చాన వేందు వ్రురము 

(రోణి నేయు లనిత కోణాంకశుమణిబద 

గోపురంబువాస్తినాపురంబు. (వబంధర'త్నాకరము-జగ్గన 
89 


౧ 


806 


అధర్వణచ్చందన్సు దళ విధచ్భండస్సులలో జేరినది, అంజలి 
యి కింది పద్యము కవికంఠ పాశము నందలి శోకమునకు ఛభాపాంథత 
తీశ్రరణముం ఇదొియును లత్‌ణ Ul ౦థములలో నుదాహాతము. 


గీ పర్యత ములందు మేరువు భాతి యగుచు 
నర్వసుర లందు కంకరు చందమునను 
నరయ మృగముల యందు సింహంబు.కరణి 
గణము లం దెల్ల నగణంబు గరిముంగాంచు. 


 కవిభ లటంయడు, 


తెలుగున (పాచీనకవుల నామములను పరిశీలించిన నని కొన్ని 
(సిద్ధ నంన్యాత కవుల నామము లని తెలియందగియున్న ది. ఆవి చిరు 
దము లైనను బిరదనావములో వ్యవహార ముండుట వలన నాయాన్యకక్తు 
లనిజ నామములు మజుగుపడియున్న వి. కే మేందుండుం ఆం(ధభోజుండు 
అట్టివా గే, చారిలో నీ కవిభ ల్లటుండు నొకండు, ఈతండు సంస్కృత మున 
భల్లట శతకమును రచించి కాశీ రదేశ మున (ప్రఖ్యాతి కెక్కిన కవి 
ఛల్లటుని వేర వెలసినవాండు, తెలుంగు భల్లటకని శూ దకరాజ చరి 
(తమును, శేతాళపంచవింశతిని రచించినట్లు లక్షణ [గంథములు చెప్ప 
చున్న వి. ఈతంజీ రచించిన * పదమంజరి” యను సంస్కృత (గంధ 
మును బట్టి యోాతని కాలము1 160-70 (పాంతమని చెప్పవచ్చును. 
ఈతండు కొండపడమటి బుద్ద రాజు కాలమున నున్నట్లు (దాశారామ 
నివాసి మైనట్లు సీ (కింది యంశములు న్య_కృము చేయుచున్న వి. 


ఈతండు [పాచీనుం డగుటవచే సీతని (గంథములు మనకు లభ్యము 
కాలేదు. బేతాళ పంచవింశతి మార్చులనుంజెంద్థి పోడక కుమార 


చర్మితగా 14న శతొబ్బమున వెలసినది, నేడు పోడళకుమూరచరి త 


కీ0? 


యని ఆంథ సాహిత్య పరివత్తువారిచే (వకటిత మైన . (గంథనును 
క్రీ శే, పరవస్తు చిన్నయసూరి జేతాళపంచ వింకతిగాణే (గహించి 
తేన నిఘంటువున నందలి (వయోగములను (పమౌాణీకరించి యున్నా (డు, 
ఇందలి పద్యము లే (క్ర. శ. 1480 నం. విలసిల్లిన కూచిరాజు యెజ్ఞునతన 
సకల కథాని ఛానమున సర్మగహించి యున్నాండు. పోడళ కుమారచర్మిత్ర 
క_రయగు అన్నయ యి్లే తనకు "రెండు శ 'తాబ్బములకు ముందటి 
(గంథమిస బేతాళ పంచవింశతినుండి కథలను నంపుటీకరించియుం 
డును. కావుననే కవిభల్లటుని బేతాళ పంచవింశతి యనియ్‌ లవణ 
(గ్రంథముల కానవచ్చుచున్నవి, గాని హోడళకవమూర చర్మితమని లేదు. 
అంత మ్మాత్రముచే అన్నయ కవియు.౯గాకపోండు. ఇట్టి సంగహాణనాః 
తెలుగున నంప్రదాయముగ వచ్చుచున్న ది, 


కోవిభల్లటుని జీతాళవంచవింళ తి, 
శ. చోర గావ్యూ గజూంకుశంబు నలిని శుంభ న్ను చేభంబు ది 
జారీ మొ క్తిక దర్పణంబు రజ నీ కాంతా మనోనాోరి ని 


సారాం భోధితరంగ కారి గిరిజా పా ణేళ భాన్యజ్ఞటా 
శ్రిరమ్యాభరణంబు చం దు(డుద యిం చక స్ముపభాభాసియె 


రంగికాట్వుంతకుః తృతీయాశ్వాసము. 197పద్యము. 
రంగళాట్బృందస్సునం టేః_వాల్లుకు, (బైహ్మోండపురాణమున 
మః నమ ేభాళితలంకిపై కురికినన్‌ ళంకించిభూపాలు(డా 
లముగన్నన్‌ గని దాని ళూ దకుండు లీల (దుంప'నే నప్పుడ 
త్యమితద్య త్పనవార్థినై కుసుమగంధ (ఘాణలుబ్బ (భమ 
(కమర (ఫౌజిత పాటలీవిట పమధ్యన్థుండనై జూచితిన్‌, 


అను పజ్య ము బతర లయణ గ్రంథములలో కక శర్మా దకరాజ 
చరత మునుండి ” ఆని యువభారింపంబడినది, 


808 
వతాపరుదు(6డు 
నో న్‌ 

(కీ. శ, 1158-1195 


(వతాపరుదుండను పేరుగల రుదజేవచ(కవ_ర్లి (కీ, శ. 1158 
నుండి 1195 వజకును కాకతీయ సా_మాజ్యమును పరిపాలించిన వాండు. 
ఈతడు నంస్కృ్బు తాం థ భావలలోం గవియు బండితుండువై విద్యా 
భూవణుండను బిరుదము నంబెను. ఈతండు సంనస్కృతమునను, "తెనుగు 
నను- నీతిసారము. అను రాజనీతి శాస్త్ర గంథమును రచియించెను. 
ఈ (గంథము నేడు లభ్యమగుటలేదు. కాని సంకలన్మగ్గంథములంబట్టి 
యిండలి పద్యములు కొన్ని సమకూర్చవచ్చును. అట్టివి (వబంధ రత్నా 
కరమునను, సకలసీతినమ్మ తమునను గన్సట్టు చున్నవి. (వతాపరు 
(దండు నంన్కృ్బృత నీతి సారమునకుం గ_ర్భ్వయని యీ [కింది పద్యము 
వలగం 'చెలియు చున్నది, 


శ పరువడీ యాం ధ భావ. గల బద్దెన నితియు నంన్క్భృత ంబు లో 
బరగలబ'కాపర్ముడ నరపాలునిచేత రచింపబడ్డ యి 
నరవరు నీతి సారము వినం జదువంగడు మంచి దంచు:జె 
చ్వెరంగవి నీతి పద్ధతులు చేసె వినోదము బాలబోధకుఖ, 


"తెలుంగునీతి సారము కళూడ [పతాపరుద రచితమనుటకు శ్రీమాన 
వల్లి రామక్నష్వకవిగారి నీతి శ్యాన్రుముకానలి వీఠికలోని వాక్యము లే 
యాథారములు- కీ, శ. 1480 లో మడికి సింగన సీతిసారమును వేర్కొ 
న్నాండు గాని క_ర్తవేరుపెప్ప లేదు. నంన్కృత నితిసారము (పచార 
ములో నున్న దనుటకు (కీ, శ. 1560-70 (ప్రాంతమున ముద్దరాజు "పెడ 
రామ ధీముణి తన రాఘవపాండవీయ వ్యాఖ్యానమున దీని నుదాసహ+ారిం 
చుటయే (సమాణము, (వతాపరుదుండు | పాచీనరాజకవులలో నొకం 
శోనుటన నంీళాములేదు, 


ఏ08=2 


ప్రోలము (౫ణికావిభూవణి) డ్రీ ౪. 171 


పశ్చిమగోచావరీ మండలమున పాలకొల్లు (గామముందు EY 


'రామేశ్వారస్వామి యాలయ్మపాకారములో _స్తంభముపె చెక్క_బడినది. 
(5, L ప 7 No. 162) 


శ్‌ 


కం 


(శీశా శేశ్వురవత్స శే విధినిధి వ్యో మేందు సంఖ్యాన్వి తే 
కా_త్తీి౯క్యాం రిఫురాజభీకరళరస్సోయం నరేంద్యా గణీః 
శీ రారామనివాసి నే ఛభగవే శ వ్యాజయ సవ్యాళ౯ాత్మ నే 
(పాదాదాశ శి తారకం గుణనిధి దై పొానఖండౌెముదా, 


(భీయుతవయు (శీకవి 

గాయకసిధి సుందరాంబికాసుతుండును(ను) 
(శ్ర్‌యు కుం డనంగ నెగడిన 

రాయపనాయపని కాన రాజాస్య మహిొని(క). 


గసణనిధిపయదిందు గణనశాకాబ్దంబు 
లమరంగ ను _త్తృరాయణ నిమి త్ర 
మగు ఫుణ్యదినమున నళ్హైాన్య నాచినాొ 
యకునకుం జిన్న మాంబకుం దనూ జ 
(వోలమ గణి కావిభూవణి భక్తిం ద 
న్నే లిన జూరున కళందుమాొళి 
కోహిభూప,ణునకు శీ రారామనరప్రుర 
పతికి నఖండదిపంబు నిలిపె 


దిని జీకొని సడవంగ బూనె నిందు 
'వెలసియెస్పుడుం దమ సానివృ _త్తింగా(ను) 
కంటనకు నృగజుండు జక్క_నఘనుండు 
తరతరంబులు నాచం ద తారకముగ, 


వా ఘు లెని, 


39-ళ్మ 


3808-50 


ణి క్రీశ, 
'కేతనకొమ్లున (క ఈం 117ఏ 


ఇది గుంటూరుమండలము గుంటూరుతాలూ కొ పొనుల పాడలో నల్లి కార్జున 
స్వామి యాలయమున కెదుట నందిస్తంభ ను మోంద ఇక్క బడినది. (&,R. 124 0f 1917) 


ఉ, (శీమహిలాభిరాముండు వికేపీ.తకీత్తు౯ండు గొమ్మం డత్ధి౯చిం 
'తామణ్‌ దల్శ్స్‌దంగడులకు ధముఇ-వు గా శివధమ్ముజణయు కుండ 
పాముల పాట నొప్పంగం గపద్దికాకి నజ్జనసం స్తుత ంబు 
ధీమణి వెక్తై నాత్సుకుల దీపక మైన యఖణ్ణదీపమును. ౧ 


ఉ. చారుత రాబ్దినంద్దఖ(నిశాకరసంఖ్య ఫ-కాబ్బము ల్బనను 
దీరుండు గేతనాత్శజుండు దీనిధి వాములపాటం న్‌ త్తం డి 
చారుణి నామృగాంకరవిళా రకమై చనం బెట్టం బెంప్పున 
న్నేరువు యుత్తరాయణనిమి_త్తమునందు శళశాంక్క-మొలికిన్మి _౨ 
కా ప, 2.14. 


వము (డు 8 క. 1172 


ఇది ఉంటూరుహుం౦ండలములోోేని పొవూల పాడు(గానునులోని మల్లికాద్దనసామి 
యాలయమను నెదుట నందినాగ సంభముమాంద చెక్కు_బడియున్నది. (4. ౨, 118 
of 1917). 

4. (శ్రీజననాలయుండు బుధ నేవ్యుండు వేముంకు నద్దుణుండు మా 
'తాజనక ద్వయంబునకు ధమృ౯ావుగా క శ్రిహాలిథమ్మిల మై 
రాజిత చం డహౌాళికిం దిరంబుగం బాములపాటం బెష్టై న 
త్పూజితమై మహిన్నెగడం బొల్పగుచున్న యఖణ్ణదీ పమును. ౧ 


ఉ. వారక యానిశాకరదివాకరమె చనంగా శ కాబ్రములు 
ఛారుణి వాద్ధిల౯ నంక దివి తారక నాథమితంబుగా"' మహిని 
గారత ను_త్తరాయణము గారవమై యెజిగాంక్క-న్రుతుం డు 
త్సారితదోవపుంజము విచారవరుణ్జు ధరాతలంబుననుం , ౫ 
ఛా ప, 2.16. 


$08-c 


నుండనకొమన (శ్రీ ఈం 1172 


ఇది గంటూరుమండలను పాములపాడు, గామము లో మల్లి కౌర్దున స్వామి యాఆ 
యమానెదుట నందినాగ_స్పంభముమాద చెళ్క్ళుబడియున్నది. (A. R. 122 0f 1917.) 


ఉ. పొములపాటిమణ్ణనకుం బంకరుహోనన యేడుమాంబకుం , 
గామనిభుండు గొమ్మన నుఖస్థితిం బుట్టి నిజాన్యవాయసు 
(శాముండు దల్శిదం[డులకు ధమ్థు౯వుగాం దనవృ త్తిపై. గబా 
(గామణిం బోల దిపక మఖణ్ణితమై మహీిం బవ్విబయొప్పంగాను, 


ఉ. సరిధి]నిధి ఖేందునక2వ 
త్ర ఎరనంఖ్యలం గా_త్తి౯(మున దవలిమపూన్న ౯ 
సీర గురుదినమునం గొమున 
యురుతరదీ పంబు శివున భొప్పంగ నిల్సెను, 


ఛా, ప, 2.16. 


శీమునకొండన డీ. శ. 1172 


ఇది సంటూరనుండఆఅము పాముల పాడు లే మల్లి కౌద్దనస్వామి యాఅయము 
చదుట నందినాగ_స్తంభమామో:ద ఇెక్క.లబడినది. (4, R. 120 of 1917.) 


యం కామనిభుణ్ణు భీమునకుం గామవసాన్కి-ంీిబుట్లి బంధుచిం 
తామణి యొనకొణ్ణం డుచిత(0)బుగం పాముల పాట నజ్జన 
సోమనుతిం (బదీపకము ధూూజ్ఞజాటి 'కత్తె నఖజ్జవ_త్తిణ యు 
చాముయశ కపకాళి దమ కల్లి కిం దండ్భకిక ధమ్ముల వేప్పకాడను. 


మామా 


1, శరద్ధి. ఆని యుండవ లెను, 
0 కకం స 
రీ. ,పానికీర. 2 
కీ దండికి. 9 


808 d 


క, జలధినవాంబరళక శినం 
ఖ్యలనకు1నేండ్లు2 నా_త్తిలాకను పున్నమను 
జలగురుదెనమునం గోొల్డాం 
డల ఘుండు దీపంబు నిల్పె హరునకు చేడ్క.ను, 


శా, ప, 2.17. 


క్రీ శ, 1172 
బొన్లిన (| 


ఇది గుంటూరునుండల ములో పాముల పాడు[గామనుందు మల్లి కార్దున స్వామి యాల 
యము నిదుట నందిశాగ _స్తంభముమోిద ెక్కుయలుడియున్నది. (A, 6 121 ot 1917) 
చ, విరచితకీ త్తిజలోలుం దగు వెన్న పరడ్డికిం (బో లసానికి 
న్వరసుతుండై న బొల్లన (థువంబుగం "చాములపాటం బావ్యకాతీ 
శ్ర ్టరున కఖగ్ణాదీ పకము సం[దుడు సూ య్యుకాండుం గబ్లునంత కా 
ఇ 
దరణ వెలుంద్దం బెస్పైం దనతల్లి కి దండ్బకి భమ్ముల 'వేప్పకాడను. 


క, గతినిధి ఫేంద్దుళ -కాబ్ద 
(వతతిం గాత్తిజశము శుక్షవంచాదళి గో 
పతిదినమున బొల్లి 
ణ్ఞతులిత దీపంబు నిల్పె హరునకు వేడ్క_ను. 


ఇ. ప. 2.18. 


ఈ పాముల పాటి శాసనముల రీతిని. బరిలీలింపంగా నివి యన్నియు 
నొశే కవిచే విరచితము తై నట్టు తెలియుచున్నది. ఇది యఖండదీప 
డానమును నమర్పించునపుడు రచితములై నవి, కవివేరు తెలియ 
రాలేదు, పీనివలన నాకాలమున దాననమయమున చాతలకు కొనన 
ములను పద్యరూ పక ముగ జక్క్సించుకొనుటయందు మిక్కిలి మక్కువ 


యున్నదని స్పష్టమగుచున్న ది. 


1. శకు. అని యుండవలెను. 
ఇ, ఇచట గణవు తేప్పినది, 
ఫ్‌ గణము తప్పినది, 





కీ09 


ఇర న 
U $, 1171 
ము, +99 Ae ప 


బరదుగ్ధాబ్లిసురావ గాంబురజత (పఖ్యాకీ త్తి (ప్రభం 
గరమొప్పను సవాకా (ర) వల్లభ్మన్రిపొభు శేవ్షుగోంక్షతీ తీ 
=| సర నూనున్‌ వెలనాంటి చోడి(జునపునుసామాన్య మే వేక్టి”(౯నను) 


% 2 ౨ హః వ మ్ల 


నీ, రామనిధివ్యోమరాజవత్సరనులు 
వ_త్తిణల్లంగా ఖరవత్సరమునం 
బరగిన(యట్టి యా) గిరిపశ్స్చిమంబులోం 
జూూండ్లు[వయ్శిడెం డ(వూవ్యజభా(తి) 
కరంబై యొప్పృ సిరిపురంబున ను త్త 
రాయణంబునయందు రమణతోడ 
వజిలంగ్ష నెతీయన వరతనూజుం డగ 
బొల్లన బాలేందు భూవమణునకు 


శ్రీ/ 


పరమభ క్రిం చాండిపాలగో(తుణ్ణు మ 

నోజనిభుండు గడుమవోత్ప్సవముగ 

మణ్తితంబుగా నఖజ్జద్‌ పము "నై 

చారిజా _స్తచంద తారకముగ, ఖీ 


న్‌ చ No 48 ot 1909, 





1 బూంతులు. అని ఛచమునకఅరయును, 


$10 


రాజరాజదేవర 
(కీ థం 1178 
చం =. అః 2 వ్‌ 
..త సతత (౫). . .వరశకాం(_త్తిదీ పమా 
కకక రకాండక1ళ తాబ్బముల న్విలని సిల్లు చుండం(గా) 
నతినయలీలతో వివు(వున)ంద్దునినిమ్ముణలధ మ్మః౯ణమూ త్రిక మ్పై, 


(యొదటిపాద మును "5ండవ పాద ములో.గొంత భాగమును ఖల మొ 
పోయినవి, 


SII Vol VL, No. 626. 


సోమన సె గడ 


కీ. ఈం pre 
ళ్‌. భారద్య్వాజపవితనో(త్రుజ్జు జగప్రఖ్యాతిగాం బె్లైం భా 
(వోర్సాభుం డ్లైరగాండివల్ల భుందు దత్యామాత్యసోముణ్దు చొ 
ఈారామ్మపముఖోల్లనత్సకటపంచాశామతీట్గ౯ాంబులను 
సారాఖగ్జాదళా_ప్త్పదీ పకము లాచం(చాక్క-౯ తారంబుగాకా ౧ 


ఉ. చానదథీచి సోముం డవదాతయః (పసారుళ్హుకిపు త సం 
' శాన(నుమృద్ధుం డై చెజట్వూీధ మ్మ ౯ావివావహాము జేనగేవా(మ్ఫు 
+ .వనముర్‌న్మ తృబంధము నిధాన మనంజనుచున్న స_ప్పనం 
తానములుం (దసిద్ధముగ ఛారుణిపై నిలిపెం (గవుంబున౯. అఎక్‌ 
5, I. Vol. iv. No. 1180. 

i. శర కౌ౦డదిగ్నిత. అని యు౦డనోఫు. 

రి నతీశయలీఅ. అని యుండనఅయాును. 

రె, (పసదద్జు- అని చదునునది, 

శ “చెంబు” " 

శ, శుధ్యానము 


పీ 10-౬4 


(పోల శు (కీ. శ, 1182 


స్రీ +..-=-ంచ్చి (పభనొప్పి పెద్ద...... 
నిమ్మకాల భూరికీ ర్రి౯ా 
యా తేయ(గోత)పవితుండు (జే కేటి 
పురనల్ల భుంకు గణాకరుండు ఘనుండు 
దనకులస్వామి నుద్దతరాజగజరాజ 
మృగ రాజవరు జగ మెచ్చుగండ 
భూసాలు సబ్బాందబికాప్పుతు దన్నడ 
"శీతవల్లభు జగద్రితకీ త్తిణం 
(బీతింగాలిచి తనసునీతివాచాలతం 
గాంగ ఖడ్గములం (బగల తరని 
యోాగయోాగుండే నమున్నతనంపదలు(ల్‌) 
దాల్సినెగడి బుధులు దన్నుంబొగడ, 


మవృ, అనిథ ౦బుం ద నబుద్దివేమ్మి ౯౦ బతిందం(తావా _ప్తిం బట్టించుచుం 
దనవి, కాం_త్తి న రాతివగ్గక౯ాము భుజాదప్పక౯ాంబు భంజించ్చు-చుం 
దనదాతీ.ణ్యవి శే షత(ను)(న్‌ ) బుధులు విత కేణి రథీంచ్చుచుం 
దనరొం గత ధరాత వేళు నచినో_త్తంసుండు (పోలండిలను. 
A. RB. 5888 of 1925, 


ఆయితన శీ ౪. 1190 


ఇది పళ్చిమగో దావరీమండలనులో ఏలూరులో నుసీదు స్తంఛనూమోంద నౌక్క. 
బడీనది. (South Indian Inscriptions Vol. V No. 184.) 
కం తరణిశివళకనమంబు(ల 
నురసి1సోమేశ్వారునకు సంధ్యదీవ2 
లిరునంధ్యలం జనం స్రాటయ 
వరపు తుం డమాత్యయమయ్యు(వర్సంగం బెట్టను, 
కాప 2.920 


1. సరసీ. ఆనీ యుండపోు. లి సంధ్య్యాడీభం. ఆని యుండన అను, 
39.2 


810-b 
కావన కీ. శ. 1192 


ఇది పశ్చిమనగో-గావరీమండలములోని ఏలూరుమసీదులో నొక శంభముమోంద 
వెక్క్ళాంబడియున్నది. (South Indian Inscriptions Vol. V No. 186.) 
సీ, గ్రీకుభ శకదరదిశ వన్సరములు 

వేద్యతి(లో)చనరుం ద సక్య 

వెలయంగ వైళఖ విమలన_ప్పమియును 
సోమ వాసరమున నుస్తిరముం ౫ 

కొలని కేశ వజీ(వు(కొలికి నుభ టండు(బ్రేన 
పోతి కేతనల్మవీతితమ్యుం 

డిజబాలోకమున సుఖ వింతయసాలు వొ 
మసి తల్తిదండిని నత్తందలంచి 

మదనస దిశుంకు (కా)వన దివియ పోలం 

దడ వురపురమున క తికాతో నరుగుచుండ్‌ి 

కొలనిసో మేస్యారునకును నలలితముంగ, 


కొమర౦6డు డీ* ళా 1192 


ఇది పళ్చినగోదావరీముందు పాల కొల్లు గానుమాలో (శీరామేళ్వుర స్వామియాల 
యములో నెక రాతి 'నంఛముమోంద చెక్కు_బడినది, న్‌. 1, 1. VoL V No, 1783. 


క మని శివ(వత్సర,)నంఖ 6 బరా 
జిని (శీసో మేశ్యురునకు (శ్రీదుగ్దళాకిం ఇవే 
కొని శెజ్జునంధ్య దీ పము 
లొనరంగ భజ్జరునవుకొమరం డొగిం బెట్ట దగనుం ళా. ప 2-28, 


కీ మున డీ. క. 1199 


ఇది పళ్చినుగోదావరీ మండలమున ఏలూరిమసీదులో నొక సంభముమాందః 
చెక్కు. బడినది, (నొ, L 1 Vol. Vv No. 189.” 


గురుమతిమం (తి (శీధరునకుంగ్లాననాం బకునందనుణ్ఞు సు 
స్థిరండగు భీమకౌరి నరనీఫురి(నొ)న్పిన సోమనాథ జే 
నరకు నఖజ్జదీ పము (భువంబుగాీప్పకాడం బె్టై రోహిణీ 


చె సరకరకై రవా_స్తశ శి నంఖ్యళ 'కాబ్బము లువ్వీ౯ంబవ్వజం గాను. 
శా, ప. 2.921], 


నానా కనుమా కాదా వాలా ుకుడాపబలంతానాానా నా నాబువానసజంతాతాజునాలాన్న 
1. “ణము తస్ఫినది.వత్సర కబ్దకునకు బదులుగా మిత యని యం౦ండిన సరిపోవును 


$11 


గొట్టపజ్తి యెజ్రమనాయండు 


డీ శ, 1200 
షమ మొదటివై పు a 


య శ్రీ/వరమేస్థి పాదనర సీరువాయుగ మునందు నంభనం 
బె పరం జ్ఞతుగ్ణకాకుల మందులం బుట్టెరి భూరి కీత్తు౯ లలి 
(జీవిత )ధర్మ ౯ చిత్తు లిన జేజు లనేకలు “నద్దు(ణ).. ౦ 
వీ పుడమిం (బసిద్ధముగ నెజ్రమనాయకుం డున్నతస్థితిన్‌. ౧ 


ఊఉ. ఘనుండు డుదియిం చె1నౌాతనికిం గంజ్ఞద లేతుణ శేకమూాంబకుం 
దనయులు వుట్టి రిద్ద గుణథాములు సోమన వెన్న లలు యళో 
ధనులన నందు సోవుయకుం దమ్ము ... ... పనాయకుండ్లు న 
క్ఞన(రవిజన్నుం ఉాతనికిం జం *...... =. కసానికీ౯, 3౨ 


దీనివిడన నీవై ఫునం గొన్ని వంక్తు లున్నవి. అవి నీనవద్య భాగ 
ములుగాం దోంచుచున్నవి. పాదవిభాగము చేయుటకు గూడ నను 
కకూలముగా లేవు గావున విడువంబడినవి. ఎజ్బమనాయకుం డొశా నొక 
పూండిలో తటాకము (తవ్వించిన ట్లున్నవి.) 


= రొండనవై వు 
క కరనయనళళిధరి తీ 
చంణగణనం బొంది శ కన్ఫపాలాబ్దంబు 
ల.రగంగ నతుతదియయు 
ధరణీనుత దినమునందు ఊాత్చయ్యుబానముతోను. శ్రి 


చస స్తి(శ్ర్రీనుతు గొట్టివళ్తి ఎజ్జనాయకుండు శకవమకాములు 
౧౧-౩౨-౨ న్‌ చేంటి వ వె శాఖకుక్ల "తితియ్య భొనువారమునాండు నదతల్లి 
(తగువాతి భాగము "ఫలమైనది. ) 
న్‌ 1 L Vol. V1 No, 216, 
1, దదయించదె. అని చధుననఖయాూను, 


క 


'ఫైశేవ 


రాయూరి అవ్పన' 
శ్రీః శ, 1200 


శ్రీరమ్యంబగు వారిజానన. =. , + .వషట్క-మ్మకాథ 
మాళ౯రంభుం డిల నప్పనా. =... +ద్యన్మూ _త్తీ౯-గా వానికిం 
జారాకల్న్పవధూ , = = == గువిద్దాపానికిం బ్ముతకుం 


డారంగా. 3. , క్రైబుధు లత్యం_త్తేంబు వన్ని ౯౦పం గాకా a 


గుణనిధి న)జ్ఞన (ప్రభోండు గొంకున పెద్దికి నత్పతి (వతా 
(చుణియగు మాంకమాంబిక కు మానువషపౌరువగారన ద్వి(జూ 
(గణ) నిజభ_క్తి తోషిత విరాజిత చం దధరుండు నత్య(ధా 
మృణుండుదయిం చ్చెనూజికాతలసన్మ తియప్పన పెద్ది మన (రకా, 5 


(వ మ్తకర్థంబగు నిట్లు చా నువయము1భాస్యద్ద శా . 0 
న్య స్పి (శ్రివిభం గేతభూావిభు నిజస్వామిని నదాను...... 
తస్తో త శనణియ్యుం2జేయుచును మిత్ర కేణి రతీంచుచో 
న ((సోకు)ండై యప్ప జేవండునముద్యత్కీ_ _త్తీ౯నవ్వె౯ాన్ల శ హిని. 


విద్వత్సభం (జృెప్పండగును 

నద్విజు రాయూరి పూవ్వ౯ా శాసను (శ్రీథా 

రర్వా(జృగోతు శివుచర 

ణదగయవూజితుని నప్పనం (బధిత(యృళు౯, రో 


అమలళ కాబ్బములు గరసవా న్రకరథీ, తినంఖ్య(గ్రాంగం బా 
య్వము సితపతు శే వతిఖి నారు దినంబున ను_త్తరాయనం 
బమరిన సం కమాణ మున నప్పన వెళి నఖండదీప ము 
_త్రముం డమరేశుమ్రాల ఫల్సితారక్ష మొన్నీ వెలుంగుచుండం గాకా 


న ప క Vol, VL, No. 216. 


1 మె. అని చవదువనలయుంను, 
డె రవణీయుం. 


ssn srr rrr rrr Ps sr PEPER ENERO 


2? 


$19 
మంత్రి భాన,--రుయణు 


మం, తీిభాన్క-రుడు మహావసిద్ధుండగు తిక్కన  సోమయాజికి 
పితామహుడు. తిక్కన నిర్వచనోత్తర రామాయణమున, నీతనిం 


గీ సారకవితాభిరాము గుంటూరి విభుని 
మం తిభాన్క-రుం మత్సి తామవానిం దలంచి 
యైన మన్నన మెయి లోక మాదరించు 
"వేట నాకృతి గుణములు వేయునేల 


తిక్కన కృతి పొందిన దశ కుమూరచర్మితమున కృతిక_ర యగు 
శ్రీతన సీతని నిట్లు (పళంసించినాండు : 


వా, ఇాపాను్కుగవాళ _క్షియు కుం డమలా'బారుండు సాహిత్యవి 
జ్యా పారీణుండు భర్హుమార్లపథెకుం డ ర్థార్థిలో కావన 
వ్యా పారవ్రతుం డంచుం జెప్పు సుజన వాత ౦బు గారీవతి 
(శ్రీపాద (పవణాంత రంగు విబుధ శేయస్క_రున్‌ భాస్క_రునే, 


(వ స్తుత ము భాన్మ.రరామాయణ మను వేరం బరగుచున్న (గంథ 
ములో, ఆరణ్య కాండ మిాతని కృతి. తాళప్యత్మపతుల పరిశీలనము వలన 
అయోధ్యా కాండమును, 'ాలశ్రాండమును గూడ సీతని కృతములే 
యని నిళ్చయింపనచ్చును. వ్మగంథ మైన నేకకవికృత మైనచో, నాశ్వా 
సాద్యంత పద్యము లౌొకరీతీగా నుంకును గాని యొకచోట, నంబోధ 
నలున్కు వే తొకచోట విభ _క్తష్టంతములు గాను నుండుట యనం భవము. 
'నీట్రి ముదిత భాన్క.ర రామాయణ్మపతులలో, నగణ్య కాండము, విభ 
_క్యంతములళోను తక్కినకాండలు నంబోధనలతోడ నుండుటయీ, 
యందలి రచయితలు వేజుని నిర్థారితమగు చున్నది. అయోధ్యా 
కాండాంతమున నేడు ముదిత పతిలో గల నంజోధనలక మోజుగా, 
విభ _క్షష్ణంతము లున్న వధ్యములు తాళషత పతులలో లభించుటయే, 

40 


814 


యి కాండకూడ మంత్రిభాస్కరుని'బే యనుటకు సాధకము. ఇమే 
బాలకాండాంత పద్యములుమార్చుం జెందినవి. వముతియు నారణ్య 
కాండాంత విభ_క్త్వంత పద్యములును, తిక్కన నిర్వచనో_త్తరరామా 
యణగాము నందలి యష్పమా శ్వాసాంత విభ _క్షృంత పద్యములును నాకే 
రీతిన నుండుటయు ౩ మైనం తిభాన్మర క _ర్వ్వ్యత్వమునకు సాధకము లగు 
చున్నవి, 


మం తిభాస్కరుండు డీ $4, 1190-1220 (పాంత ముల నుండిన 
వాండుం ఈతలు రచియించిన రామవాయణఫాగము, మనూలానునరణనముగ 
చేదు. కథావిషయము వర్గనలు క్లు_బ్రీ కరింపంబడినవి. కాంబట్టియ్‌ మజీ 
భన వెనుక ననంగా (కీ. క 1810 (పాంతములలో నెక్షా(ప్రగ్గడ 
“ వాల్మీకిభవు వచోచవె షా. ** రామాయణము అతెనుంగున రచింప 
వలసిన యావళ్యకత ర్స డినది, ఎ క్రై(యెగడ రచనకును మం, తీభాస్క. 
రుని రచనమునకు ఛేదమున్నది. భాస్కరుని రచనను సంస్కృృతపద భూ 
యిష్టను, ఎజ్జన రచన నంస్కృృతాంధ సమానపద విభ_క్తము. 
ఎజ్జన రామాయణమునకు వెనుక, ననంపూర్ణముగ నున్న మం(తిభాస్క_ 
రుని రామాయణమును, హూుళీక్కి_ థాస్కరాదులు పూరించిరి, ఈ 
మం్శత్రిభాస్కరునింహార్చి సవిమర్శముగంజర్చించి యాం! ధకవితరంగిణి 
రచయితలు పె భాస్కరుని క_ర్ష్యత్యమును, భాసన్క_రాదుల పూరణ 
- మును సోపవత్తికముగ సమిర్థించిరి. చూ, ఆం్మధకవితరంగిణి. రెండన 
నంచవుటము, మం తిభాస్క-రుండు. 128పుట, (6/180పుటలు.) 


భాస్కరరామాయణ మేక క ర రకము "కాదు. (సారంభించిన 
కవివేరును పూరించినకవి పేరు నొకటియగసటయే యా కలవరమునకుం 
గారణము, వమూుళక్కి భాస్క_రుంజే గాని మం, తిభాస్కరుండు రామాయగా 
రచయిత కాడనుట యా'కాశథ బర ఫ్టమును నిర్మించుట వంటిది ఉప 
లబ్ద తాళపషృత్మగంథ పరిశోధనలవలన, మర తిథాన్క రుని కృర్షృత్వ్యము 
నిలుచుననియ్యు నాతడు (పాచీనకవులలో నౌక (పసిద్ధకవి యని స్టేరవడు 
ననియు నాయాళశయముం 


914-a 


అయితను నెట్టి (క్రీ శం 1201 


ఇది పశ్చినముగో దావరీమండలము ఏలూరునుసీదులో నొక స్తరభముమో౭ద ఇెక్కాం 
బడినది (ఏ. 1, L Vol. V No, 119) 


చం పరగంగమ్మ]1వై. శ్యనిధి భట్టివురేకుండు (పోలిసెట్టి కం 
బురుబాదళావీ. (పోలమసు2వు తుడు యాయమ నెట్టి పెక్టై శీ 
ఆశా ఉం ౬ 
నరసివు రంజు (కిన్హునకు సంద్ధాయశిది పము శాళ్వతంబుగాం 
బురకరకై రవా_ప్తళశిభూరిళకద్భముఉ లువ్విలాపవ్యళ౯ాంగాను. 


దిని సేకొని కన్న మపండితు ననునపండి(తు)లు నడపంగ్ల్గలవరు,. 


వానను శీ ళా 1201 


ఇది పళ్చిమగోదావరీనుండల మున నేలూరిమసీధులో నొక_స్తంభయవపె క్క, 
బజీనది. (న్‌. le lL, Vol. VY విం 185.) 


చ, ఫురకరకైరవా_ప్పశళిభూరి శ 'కాబ్బములొెప్ప కాంజ్ఞి౯ాకిని(న్‌) 
నరసిఫురంబులో నిలిపెనందియదీ పము వున్ని సెట్టికిం 
దరుణియభుంట సాలవురి జారమకును(న్‌ఫలయమొంద వీరికిని(న్‌) 
వరనుతీయెన వానమ్మధువంబుగ నాళతితారకంబు గాను(న), 


ఈ నంద్యదీపము నేకొని కన్న పండితులు సనసామనయు "లెండు 
నంద్యల నడపంలచారు, 


ల్ల త్‌ ప 9.24. 
naw 2 అఆ MEN he శవా వ ఇ గని తల wT 3 వానో గ్లో yy అగి భరత ro జ rn. 7౯ 


1. ఇంకొళకణగ నెర ముండవలయును, 
ల “నీకు బదులుగా “కి ఉండిన బొగుగానుందును, 
ర. సంద్దియ-ఆని యుండనోపు, ఈపదము 'సంద్యాళబ్దభ్‌న మని (గహించునది, 
శ, శెకౌబ్దము. ఆని యుండన లెను, 
40.8 


=? ర ర ల 


814.b 


వానవు డీ శ. 1202 


ఇది పళ్చిమగోజావరీమండల ములో ఏలూరుమసీదులో నొక సంభముమో౭డ 
ఉఇక్కు_ంబడియున్నది, నస్‌. 1 1 Vol. N No. 183.) 


చ. చిరముగ ఘంటసాల యెజనెట్లవుగో తము వెన్ని సెట్టికిని 
సరసిజనేతి దారమకు నత్సుత వానమ వె్టెం బద్మినీ 
పురమున సోమనాథున క పూన్వకముగా నిరునంధ్య దీ వ మూ 
సరసిజగభ్బకాన క్ర కరచం దశ శాంక ,-శ కాబ్బనంఖ్యలను. 


చంద దేవుండు క్రీ ఈ 1209 


ఇది పళ్చిమగోచావరీ మండలములో ఏలూరు మసీదులో నొక_స్తంభముమోంద 
ఇక్క_౭బడీరయున్న ది. (South Indian Inscriptions Vol. V No, 177.) 


వీ శశిరామర్ముదశ కసమములం గేళన 

మం(డ్ఞ్రలేశ్యరుబంటు మహిమ వెలయ 

చం(దృిరు1దేవణ్డు దంజైమాంబిక కును 
(శీయుతు క్లైజ్ఞమనాయవని కిం 

గారికి2పుతుంజ్ఞు గొమరుగాం దన భాయ్యా౯- 
ముప్పమకును ధమృజా వొప్పుచుణ్ణ 

సంద్ధియకిదీ పంబు ఇాళ్వ్య్రతంబుగం బెస్టైెం 
నొలనిసోమేళున శెలమి వెలుంగం 


వెలువు గాంగ దీనిం జేకొని కన్నన 
పండితురడు నడపుచుణ్ణువారు 
బెడంగుణానాచం(ద4 
తారక నుగ నెల్ల వారుం బూగడ, 
1. చందిరు అన్నచో ఛందోభంగ మయినది- సరిరమొంన"పీరు తెలియదు, 
౫, గూరిమి. ఆని యుండనోపు, 
+ సంద్దియ 99 ఇది సంద్యాళబ్లభ నమ, 
4 ఈ పాదములో 6 నొంత భాగము లు ప నయినది, 


జీ 


పీ] ర=జ2 


రేవన క. ౯. 1209 


ఇది గంజూమునుండలము (శీకాళళము తాలూకా (శీవార్మములో కూ రే శ్వర 
స్వామియాలయము ఉ(_గాణపుగది కుడి పక్కా _స్తంభముమిోంద వెక్కాబడియున్నది, 
(South Indian Inscriptions Vol. V No. 1256) 


న్సీ 


: గగణగుణా ల్మేంద్దుగణనళ కాబ్బము 
లు1 సనం చై(త్ర2సిత వి. శ శిదినమున 
నఖలసురాను రేం చానగ్గకా(ముకుటా గ 
న దత్నరంకజ్ఞిత (చ)రణుండైే న 
కూమ్ముకనాథునకు సద్దుణి వాపగాము 
'శాననుం డుపమ(న్యు)సన్యు శ్రనివశేణ్య 
గో త్రుం డేతవునాయకునకుం గంజెముకునుం 


దనయుంకు వంశ పద్ధకానుండు భముుకా 


విదుండు రేనన ఒంబర వెల్లినాగ 


బంద్దమున విల్చి సెంప్రెండు వం(ట్లి)కిపొలము 
'దేలువు మిగుల నఖజ్జ పదీసమునకుం 
'నరంగాం బె్టె నాచం దతారకముగ, 


క్ష్‌ 91¢ 
కోటమున్లుడి దేవుండు. శ్రీ. ఈ. 1212 
ఇది గుంటూటిబిల్లా గుంటూరు తాలూకాలోని ఇప్పటము (గానుము లోని ను 
శ్వర స్వామియాలయను నెదుటనున్న యుకరాతీమో(ద నున్నది. (A, 1, 88 01 1917, 
సః శ్రీశ కరాజూ భి కేకనత్సరములు 


వురరామ చం, ద భా ఒరిమిశమంగ 


rnp ఇ 4 = 





1 ల్‌, ఆని యంందడనల యను, 


4, ననంచజై (త ఆ కై 


ఏ ఈ శబ్బుము దూపను సం గేహోస్పదవమయుగా నున్నది, 
40h 


ఏ15-0 


నమురంగ్గం బావ్యమానమున పంచ్చాదశిం 

గమలా_ప్పదినమున విమలధ నమ్మా ౯ 
మతి (నిపచార్మిత నుతి కెకష్క. గండ్లభూ 

పతిసుతుం డ్లెదాయ౭౯ముతి దలంచి 
సమ్మృతుంండై కోట ముమ్మడి బేవన 

"రేం దుండ్లు విభనను రేం దన దిళుం 
డభిమ కాళ్లల౯ధమ్మ ౯ఏిభ వశ య్యాజాన్న తిం 
దనరి వెలుంగ నిచ్చె మనుచర్మితుం 
డవనిజేవతతికి భువి చాన మేప్పజాడం 
దరణిరజసికరసు తారక ముగ, 


క్రొ మున (కీ. శ. 1228 


ఇది పళ్చినూ గోదావరీమండలములాే ఏలూరిమసీదుళలో నెక _స్రంభనణమో( 
ఇెకి్క_యబడియాన్నగి. (ఏ. 1 మ. Vol V No 178) 


క. నరసివురి న్యశ్రాళ్యతంబై_ 
శరచార్థి శశాంక భూమి శ క మెయినీసు 
స్థిరుండగు వయ పకొమగ(మ్మ )న పు 
(అసంపూర్ణ), 
7, ఫం 2-50, 


815 


కనది నూరమ”ేని శ్రీ, శ. 1209 


చ, శకనవుములు మహీగుణవృమధ్య జనంఖ్యగం డక్‌ కృష్ణప 
తక్‌ తిధిం జం దజూపహానజనసం[కముణంబున వేల్పునూరితే 
నికి నరరామనామునకు నెమ్మిం |బదీపము గేతనల్ల భో 
త్సుకమతిం బు దాం గనది సూరమ బివు లఖండ్డ మున్నతిని, 


UY మన్గ్హవామండ లెళ్వర కోట కేతరాజులు భోగ మ కనది 
నూరమజేవులు శకనవళాంబులు ౧౧౩౧ ణగు శేంట్టి వై(తబ_౨బుభ 
నారమున విషువుసం|కాంతియందు దమతల్లి యమురసానికి ధన్నూూ౯ 
త్లకాముగా 'వేల్పు- (అసంపూర్తి) 

0. P. 554 of 1925. 


బచ్చు సూర్యుడు, 
(క్రీ శ 1218 |పాంతేము 


జోవిష్యతుం డగనన్నవోతి దయంగాచుం గాత నిత్యంబు సు 
(తామా రాధిత పాదపంక జనముద్యత్సుందరుం డైన, శ, 
భామాదీశళుం డభీష్టనత్ళలము లొస్పం (బీతితో నిచ్చుచు౯ ౧ 


దీసితరువాత సీసపద్య మున్న ది, గాని ఖలమైసది. చానియంత 
మందలి యుత్తుగీతి...._ 


(బన్సుతంబుగా విలిచి గోపాల జేవు 

నకు హితముగ సాచం(ద తారకనుగాంగ 

జేనభోగంబుగా నిష్బ సిరనుతుండు 

బచ్చుసూయ్యు౯-ండు నుజనై కాబాంధవుండు. ద 


BH. P. 265.67 of 19% 


816 


కీ కిభిపిది క్రీ. ఈ 1224 
య 


శా. (శ్రీమత్కౌ- స్తుభరత్న భూవ అరుచి శ్రీరమ్యువతు స్థలుం 
ణజ్ఞామంచారలతాం _త్రదామనవదివ్యామోాద పాదాబ్దజా 
తామేయామరసింద్దుబార్ని క్రితపూ తా నేవ1లోకుండు నాం 
గా ముల్లోక విభుండు నకి గలం తెక్టన్యా_ప్రి చా నాద్యుండై 


యిం ఆతరిజాల్పునాభిద లి తాబ్దమునం దుదియించ్చె (బ్రహ్మ నం 
(వీతిగ నావిరించ్చికి మరీచి జనించ్చె మరీచి కన్యయ 
ఖ్యాతు ండువు స్రైంగన్వపఫుం టి తన చ్చెలో 
శాతతరమ్యమూ త్తి తిజగవములాప్తు ండుసూ యుంజాండు 
వంత క కలయ: 


ము ' భునుండాసూ య్యుానకన్వ యాది) జాం డనంగ్లా రాజధ మకాం బతా(0) 
దనువై శాళ పత రాజయోగమున నొంద్ర్దంబు స్తై వైవళ వతం 
డనఘుం డాతని ప సు. మును వుద్య బ్వేద శా స్రాళ్ళ=త 
త్ర సనిజా చారసమ _స్తధమ్ముజనియ శా(స్ర్యపౌ థీ కాచాయ్యు౯ండై ద 


గై. ఇట్టి నమునువంశం౦ంబున నియ్యోకు పుమై నియ్యోకవంళ ౦బునం గకు 
న్థుండు వుకైై నాతనికిం (బీధివి దన పేరం జేసినం (బిధుండుకపుమైం 
బిధువంశో ంబున మాంధాత ండువుమై మాంథాతవంశ ంబునంబురు 
కుత్ఫుండు వుం బురుకుతువంశంబున సాగరంబు దన వేరం 
జేసిన సగరుండు పుమ్చై సగరవంళంబున దిలీపుండు వుక్తై దిలిపవం 
శంబున భాగీరధి దనచేరుగాం చెచ్చిన భగీరధుండు వుళుై భగీ 
రధవంశంబున నతీతానాగతవంళ కర్వమెన రఘువు వుమ్షై రఘువం 
కంబున నారాయణావతారుండై న (స్ట్రీకాముండు వుక్పై (శ్రీరామ 


1. శేష-అని యుండవలయును, 
ల గశ్వ్ళ పుండు- 
8, చైవస స్వతు౦_ 99 

వ చేసిన పిభుండు-ఆని యుండవలయును, 


39 


కం 


కో 


క, 


రం 


Bi? 


వంశంబున నలుచకవన_త్తి౯ర్‌వు కై నలునికిం బుండరీకుండు వు్షై 
ఫుండరీకవంతాను కమంబున నాదిరాజులకం క్పైం గైసిద్దుజై కోరి 
కాల చోడచక వ_త్తి౯ా వుట్టి భాను వంశంభు ర హోం 
జేరుకొని చతుస్సాగరవరియం త్రరమహీ హాచ కంబు నివ్యజణ-(క ౦బు 
గా వాలివాతం బాలించ్చి- 


కరికాలచోడనరపతి 


వరగం గా ప్ర Ba బలునవిడి హూివువ 
ద్రిరతటముల నేతువుపో 


ధరతటములు నిలి'పెం జ(కధరతుల్యుండై లి 


కావేరిదరులు గట్రంగ 

వేవేపల్లవుండు దనదు వెట్టికి రామినిం7 

దావాని నుదిటికను వోం 

గావడిం గరిశాలవిభుండు గాలం దుడి ణెను, ౫ 


ఇనుపాదము లర్షింపంగం 

జనుచో(0)జని ఆర ర్లషమం్మత్రజలప్యాతలు జూ 

వినుపవీది నాంగం బంపెను 

భునముగం దనయాన వొడిచి కరికాలుం డిలను. ణా 


అట్టి కరి కాల్మనివతికిం 

బుకైను మహి మానచోను భువినతనికిం దాం 

బుట్టిరి గరికాలుండు సిరి 

కట్ల ననుగసలుం దొండవమోా(నఘ్రనద ళవమ్ము౯ాలు. ౭ 


ఆకరికాలనలేం[ద 

(పౌకోటవంశమునం బుక థాన్కరకులర 

'త్నాకర చ ర్మదుండు రిపు నిప 

ఫీకరుం డధికుండు చోడబిజ్ఞ్జవ బిరుద. తొ 


ర, నలచ(క్రవ ర్రజాఆనియాండనలయును 7. శామికా..అని యాండవలయును 


భం పసయకొం ల్తే. 93 


క్ర 


క, 


క్‌ 


కేం 


§18 


భూాడిగ బీజ్ఞన చను రెం 

జాడినభూపతుల శిరము లసిముఖమునం జెం 
డాడుచుం గయ్యము లిరువది . 
వజెన్నంగం బొడిపె జయమహీవల్ల భుం డై 


బల్లవాుతో భునబిజ్ఞన 

వలాటమునరినవచు* పాముం బటినం గని యా 

(౧ వ్‌ లు 

బల్ల హుం డిచ్చె గుణకాంక్షము 

గొల్ల భిగొని జనులు గండ్లగోపాలుం డనను, ౧౦ 


దండి (జగదొబ్బ గండండు 
G “జై ఈ 
గండ్లరగండ్లండు పిరలని బీజ్ఞన యు 
ద్దండ్డుండు దాం బదుమువ్వుర 
గండ్ల్డం డనుభార నిలివం గటకములోనను. ౧౧ 


(వి॥బవిరుదనం జన్నయా తెలుంగు బిజ్ఞనమను మండు*మల్లి దేవం డ 
చ్చెరు వగుచున్న పొ _తృవీయ చెన్నగుపీడుగ వాలి పాకనాం 
డిరువదియొక్క_ వేయిం జననేలుచు బల్ల హుదంక్షు గెల్సిత 
త్క_రివరకుంఛమొ క్తి కలతాతతిం బూచేె నిజాసివ్కులికను. ౧.౨ 


అతనికిం బుట్టి రొప్ప మధురాం_త్త! పొ_త్తవి చోడసిద్ధిభూ 
పతియును మల్లి "జీవండును బావువరా[కమ వికము కములు 
నతనరనాథ భాల10కవణస్థిర పాదసరో జవై ఛభవులు 

వితతసము[ద కాంచ్చి పరివేస్టినభూపరిరయతణతములు. ౧౩ 


క॥ ధరం బొ త్తపిఓేసిదిన రే 

శరునికి నుదియి"చ్చి భూమి నన చేలిరి న 

చ్చరితులు పొ _త్తకిసోమిా 

శర12చేనండు మల్లి చేవవసుభాధిపుండును, ౧౮ 


ee త త తప య 
5. (వలి టమున_ఆని యుండవలయును. 11. చా త్రపి_ఆని యాండవలయున్ను 


9 మన్న ండు.- . 39 12. సోమేళ్వర- 
10. ఫాల. 


$9 
33 


319 


ఉ. (వి॥ భూపదిలీపుండై పరగుపొ _క్రపిసిద్దని తమ్ముమల్ల భా 
(తీపతికిని సమ_స్తజగతీపతికిని నుతు లుద వించ్చి రా 
ఇాపరిపూన్న ౯]9కీ తులు భుజాబలవం తులు ఒనెన తొంట్టియ 
'అ్యూూపిలీసిద్ధియుం “లనము వరుల డ గుమల్శి చేవం కును, ౧౫ 


కం క! ఆపొ_త్తపిసోమిోశ (రశ 
భూపతికిం దమ్ము మల్ల భూపాలున క 
యో్యోా్యపిలిసిదికీం దమ్ముుండు 
దీవితసీతకీ త్తి మల్లి బేవండు వెలి?ను. ౧౬ 


చం (వి॥ పరగిన మల్లి చేనజన పాలుండు పొ_త్తపిచోడవంళ "కే 
ఖురుం డినవంశ క త్తకా యనంగాం గడు వాలి విరోధి రాజసం 
హారణుంకు దొంటితారల (కియం దగువా త్తవిరాజధాని గా 
ధర సకలంబునేలె విదితంబగు బావుపర్మాకమంబునను, ౧౭ 


క్క ఆమన్లి -జీవనికిం గుల 
భామాతిలకంబు వుణ్యభాగిని గార్‌ 
(శ్రీ/చువా బేవికిం బుశ్చుం ద 
పోమహిమ ఫలమ్ము దాన పొడ వైనగతిని. ౧౮ 


కం ఇనుం కదయ మైన య ట్ల 
మును వుదయం బె నయిట్టు మతి రఘురాములు 
జనియించ్చినట్లు న్‌ులవ 


ద్రశానుం జోపిలిసిద్ధైివ్‌భుంకు జానుదియిం చ్చెను. ౧౯ 


మః (వీ॥ కరికాలో గమరాజవనంళశమునల చా గాౌరీమజో జీవికీని 
సురభులు గల్పకుజూతములు రననదీతో (యంబు)15సింతామణులు 
ధర నేకా(కితిం బుకునో యన జగచాంకుంజె 1రయిచ్చు ద్‌ 
ఈ 0 ర 
నుర కి యో్య్యూవిలిసిద్ధివల్ల భురిడు గన్నుకాంద న్నువన్ని౯ంపం గా17ను 





18, వూణ్నాకా ఆని యుండవలయును 16, జగ్హానాంక్క్క_ం ద-ఆని యుండ నోళు, 
14. సోమేశ్వర ప్ర 17. గణ్న్ముకాందన్నువణ్నించంగా 3 
15 నురనడిసోనుం బు-ఆనియుండనో పు, 


820 


యం ఓవిలిసిద్ధివల్ల భు జయాన్నతుం జేంకణచ(కవ_త్తి తీలా నా 
జ్ఞావరిరథీ తాఖణలదికావలయును భునదానక న్ను ౯ లీ 
లాన్‌ ్న ౯! గిరమ్యళుభ లతుణనూ త్రి లీ జయంత్తు నళ సి 
తూ19ప్రురుహూతుం జీరుళొనంగాంజనుంజోడకు లై క భూవణును. 


మునునూరది శాసనము 
డీ థొ. 1280-81. 


సీ, న్యస్తిశ్రీశర నంనత్సరంబులు 

కరళ రజారసనంఖ్య జరగ ౨౨. 

.=. ఫల్లునిం గమలారి దినమున 
“ండగోపాలుం డఖండకీ_ర్టి 

తిరుకా ల్రిడేవ భూవరుని రాజ్యంబున 
మురణ పురాంగనావరుడు నకల 

చిప్ప, రత.ణ__గలట్టికరారు మన్మ 
రాముండు నద్దుణరంజితుండు 

చేత 'యూమునుండు 1గామంచాటి చెరువునంటదు 
భాగములు రెండు గండనోపాలునకును 

మంతి శీతను డొకపాలు మానుగా . 
దకనమర్చణగా నిచ్చె దడయకుండ, 


క, శ, 1152. (కీ. ఈం 1280-91. ఇది తిరుకాళ త్తి రాజ్యము 
చేయు-కాలమున కోదండరాముడు మురణపురాధి పతి ముసునూరి గోపాల 
స్వామికి దీపజానము చేసెను. 


N.D. L Vol. ll. ¢Kavali) 46. Page 745-746 


18. కణ్న కాలీలాపరివూణ్న ౯--అని యుం౧డవలయుంను, 


19. శిమో- వ 


ఏ9 0-1 


అుయితాంబ 
కీ శ. 1228 


ఇది పశ్చిమగో దావర్‌ మండలములో ఏలూరుమపీదులో నొక 'సంభముమోంద 


ఇక్క. యుడియున్న ది. (న్‌. I. I. Vol. V No. 192) 


చ్‌ § 
ఫ్రీ (శీరమ్య మగుసరనీవురి సోమేశ్య 


కం 


రునకును విమ్తుబేవునకు భక్తి 
యనమనురంగ నిరునండియలయందు నెంతయు 

౧ య య 

వెలుగంద్ష భారుణి వ(ల)యనాయం 
డగు శేశచాధీశు నతివ (శ్రీగు(డు)పూండి 

గోకన౯ణాబేవునకును ముదమునం 
టౌసాద మె _త్తించ్చి బవుధచ్యు౯వులయంద్ల్లు 


వ్యోమ సాయ కభానుధథాభా(మ)సంఖ్యం 
గా_తిలాకము శుద్దశివతిథిం గాం _త్తినహితుం 
డగుగజూాధర బేవని యమెతమాంబ 
(భ)ంథ్యదీపంబు లోగిం బెక్టె సాళ్వ్యత ముగ, 


అంబరళ రశ్‌వనంఖ్య (దె 
యంబకవ...లకు భయావమతితో నై 
తోంబ భర శీపుర. ఉక 


దం బనురంగ నంధ్యదీప తతినెళ్టై. 
40.6 


క్‌ 


కం 


కం 


820.1 


లేచర్లకాట6డు 
(శ్రీః శ 1285 


(శీ/చుదనూనదచానజల నేవకుం చాయక (సాయుహట్నద 
స్తోమనినాదము న్వినుచు సూరెల నెప్పుడుం (బ నుతించు సి 
ద్ధామరకోటికి న్యరదుండై న గ జోతుంకు సుస్థిరస్థితిం 
గామనమానమూా త్తి యగుకాటయ కీవుత మిస్టసంపదల్‌, ౧ 


చరణనరోరువా-రాగ 

స్యూరణన్హహి షనిశిరంబు వొలుపుగ సంభఛ్యా 

(భరుచి నెనయ 'మెట్టిన న 

త్కృరుణాన్విత దుగి౯ వరము గాటయ కొన(ం)గు౯. య 


ఉరగేంద దిస్ష జములకుం 

బరమోత్సాహముగ నాతప్మ్యత్రమువోలె 

న్‌్‌ యె_త్తిన కిరివరుం డగు 

వారి గాటయ కీవుతము దయానుతి శుధముల్‌. కి 


"జీవాదిబేవుం డమిత 

ఫ్రావరజంగమముయుండు న వ్వేకశాళుండు లా 

రీ(వృరుం డననరతంబును 

సీవుతం గాటయకు దయ నభీష్టపఫలంబుల్‌. రో 


క పహారిదళ్వుం డజాచ్యుతశం 


కరమూరా _త్తి౯- (దయామయుండు గమలా పుండు ఛా 
న్కరుండు ద(యం గాచుచుండెడం) 
గరుణారనపూణ్న ౯హృదయుం గాటయం |బ్రీతింని, ౫ 


న్వ_స్తి న్స. చమదపారపారావారపర్మివుత మహీతలంబున సకలజన 


వినుతం బగునం[ధ ేళశంబునకు (విభూవణం వై న యనుమకొండ 


920-c 


యనుఫురవలబు నిజరాజభానిగా నొప్పృుచుంన్న కాకతె భూపాల 
(కమంబున జనవినుత యకోవిలాసుందును జయలశీ, నివాసుండును 
నై నర్ముద్రన రేంద్రనుఫు తుండును నదారాధిత తి న్మేతుండును విబుధ 
జనవనవసంతొండును రమణయ్య నీముంతినీజయంతుండును సకలజన 
మనోరంజనుండును నరాతిరాజమదభంజనుండును కరణాగతరాజ 
శ రణ్యుండును విన తాఖల రా జవ రేణ్యుండును ఈ యా౯బమరసానుమం 
తుండును దు(రం)గమ -రేవంతుండును సత్యవారిశ్ళం[దుండును విభ 
కై న క్రీ 
నామ రేం[దుండును నైన గణపతి దేవమహీనాథునకుం (బధానిమై-_ 


క. కనకాచలదీరుంకు జన 
వినుత చర్మిత్రంండు గాయ్య౯-ప్‌దుం డిన తేజుం 
డనఘుండు గుణనిధి బెజ్జయ 
తనయుండు బుభదినభానుతనయుం డనంగాకాం జ 


ముం (వతిపతవీ.తి పాలకుంజరమద్మపారంభనంరం భ ము 

దత ళాపహోనిపిత [పచం డనిశితోద్యళ్థద్దధారానఖా | 

జాతి భేదించి యఖన్వ౯కాబలళ్‌ "ర్యస్ఫూూ _త్తిజాం గంరఠీరవా 

కొ (సన్ను త)వి _త్తి దాల్చి వెల నెను శే(చెలలార్ముదుండిలక,౭ 


నకలజనవినుతయనుండును గుణాగణాలంకారుండును నైన కా 
(వెడ్డితి(. సాభాగ్య సౌందర్యచాతుయ్యజాంబు లు గలిగి పరగిన 
పరనుపతి[వత యైన బెజ్జమాంబకుం (బియనందనుండును ననవరత 
ధమ్మల౯న మేతుండును పతిహి తొచరణుండునుం గాక తెరాజ్య'భార 
భా-కేయుండును నద్దుణ (పఖ్యాతుండును నతులబలప రా కమనసను 
న్వితుండునునై న రే చెలణ-ర్ముదనకుం (బభఛాని, 


క. కులతిలకుండు వనుభూామర 
జలధినుభాకరుం డశీవజననుత చరితుం 
డలఘుండు రిపుతరుణాపహాొ 
సలుం ఉనంగా బర రూజనాయరుం డుపిషజ-ని. టొ 


§20-d 


బాక్కెరలోని వీరభటానలి వధించి నోధుమజతి తలచెంచి ఉద 
గిరి సాధించి పడిరాయనిం దోలి దాతా రామ భీమేళ్యర బేవర కత 
యదీపంబు లునిపి ధమజబాసమేతుం హై నరాజనాయకునికి ధముకా 
(పత్ని యునుచార్మి యు వనితాలలామయు వైన రవ్య(వాంబకు) 
సువు[తుండు. 


క, సరనిధిగంభీరుండు సు 
స్థిర తేజుండు నంశ కేఖరుండు దయా 
కోరరండు బుథాంబుజదక శత 
కరుం గని వన్ని౯౦పనొప్పృం గాటయధా తిని, ణా 


దీనిజెనుక నొక వచనమాుగలదు, Hydorabad Archaeological Series 
No. 83, శా ప. 1.659. 


(పోలినాయ కు6ఢు (కీ. శం 1244 


ఇది గంటూరినుండలవణ బాపట్లతాలూ కౌ కొమ్మూరు "కొ శీ నాథీళ్వుర స్వామి 
ఆలయనమూన గలదు, 
సీ, శ్రీయుతమొగొమ్మరీయ గ _స్తీళ్యర 
విభునకుదీపంబు వి _స్తరిల్ల 
నెనగుదీ పావళి వసుధలో...ంచ. 
నగతీళ్యరస్వ్యామి క_త్తిణతోడ 
వురువనిచానుండు సురరాజగద్భశుండు 
ము_త్తీయనాయంక్క్క పౌ తుండ ee 
బలుండరిపిరుల భంజించి (నేక్కొ_౯న్న 
నాగినాయకు (సియనంద ను౭డు 
అతులధర్శమూ_త్తిణ అనుపమ(సి)తకీ_త్తిల 
రొండమొంబసుతుండు కో(కి౯)తోడ 
(పోలనాయకుండు వొల్పు(గాదీపగం 
బంబునిలి పె భువినిం బ స్తుతింప, 
A. R. 826 0£ 1922, శా ప, 2.88. 
we an 


821 


గండవర శాననము, ఆ” 1280-81 


నీ, నమదశ్ళొతన చాననమురారి పల్లవ 
వంశ జేఖరుం డనజ తనల్లు 
తిరుళా_ల్సివనుమతీళ్య్యరతిలకంబు చే 
(చాభవళ క్రి యేర్పడగ బొండ 
వాడ నా గామంబు వడసి యందొనరం ద 
టాకంబు గట్టించి లోకమెజుంగ 
త్రమతండి వేరిట దావువరంబను 
చేరి దూయరారు (వీతినుదయ 
కలవతీశ్వరబేవునకు చందజలార్క_ తారకం 
గా నిచ్చిన ధన్యుగన్న 
తల్లి సుర మండపసపమును యాధమ్హుంగాను 
ననంగ కట్టడి (వోలమ వినుతి సేయ 


Vol ii. Nellore (15) Gandavaram 774.776 


” 


దండనొయక మల్లనాయకు(డు 
డీః శ, 1287 


స్వ_స్తి నమధిగతపంచమహోళబ్ద మహాసామంత  మహాసామం 
తాధిపతి మహ పచండదండనాయక సడవిరాజమానులైన | స్థ్రీమవో 
(దం) డనాయక మల్లి నాయకుం గమగల్లి కొమురము జీవులకు ధమ్మః౯ 


వుంగాం (గాంజ ఐతీళశ్వారమబా బేనరకు అఖండద్‌ పానకుం బెట్టిన మేం 
కలు _౨౫*| 


(దీని తరువాత గొన్నియతయరములు భూమిలో: గవ్వవడి 
పోయినవి.) 
41 


8229 


సీ. నుతనిధిశరర్మదమిత శ క సమపువ్య 
సితవసుతిధి సూయ్యఃాసుతే దినమున 
మకరసం కమవేల నకలభరాధినాొ 
ధుండగు చోడని దండనాధుం 
డనఘుండు మల్లన దనమాత గొమరమౌాం 
వీకకు ధమ్ము క౯ావుగాంగం (బీతితోడ 
క నకాది ధెయ్యు౯-౦ (డుఖంజ్ఞన _చ్లీ౯ాకి సప్త 
వింశే తిగారుల2ివెలయనిచ్చ్చి 


గ్‌, అచల(పుత్రిపతికి నై తీశ్యరాంకున 
శనురగ ణనమద్ప చాంబు(జు)నకు 
వరదునకుం (దిలోకవంద్యున "కె ల్తీంచి 
దీప మభిలలోక దీపకముగ, 


పాల్యు-ఆఅికి సోమనాథుడు 


పాల్కు-6కి సోమన' నివానగస్థలమునుగూర్చ్చి, కులగో[త్రములను 
గహార్చి; కాలనిర్భయమునుశూర్చి చెలశేగిన వివాదము లన్నింటిని విన 
రించుట కిది యదనుగాదు. నంగబాముగా వానినిగార్స్చి వేవరింతును, 


నివానస్థలము 


[బౌనుదొరవారి కాలమునుండియు పరిశోధక లందటును సోము 
నాథుని 'నివానస్థానము చేటి తెలంగాణా (పాంతములయందలి పాలు. 
టీకి యని నిరూవింపగాా నొక్క నారాయణరావుగారు మాత్రమే, 
సోమనాథుడు మైసూరురాష్ట్రనములోని, తు ముకూరు " తాలూకాలో 

1, పంచ. అని యుండనోపు. 

ప నొసల. ఆని యూండనోప్ప, 





ఫ్రీలిలై 


పోల్కు-రికీ అని [పతిపాదించినారు. దీనిపై పూర్వ పక్ష (పతిపతుము 
లేర్చడినవి. ఈ 'చాదమును పరిశీలించిన పూర్వము పోతన నివాసమును 
గూర్చిన ఒరంగలు ఒంటిమిట్ట వాదము స్మరణకు వచ్చు చున్న ది. 
అప్పు డొంటిమిట్టవాదము నెవ్వ రంగీకరింపన క్షే యీనాడు పహోల్కు 
రికి వాదము నెన్య రంగీకరింపలేదు. ఇంతకు సోమనాథుడు కన్నడ 
"జీశమున తెనుంగు బీశమునకంకె విశేమ్మపసిద్ధి గడించిన వాండుగచా ! 
అతని నెందలో కన్నడకవులు నుతియించి యున్నా రుం అతండు నిజ 
ముగా కన్నడ బేశ స్థమైన పాల్కురికి (గామనివాసియగుచో నొక్క కవి 
మొన యాతని హోల్కురికి సోమనాథుండని చేరొనలేదు. ఇదియొక 
టిమే యతం డా (పొంతమువాండు 'కాండని నిర్భయించుచున్నది. నేటి 
తెలంగానా (పాంతమున పాలకు ర్థియీగాని పాలకుతికి లేదు. కుతికి 
క్‌ ర్తి పర్యాయపదములు గా వ్యవహృూత ములగుట శెలంగానా (సాంత 
మునం దంతట గలదు. మతీయు సోమనాథుడు తొలుత గోడావరీ 
మండలమున దాతా రామ నిచాసియ/ప మల్లి కార్జున పండితుని నం పదా 
యము వాండు కన్న డ దేశమున (వసిద్ధినొందిన బసవని వృక్రైంత మే 
"శెలియనివాండు. సోమనాథుడు కన్నడ జీరదున హోల్బు_రికి వా_స్తవ్యుం 
జెనచో, బసవని చర్మిత్ర నాతం డితరులవలన తెలిసికొన నగత్యశు 
చేదు. అతండు కన్న డభావలోశచే బనపపురాణము |చాసియుండును 
గాని తెనుగుభావలో మొదట (బాసియుండడు. బనవపురాణాది 
(గ్రంథములు (పజాసామొన్యమున మత (ప్రచారమునశకై రచితముల్రై నవి 
దా! సోమనాథుండు తెనుంగు బీశమువాండు కావున, తెనుంగుభావ 
లోనే మొదట సా (గంథము రచించియున్నా (దు. ఆ వెనుక కన్నడ 
ఛామలోనికి ననునదింపబకుటయు గూడ పాల్కుజీకి వాదమునే బల 
పటము చున్న ది. సోమనాథుని నివానస్థలము _... నేటి తెలంగాణాలో. 
ఒరంగలు వట్టణచునకు పర్మజెంకుకోనుల దూరమున నల్లగొండజిల్లా, 
జనగామకాలూశకాలోనున్న సాలకు_ర్తియను వేర నొప్పు పాలకురికియ్‌ 
గాని వేటు కాదని సిద్దాంతను, 


లీ24 


సోమకాభుండు జంగమశాఖోయుడ్యాా ! ఆరాధ్య (బౌహ్మ 
ణజుండొాా ? అను వాదనును పరిశీలింతము. కులగో(తములు చెప్పు 
కొనిన కవులగూర్చియే, యిీాతండు నియోగియా ? చైెదికియా ? అని 
చర్చలు తెగకుండ నున్నప్పుడు, తన కులగోతములే చెప్పుకొనక, 
విలతణమగు వీరశైన సంపదాయా నుసారముగ న్యవవారించిన 
సోమనాథునిగూర్చి, వివాదములు వి_ప్తరిల్లుటలో వింత 'యీమున్నది ? 
సోమన తాను మొ తము భృంగిరిటిగో తుండనని 'చెప్పియున్నాండుగాని, 
బసవన వండితారాధ్యులకు చే గోత్రమును చెప్పలేదు. జన్నృముచే 
(గావ్మాణులై నప్పదు వారి శేదో గో తవ్యవహోరము తప్పదు. సోమ 
నాథుఃడు చెప్పకపోయినను, పండితుడు గొతమ గో తుండని తరువాతి 
(గ్రంథములు చెప్పుచున్న వి. పండి తారాధ్యచర్మిత కోత పాల్కురికి 
సూరనామాత్యుడు వారితసగో తుండని సోమనాథు౭డే 'చెప్పియున్నాండు. 
అనే సోమనాథునికి గూడ ఆశనేయనుగు గో తముండియే తీరవల 
యును. అతండు జన్నుముచే (మూవ్మాణుండని యందటంగీకరించిన-బే 
గదా! ఇక్క పరంపరాయాతనుగు జన్మశ్రుతినిబట్టి యితడు కౌండిన్య 
గో|త్రజుండని శతెలియవచ్చుచున్నది. మజియు నా కాలమున జంగమ 
కబ్బము జాలినాచకముగాదు. శివభ కులే జాతివారై నను జంగము లే 
నన్నె చోడకవి గురువు “ జంగమమల్లి కార్టునుండు ”, “ భూసురకులతి 
లకుండు ”. “ పాల్కుతీకి సోమనాథుని గురువగు బెలి-బేవ వేనునారా 
ధ్యుండు జంగముంజే యని పండితారాధ్య చరితమున గలదు, “కావున 
బనవన, పండి తారాధ్య, 'వేమనారాధ్యులవలె, సోమ నాభుఃడును 
* భూనుఠకుల తిలకు:డై న జంగముం౭డే కాని వేజుకాదక కులగోత 
ముల (పనక్రి లేని వీరమాహేళ్వ్యరాచారము స్వీకరించిన 'వెనుక సోమ 
నాథుండు, తత్సం పదాయము ననుసరించి ఛా సీళశ్వరకులజుండననియు, 
భ_క్రినో తుండనియా, పార్వతీ పరమేళ్వరులు తల్లి తండ్రులనియు చెప్పు 
కొన్నాండు. మజియు భృంగిరిటి గో[తుననియు గురులింగత నూ జుం 


లె2ిర్‌ 


కననియు ననుభవసారమునం జెప్పినాండు--తన తలిదండ్రుల వేర్లు, 
విమ్దురామ బేవుండని, (శియా బేనియనియు, బసవపు రాణమున చెప్పియు 
న్నాండు, (పథమ్మగంథమగు ననుభవసారమున గురులింగత నూజుడనని 
ఇప్పిన సోమనాథుడు బసవ పురాణమున తండి విన్ణురావమజేవుండని 
యుల చెప్పెనో, ఇయోజింపదగినది. బది (పజాసామాన్య మున (వచా 
రము గావలసినది, సోమనాథుండిందు శె నమత దీత.గొని వెనుకధరిం 
చిన నామమును చెప్పక్క తన జన్హమునకు హేతుభూతులగు తలిదం 
(డల చేళ్లు చెప్పుట యాతని లోకజ్ఞ తయెగాక, తలిదం డలయందలి 
యాతని 1 పూ జ్య భానముగూడ సూచించుచున్నది. భ్‌ _క్రిరన్నయత్వము 
చేతనైన పండితారాధ్య చరి. తనున, ల తా. బనవపురాణమున నెన్నం 
బడిన పెనుపారు భక్తుల పెంపుడుకొడుక ” అని వారిని న్హృరించియ్‌ 
యున్నా (డు, కాంబట్రి సోమనాథుండారాధ్య (ాహ్య్ఞుణుండని యంగ్‌ 
కరించుట యే తమన ము 


సోమనాధథుండు తేన గ్రంథ ములలో తేన వృతాంత మేమియు 
విపులముగా తెలుపలేదు. ఈతని దీమా గురువు గురులిం గార్యుం 
డనియు, విద్యాగురువులు, నిళ్వనాథ 'వేమనారాధ్యులని మనకు. 
జెలియుచున్నది. వీకుగాక, కట్టకూరి పోత బేవర యను గురువు నొద్ద 
సీత ండు వా తత్వము నెజసీనట్లు . ఖ్యాతి స కట్టకూరి పోతి 
"జీవుని చదాంబుజ హపట్సదుండ " అను బనవపురాణ పంక్తులవలనం 
జెలియుచున్న ది. ఈతనికి చతుర్ముఖ బస వేళ్వరుండను కుమారుడు 


కలండని [గంథాంత రమువలనం చెలియుచున్న ది. 
సోమ నాభఘనిక్ళృతులు 
1. ఆనుభవసారము! 4..సోమసాయని (పథమ పడ్యకృతియగు 
నముభ వసొరము గోడగి |తివురారియను శినభ కుని కంకిశనముగా రచిత 


1. మ(దితమ. 1కి గంగపట్టణప్ర సుష్రన్మాణ్య దేవర శాజనుహీం[ద్రవరపు 
నిద్యానిలయ ము దాత ర శాల, 1016, 
శతులు, (వా, స్కి ఫు, భె. టీం ల్ల్రర్షీడ్ష తర పు ర్మ 


ఏ26 


మైనది. ఇందు కవితాగురువగు కరస్థలము విళ్వనాథునిగూర్చి (పకంస 
కలదు. శివభ క్లిని వేదో_క్తముగాను, శైవసంర్మప్రదాయకముగను, 
సోమునాధు డించు నిరూపించినాండు. గురులింగ జంగమ శరణ పసాద 
భ_కృస్థలములు వివరింపబడినవి. (గంథము శ్రీ తో (పారంభించి 
మంగళమహా ,న్రీ, తో నంత ముందుచున్న ది. ఇందు సోమనాధుని 
వృ_త్తరచనా వై శ ద్య వెజుకబడుచున్న ది, [తిభంగి, (శౌంచపదమనము, 
తరువోజ, వనమయూరము, మొదలగు విశేవవృ త్రము లుపయు క్ర 
మెనవి. చతుర్విధ కందమును వేర చిత కవిత్యమును సోమనాథు 
డిందు పొందువజుచియున్నా౭(డు. ఇది నన్నె చోడుని యనునరణయే. 
కందనుల లో ద్య్యంద పాస, (తిపాసగలవి యిందు గలవు, ముదిత 
(పతికం'కె చెక్కు.వగా పడ్యములు చేండు లభ్యము లగుచున్న వి. 
ఈ రచనకాలమునకు సోమునాథు డింకను చతుర్వేద పారగుండు “కాండుం 
తన కులగో(తములు వీరశైవ నం్యపదాయను ననునరించియీ చెప్పి 
యున్నా ౬డు (శివకులినుండు, గురులింగ తనూజుండు, ఛృంగిరిట 


(గోతుండు (వనన్న మైన యిందలి వద్యరచన నన్నయను తే లపునకు 
చెచ్చు'చుండును. 


2. బనవప్రురాణముగార్సి ముందు తేలుపంబడును. 


లి వృషోధి'పశ తకము2: __మల్లి కార్జున పండితునిచే రచిత మైన 
“ గిరి మల్లి కార్టునా ” యను శతకము ననుసరించి రచింపంబడినది, 
' బసవా బనవా, వృషాధిపా ' యనుమకుటముగలది* ఇందు బనవ 
పురాణ వర్షితమైన బసవచరి తము, మతికొంద తీ భ కులచరిితము, 
సం గహుముగా తెలుపబడినవి,  సోమానాథునకుగల బహూుభాపాూ 


౨, ఛారతి...2 సం. రి వ సంచికలో నావ్యాసము, ళశతకవుల చరి తయం౦దలి 
క్ట శే, వంగరి బుబ్బా రాను గారివ్యా సము, 


వృ సాధిపళ తక ము. ఏడునూతుల ముత్తయ్య గారిచే 1884 లో ముగితము, 
గం. నుబవన్మాణ్య దేవర »» 1914 

శతక, సం పుటము-...ఆం(థ (గంథమాల 1926 
వావిళ్ళ, మడాను, 1926 


ప్‌ 7 


పొండిత్యను తెలియజేయుటకు నంన్క్భృతమున్క, అరవమున్క, కన్నడ 
మున, మహారావ్హమున (ఆర్యభావు మణిప్రవాళమున్క జాను తెనుం 
గున పద్యములు గలవు. కొన్ని పద్యములలో శ -భాలం-కారాడంబరము 
హాచ్చుగా గలదు. వకె క మకుటము కలిగియుండి 108 చంపకోత 
ముంతో రచింపబడుటచే మకటనియమము, నంఖ్యానియమము గలిగిన 
శతకములలో, మనకులభ్య మైన వానిలో మొదటిదిగ నెన్నవచ్చును. 


4. అతవ.రాంక గద్యకివి_- 


' అ* కారము మొదలు “తు” కారము నజుకు వర్ణ్శగమామ్నా 
యమునంగల యేుంబది యతరములతోను వరుసగా సీ గది పొద (పథ 
నాతురములు గూర్పబడుటచే దీనికీ చే రొనంగబడినట్లు తోచు 
చున్నది * ఇందు ఫి పాదములు గలవు, ఇదిమ్యాతా గణబద్ధమై 
యున్న ది, అను[పాననియతి వాటింవంబడినది, 


(పొరంభను, స్లో. జయజయ బనవాఖ్య 
స్సా వనుభూ ల్యేశ నాట్యః 
అవీళ శివక్ళంగార b= 
ఆదిపద విస్తార ఓం 
ఇపాపర నుఖాభార ఓం 


CRF “౫3 త sma 


నమా ప్రి; జభంరగణ సితచ (త ర్‌ు 
భళిభకీర్తి కొల్మతి ర్‌ం 
తురపిముఖ చారి త భీం 
ఆతుర స్తుతి పాత నం 








ర. అత రాంక గద్య (మ్య్నుదితము)ు. ఆంధ్రపత్రిక. ఉగాది. శ్ర విమర్శ 
కీసర బండారు తమ్మ య్య గారు, 


8828 


క్లో అమాశాది శ కారాొంత మకరో దతమాలి-కాం 
(వసాదీ సోమనా థాఖ్యో బనవన్య కృ పాని భేః, 


ర, అతురాంక పద్యములు! CARNE 


పద్య బనవపురాణక ర్త చేరొ_నిన “ అఠురాంక గద్యపద్య 
ముల్‌2” అను పద్యపాదమందు “ అతురాంక గద్య * అయ రాంక్‌ 
పద్యములును సూచింపబడినవఏ. అతు.రాంక గద్యముందు చూవితిని 
గదా! ఇది అత.రాంక పద్యములను క్రీర్ణ క (క్రింద వచ్చును. ఇవన్నియు. 
ఉత్సల, చంపక, మాలికావృ త్తములు, ఇందు యతినియమము 
పాటింపబ డక యొక్క. (పాననియమ మే పాటింపబడినది. అతురాంక 
పధ్యములు సంస్కృత భావలో రచింప౭బడినవి. సంస్యాతమున 
బహుళ |పచారములేని చంపకోత్పల మాలి కాదినృ తృమున సంస్కృత 
భావు పొదిగింపంబడు విలతుణమైన నం(పదాయమునకు చారి తీసిన 
వాొ౭౭దడు సోమనాథుడు, 


(పౌరంభముఃచ, అనితయస్క_ ఆన్యయన ఇదుచి ఈశ్వర ఉగ ఊర్జిత 
శమబునభాంక జూూజూజార "స్థిత ళాస్థిత వకరు[డ్రఐం 
(దమహిత రూప పీమితిపద ద్యుతి జర్యలలాట అంబికా 
సమరనభావ అఃకలిత వర్లనుతం బన వేళ పాహిమాం. 


నమౌొ_ప్తము: చ, తృరదురిత క్రమా యయ జనిస్థిత కారణ కారణా (తు. తా) 
ధ్వరగణనాయ కా తయభవతయరోగ విశుమ్యాశకు పా 
కరళకలాం ధజూటచు.పిత (వతిపకుసురానురాతు మాం 
కురిత కటాతువీతుణ, తకారనుతంబనవేశ! పాహిమాం 





1. అక్షరాంక పద్యములు (ముుదితము ఆం(థష్మతిక భావసంవర్సర 
యుగాది విమర్శా కాగగేసర (క్రీ బండారు తమ్ము య్య గారు. 
పుటలు 107-114. 


2, బసవపుళాణము పిడుపర్తి సోమనాథుండు. అవతారిక, 


899 


6. నమస్కారగద్య1... నమోబవాకములతో నంతమగుచు, 
(వతిపాదను నంస్క్బుత చతుర్లీవిభ క్రి (పత్యయములతోం గూర్పం బడి, 
శీవల సంస్కృతే కృతిన లెం గానబడు గద్యుకృతి. ద్విపదలు రగడల 


వలె నిందుగూడ ద్విపాద (పాసనియతి పాటింపంబడీినది. 


(పొారంభము---అవిచ (శీ (చమ ఖేం దాయనమో 
వ్యపగత వాద్దత నం దాయనమః 


నమొ వీ.--మంగళ మహిమోతుంగాయ నవెోంూ 
ఆలీ pn. 
సంగమనగ గురులింగాయనసూ 
మంగళ (పనంగ రంగనబనవ 
లింగాయ కే, నమ స్తే నమ స్తే నమః. 


7. పంచ ప కార గద్యక.బ్రదియును బనవన్నను గుజించిన 
గద్యసో(తమే. ఇది మైదు విధములగు నడకలు గలది యగుటచే 
పంచ es గద్య యను చీరుకో వెలయుచున్నది, ఇందు ముందణి 
నొక శ్లోకమును నైదు రగడభేదములును గలవు. 9, వ రగడయందు 
ము_క్త వద్మగ్రస్థాలం కారము గలదు. తీ వ రగడయంద్యు జయజయ తబ 
ములతో వ పాదమున కా పాదము విడివడి అంత్యానుపాన కలిగి 
యుంకును, క్క క్క, రగడలయందు నిశ్లు. గద్య చినజ “శీ బనవదండ 
నాథ నమస్తే నమస్తే నమ స్టే నమఃి” అని కలదు. 


(పారంభళశ్లోకం: న్య _స్తిశీ,పమభథాన్వ యో _త్సమశిలాద్శలీముసీం ద్రాగ్మ జః 
(శీకంఠ? (పతిబవింబమన్నూ ర్తి రి రణగ శీ ఏ లనందినాథో విభుః 
తస్యాం సోదా వ దండనాథ బనవ శనాను భేయ పభో 

తత్‌ కారుణ్య శరంగితం మై నడా ని నిథీప్యతావీయణం, 


hi Sa ఇలా mrt ఇగ 


1. నమష్క్కా.ర గ దస్ధ (ము(ళము) ఆం(ధపత్రిక ఆంగిర స యుగాది విమర్శ 
కాటోసర (శీ బండారు తన్ను చ్యుగారు. పుటలు, 74.78. 
2. చంచ్చపకొరగద్య (మదికము) ఆం(భహ(లిక (పజోత్స తి ఉగాది, 
విముళ్ళాాయనర (క్రీ బండారు తన్ను ఇ్ఞుగాడు సుటలు 75-706, 
శప" 





880 


జయజయ బనవ 

(్రీమన్న జి బువ ఫేంతావళార 
నమంచిత వీరమా హేశ్వు రాచారసార 
(వమథ గణాలం"కార 

జగ తయాథార 

జేన బసవ. 


అపిచ మహామహి మోన్నత విభ వా 
భవపాళశోద్భవ శాతలవి తా. ఉళఉ ఈ ఈ +నితాసిత,. 


నకమొస్త్రము;: జయ శివరంజన్య జయ భవ భంజన 


ఈగ ద్యయందు నాద్యంత ములు కన్న డభావలో నుండుటచే 
దీనిని కన్నడగద్య (క్రింద పరిశోధకులు పరిగణించిరి. కాని యందలి 
ఈ [కిందిప క్తులబట్టి యిది తెనుంగు భాషవయందు తురగనల్లన రగడ, 
ఇందు యతి నియతి పాటింపంబడినవి. 


(పారంభము; అఖిల శే వన ధర పనిర్భ యావ తార ఫ్‌ రణుబసనన 
టభవ సమిత్సమూహాపీతిహలో తశరణ బనవన 


నమౌొ_ప్తము; కం. శరణు స్తవ కల్పకుజూం 
తరుపదకాఖాభ జాతనవ కునువమూకపో 
_త్తర శతనామంగళ లన 
తర సంగర్పిసిద పాల్కుతికి సోమాంకం 


ర అపో _త్తర క తనామగద్య---ఇదియును బనవ స్తుతి పతిపాది 
తమై నమోవాకములతో అంతమగచు 108 పాదములుగల రచన. 


-చయలతాకలకానాణదాన్తాంభిధాసేనాళరట్లు. 








1. కర్గాటకని చరితె (పథనుభాగం. ఫట. 296, 


క్ట 


(సౌరంభము-శీమద్దురు బసగవేశనమ స్టే 
సామయభవనిరామనను చస్తే 


ఆఅంతను----ఆద్య నమ నే _స్తే వేద్యనమ చస్తే 
త_త్తనమ స్తే చ చిత్వనమ స్తే 
భావనమ స్తే భావి నమ సే 
నద్దురు బనవస్యామి నను_స్ఫే 


పంచరత్నములు! అ 


(పొరంభనముంా్యపియ తము శినభ కా బిందునాజానురకా 
మయిభన శివయుకా హోరబార (వభాక్తాం 
నియమిత సకలాంగా నీలకంఠ (పసంగా 
నయతు బసవలింగాధీనభ క్తి [పియాంగా, 


అంతము---శ్రీమ తే జుప భేం(జాయ సోమనాభేన ధీమతా 
పంచరత్న కృతంసో(త్రం జ్ఞానవై రాగ్య భ_క్తిదం, 


బనవాస్థక ను2. 


(పారంభమునరసుర వరధీ రానంది కే శావతొరా 
వఏిషమునిషయదూరా విళ 6లోకె. గ సారా 
గత కవిమలసనంగా ఖ్యాత్‌ గోష్టి. (వనంగా 
శరణుబసననలింగా సజ్జనాంభోజభ్ళ్బం గా 


అంతము; బస్వాష్టక ముదం వుణ్యం నర్వపాప || పణాశజం 
యఃపశేచ్చు)ణుయా చ్యసి cane మహీయ తే. 


10. సద్దురురగడకి._ పభ్య బసన పురాణమున చెప్పిన సద్దురు రగడ 
కన్న డభావలో రచితమైనడి., ఛందస్సు తెలుగే. భావ కన్నడము. 


1. బసవఫురాణ పీతిక 
౨, శర్గాట కవిచరితే, (ప. భా, పుట. 295 
8," డిటో 9 


888 


భవ తిమిరవారదీపికావ ర్లి నదురుణె 
అణి ౧ 
శ్రీవడతురనును జాలముఖ సద్దురు వె. 


పె |గంథమునందు వేర్కూనబడని వేజూక చెన్నబనవ రగడ 
సోమనాథశృతముగా కర్లాటకవి చరి తేవేర్కొనుచున్నది. 


బనవగురు నచోమ్ముతగత వృజినపంక చెన్న బసవ 
బసవ పొదకమలశకర్షికా నివాస చెన్న బసవ, 


11. గంగోత్స త్తి రగడవలజఈ రగడను పాల్ము.తీకి సోమనాథుండు 
తన సంగీతళొ(న్ర్ర నై_వుణ్యమంత టిని చూపి రచించినట్లు గలదు. 


“కం. నంగీత శా్యస్త్రు పారగ గంగోత్ప త్తి పకారకరణ నిదానా”, 
పద్య బసన ఫురాణము 3 
ఈ గద్య యెచ్చటను లభించుట లేదు. 


సోమనాథుండు మై గద్య లే గాక * లీలనం పొాదనము ” * భథివగణ 
సహ్మస్రనాము ి అను రెండు కన్నడ కృతులుగూడ రచించెను. 


12. 18 బనవోదాహారణములు (సంస్కృతము తెలుంగు)! 
పద్య బనవవురాణమున ఈ ఉడాపారణయుగము ” అను పేర్కనల 
బడిన కృతులు శరంస్కృృత బనవో దాహరణమ్ము “తెనుంగు బనవో 
దాజారణము అనునవి. ఇవి పద్యము, “కళిక్క ఉత్క-ళిక ” అను 
భాగములు గలిగి న_ప్పవిధ విభ కులను నుదాహారించుచు సార్యవిభ క్రి 
కముగ నొక శోకము (పధ్యము, తోడను, అంకితాంక పద్యముతొోోడను 
నాయకగుణకీ_ర్షననము గావించుచు రచించిన లఘుకృతంలు బసనన 
గూర్చి యేగాక సంస్థ తాం థ వాజ్బ్భములయం దుదావారణ రచనల కివే 
(వధమోదాసారణనులు. నునా లంకారికుంకు విద్యానాథుండు 
(వతాపరు(దీయమున వివరించిన యుడావారణలడతుణమునకు సోమ 
నాథుని సంస్కృృతో దాహారణ మే లక్యుము. అెనుంగుకృతినలన (ప్రాచీ 

1. కన్షాటకవి చరితె. పుట 295. ప, భా. 


ర్రీక్రిశీ 


నాం భాపావికేవనులు, ఛందోవిభ _కి గం పదాయనులు నెజుగ 
నగును. తెలుంగుకృతియందు నంకతాంకపద్యము లేకపోవుటచే తరు 
వాత యుదాహారణమున నిది (ప్రయుక్షము కాలేదు. అయినను 
నంస్క్బృతే కృతిలో నుడుటచే తరువాత యుదాపబారణ రచయితలీ 
యంకితొంక పద్యము నియతముగ రచించుచు వచ్చిరి. దీని నొక 
విశిష్ట వాబ్దయ శాఖ గా పరణమింపజేసినవి పాల్కు. తీకి సోమనాథుని 
కృృతు లే. * 


14. చతుర్వేద సార ము1...నంన్కృతేమున వారదత్తాచార్యుల 
నతు శ్వేద తాత్సర్య నం్మగహామువలె తెనుంగున సోమనాథుండు వీర 
శెనమత విషయికమై, (పామొణికమైన స్తోత గంభనును రచించి 
యున్నా శు. - ఈ (గ్రంథమును గూర్చి సోమ వాథధుః డే పండితారాధ్య 
చర్మితమున “ వరవీరభ క్రి నవై దికంబుగను.= 

విరచించితివి చతు ర్వేవసారమున ” (అవతారిక) అని 
ఇప్పుళొన్నాండు, ఇది “ బనవలింగా” యను మకు టముగోల్లి 957 నీ 
పద్యములతో నొప్పు చున్నది. దీనికి బసవలింగళతకమని కూడ 
వేళు. ఇందు సీసపద్యములు వాలవజకు ఆట వెలందులతో కూడుకొని 
యున్నవి, పద్యములయందొక విధమగు తూగు, సమత, కలిగి (శ్రీనాథ, 
పోత్రనాది సనన ననన మార్లడర్శక ముళలై నవి. పోతనగారి * మందార 
మకరంద ” నుపద్య'భావము, పోలిక త (గహించినదియే. 
ఇది sedis భావ్య మునకు తెనుగని చెప్పవచ్చును. శివపారమ్యూ 
మిందు దృష్టైంక పూర్వక: కముగా (పతిపాదింపంబడినది. ఇది సోమ 


ay ఇ చా 





We wim her A వాల. రా లా కరగ కానా నామా క పాలా మనారా మ లామా న బో కాకాను చటక రాకా 


* పె యుగానారణ వాష జయ విశిష్టత సంపూర్షమాగ "నె ఆంంగ గోరచారు నా 
Fi Ta వాజ్మయ చరిితి పుటలు 74 వందలు 2 నలక్రిరం జా-చికొనునది, 

1. మ్యుదితమా (శీ గంగపట్టణ సు బ్రహ్మా ఇష్ట 'జేనరనే (క్రీ, ఈ. 1914 వ సం॥న 
బందరు ైరవము(దాతరశాలలో వూద్రింపంుడినది, తికిగి ఆధిక పద్యములతో 
శు దెంపవలనీనది, య 

పా, లి అం ఛా, సం. 154649 ది 208 (ఇందే 357 పద్యవలంన్నవి) 


ర్రీశ్ట4 
నొథునీ కడపట కృతియగు పండితారాధ్య చర్మిత మునకు ముందుగా 
రచింపంబడీనది, 


కేవల నంన్కృతకృతులు;_- 


15. (1) సోమనాథ భాహ్యము11:...-ఇది సంస్కృతమున శై శవ 
మతోత్కంర్ష ను నిరూపించు నిర్వదిమయైదు |పకరణాములుగల మహ్మోగం 
థముం శ్రుతి స్మ ఎలి పురాణాగమాదులనుండి పెక్కు శ్లోకము లిందు 
న ఇ పారద తాచార్యుల చతుర్వేద తాత్పర్య నం|గ హాము 
నుండి 'చాల శ్లోకములు (గహింపంబడీనవి. దీనికి వీరమా హే శర 
సారోన్దారమని చేరు 2 మనోవారుండను నొక శె వాగమవేత్త దీని 
కాం ధేభామలో వినరణమును [వాసియున్నాండు. పదియన (ప్రకరణము 
వలకు (గంథము మనకు లభ్యుమగుచున్న ది, దీని టీ-కారచన (పౌచీన 


a 
టీకలశే లివలె సరళమైన వ్యవహారభాషలో గలదు. 


16. (2) రద భావ్యునము? ఇది యుజు ర్వేద మందలి ర్ముచా 
ఛ్యాయనునకు భావ్యము. చేడు లభ్యమగుట లేదు. 


17. (8) వృమభాస్థకమురి:.._ 


pres పశీం (దనావాన తపోబలసాధనీయ 
న శ్వేశ్వతోల్ల సిత వావానలాల్య మాన 
కాపాలిరూవ నమువేత పునికదుష్లే. 
(శీవజశ్ళంగ వృవభాధివతే నమ స్తే, 


అంతము : పాల్కు_జీకి సోమర-చితం బువహ భాష్టకం యపహా 
స్మోత ణో 
1. సోనునాథ భావ్యము, (శ్రీ గంగపట్టణ సుబ్రహ్మణ్య బేనవరచే బందరు శైరవ 
ము(_దాతర కాలయందు 1914 లో మ్నుదిత మైనది, 
2 పా. వి, పు, ఛా. డి 2649, 
లె, (వ, న, పీ, పుట. 20 


885 


18. ఇన్నమల్లు నీనములు1:---ఇవి 8కి సీనపద్యములు. ఇందు 
మటొస్గల వివరణము గలదు. [గంథాంతమున పాల్కుతికీ సోమన రచిత 
ముగా నొక పద్యముగలదు. విడుపర్తి సోమనాభుండీ కృతిని జేర్కొనెనుం 


19. సోమనాథ _స్తవముిః.._బ్లది పాల్కు_జికి సోమనాథుని 
(పథ మకృతి, ఇందులోని పంక్తులు పండితారాధ్య చర్మిత్రమున గూడ 
నుదాహాతీములై నవి, ఈనాంటి పరిశోధకులీ కృతి సోమనాథుని రచి 
తము కాదనుట అ్మవమాణోకము. సోమనకృతులలో చిరకాలము 
(కిందట ముద ణభాగ్యము నొందిన క్చతి యిది, 


20. మల్లమబేఏే పురాణము. ఇదియు ద్విపదక్ళతి. పరి 
పరళోధకులకు గూడ లభ్యముకాలేదు. దీని యునికిని కీ రిశేవములగు 
మొ నాయనగారు నిడుదవోలు సుందరంపంతులవారు నాకు చెల్సిరి. 
నావలన" నీ (గంథము నెతింగి “ పాల్కురికి సోమనాథుడు '' అను 
(గంథమునందు నీ, బండారు తవు య్య గా రుదావారించిరి. (బబ్మా 
శ్రీయుత "పెండ్యాల 'వేంకటసు బవ్మాణ్యళాస్తిగారు దాము (గ్రంథ 
మును చూచినట్లు “నా కర్నూలమండల సంచార” మను వ్యాసనున 
(బకటించిరి. ఆ వ్యానము * సారన్వత నర్వస్వమ *ను వషతికయందుం 
(బకటిత మైనది. 


21. పండి కారాధ్య చరి తను. పాలు జికి సోమనాథుని (గంథ 
ములలోశెల్ల కడపటిది కవితా (ప్రకర్ష యంద ద్వి తీయ మైనది, పండితా 
రాధ్య చర్మిత మే, బ్రది పండిత సం; పదాయ (వవర్తకుండగు మల్లీ కార్జున 





1. చావిళ్ళ భక్తిరస శతక సంపుటమా ”” 

9. సోమనాథ స్థనము. 1897 లో సత్తిరాజు సీతారామయ్య గారిచే జేళోప 
కౌరి ముదాతరకాల్క ఏలూరునందు న దెత మైనది, ' 

చూడుంతు, (శ్రీ బంజార తమ్మయ్య గారి * సోమనాథ _ స్థానము ? అనుచ్యాసము, 
అ, సాం ప, పం 1980 


856 


పండితా రాధ్యుల చరిత్రను తెల్పునది. ఇందలి (వథాన విషయము 
పండి తారాధ్యుంగు జఇెలనాటిచోళుని సభలో డన జా చారాగకాది 
మతముల నన్నిటిని జయించి సై దికమగు ఏరశై నమును (పతిస్థించిన 
వృత్తాంతము, పండితుని సమకాలికుండగు బననని చర్మితమేగాక 
బసనపురాణములో చెప్పంబడని కొందజు భక్తుల చరితము చెప్ప 
బడినది. ఇందు దీజ పురాతన, వాద, మహీము, పర్యత '” మను 
పంచ |పకరణములు గలవు. (11, 1 ద్విపదలు గలవు. సోమ 
నాథుని కవితాకళయిందు నంపూర్థ్ణముగా పండ బాఆిసది. మహో కాన్య 
లతణములు కేవల ద్విపద చ ందస్సులో నుండు రచనకు పట్టించి 
కాన్యకళా గౌరవమును, జేశీయ రచనకు మొదట నాపాదించినవాండు 
సోమనాధుంజే. ఇందు మల్లీ కార్టున పండితుడు చెప్పిన కృతులలోని 
భాగములు యధథామాతృకముగ గలను. శివత _క్ష్య సారము, స్తుతిళ్లోక 
పంచకము గణనపహానమాలిక, పండితుని యంత్య్వ స్తుతి, (కన్నడ 
గాళపదము) మున్నగునవి యిందుల కుదాహారణములు. ఇందు (శ్రుతి 
స్థృతివురా తేతీహాసములనుం పెక్కు. పంకు లుదాబారింపంబడి 
యున్న వి. 


సంస్కృత సాహిత్యమున (వసిద్దులై న్క బొౌణా నయూార్మ్క 
కాళిచాసాదుల కృతులు కొన్ని చేర్కొనబడినవి, ఇందలి కాళిదాస 
గద్య, బాణగద్య, మయూార_స్తవను! మున్నగునవి నేటి నంస్క్ఫత 
వాజ్మయ పరిశోధకులకు, చర్మిత్రకారులవ తెలియ రానివి. పర్వత 
(వకరణమున తమిళ కన్నడ, మజబోరాష్ట్రాంధ బేశీయుల భావ, 
ఆచారవ్యవహోరములు, వినోదములు వర్ణ తములై నవి, జూదము, 
సంగీతము నాట్యము రనవాదము, వై ద్యము, మున్నగు శ్యాప్ర్రవివ 
యములు విపులముగ (వపంచిత ములై నవి, ద్విపద నాజ్య్మ యమున 
Mw ec వత్‌. వ ee 


1. Mayurastava, & forgotten work of Mayursa. మ, V. Ranga 
qwami Iyyangar (Gommeration Volume. By N. Venkata Rao Me ఉం 


887 


కెల్ల మకుటాయమానముగు నీ (గంథమునందలి లోకోత్తర రచన 
యనన్య. సామాన్యమైనది. కావుననే దిగ్గజము వంటి (శీనాథ మహో 
కవి దీనిని పద్య కావ్య ముగా ననువ_ర్రించి యిందలి భానములను వేఆు 
మాటలశే విస్తరింప లేక్క సోమనాథుని ద్వ్యిపదలనే యథాతథముగా 
పద్యములయందు కూర్చినాండు. పర్వత |పకరణమునకు పద్యాను 
వాదము గూర్చిన1 నాగులూటి శేవనారాభ్యుఃడును న్‌ పద్ధతి నే యను 
నరించినాండు, ఇది యొశటియే సోమనాథుని కవితా పతిభను (పక 
టింపగలదు. దీనిగుతించి విపులీకరించి (వాసిన యొక (ప్రక్యేక' 
(గంథమగును. 


సోమనాథుని (గ ంథముల పార్యాపర్యనము 


సోమనాథుని కాలమును నిర్ణయించుటకు నాతని గ్రంథముల 
పొర్వాపర్య విమర్శనము ముఖ్యమైనది. సోమనాభుడు మల్లి కార్జున 
పండితుని సం[పదాయమునకు జెందినవాండు. ఆతని వి ద్యాగురువు 
కరస్థలి విళ్వనాధ జేశికులు. ఈతండే ఇవటూరి సోనునాథయ్య గారి 
వుతులలో "ఠండవవాండుం సోమనాథయ్య పండి తారాధ్యుని తనయు. 
డగు కేడారపండితుని భివ్యుందు, ఈ వివరములు 'బెలియుటకు పండితా 
రాధ్యచర్మిత్ర కడపట సోమునాథుండొనగిన పండితునివంళ వివరణమును 
నిచ్చుచున్నా౭డను. 

భీమన (గారాంబ) 
| 
మల్లి కార్దున వండితారాధ్య 

1. నాగులూటి శేష నాళాధ్యుండు. భారతి 1088 

(1) వండికారాధభ్య చరిత్ర నవా్యసగణనామ భాగమూ 1897. ఏలూరు, 


(2) లా ౩ వధర '్రైవర్థ నీ గలంఖ్రమాల వరంగల్లు, 1912, 
(8) 2 విజయశరామచం[ద్ర ము(దాతుర శాల విశాఖపట్టణమాం పనువుల 1914 
నాగయయోాగ్సి నిడుదవోలు సుందరం పంతు అవారు హృహ్కం ర్హలు 
(4) క ఆంషథ(గరథమాల 80. కళా (పవూర్ల మనవళో పాధ్య్యాయ జాం 1939 
చిలంకకారి నాభాయణ రా భుగారుం 


43 


888 


"కీజారయ్య 


మనుపండిత భీవువండిత మహో బేవపండిత చెన్న పండిత 





వీరు పండితుని యాత్మసంతానము. శివ్యసంతానము చెప్పం 
బడలేదు, పండితుని కుమారుండగస కేదారయ్య శివ్వ్యుండు ఇవటూరి 
సోమనాథ య్యా గారి సంతతి యిట్లు పం చ, యందు చెప్పబడినది, 


ఇవటూరి సోమనాథయ్య 
| (భూమమ్ము) 





నూరీశ్వరుండు వళ్వనాథ ప్పయ్య సింగనమంచి 


ఇది కేదారవండితుని శివ్యనంతానము. వై రెండు వంశము 


లను తనయ పరంపరో _త్తరులుగా చిరకాలము వెలయవలెనని యాళీర్వ 
దించుచు సోవునాథుండు (గ్రంథము ముగించి నాండుం 


సె వారిలో ఇవటూరి సోమనాథ య్యగారే బనవఫురాణమున 


(3 పండితారాధ్య క పా సముద్ద తుండు 

మండిత నద్శ కి మాక్ష వచారి 

విలసిత పరమ సంవిత్సుఖాంభోధి 

నలి కరన్థలి సోమనాథ య్య గారు.” (అవతారిక) 


అచట పండి తారాధ్యు లనంగా మల్లి "కార్జున పండితుడని (వథమ 
ము[దణ వీఠిక యందు కలదు. కాని యిచట పండి తారాధ్యుండు 
కీజార పండితారాధ్యుడు గాని మల్లి కార్జున పండి తారాధ్యు డు 
గాడు. పండితారాధ్య శబ్దము తడ్యంశ్లీయు లందటికిని నామముల 
చినలు చేర్పబడుటచే నీ పొరబాటు జరిగినది, 'తెలింగాణా శొననము 
లలో (86) పిల్లల మజ శాసనమున ఇనటూరి సోమనాథయ్య గారు 


889 


జీర్కొ-నబడియున్నారు. ఈ శాసనము విల్లలమజ్ఞ్రి బేతి రెడ్డి ఇెండ్లము 
యెజుకసానమ్ము (కీ, శ. 1215 న నంవత్సరమున తన చేరను యెజు 
శేళ్యరచేవుని (వతిష్టసందర్భమున 'వేయించినది. ( మూలస్టాన 
జేవరక్కు అందలి ఇవటూరి సోమయ (వ్రతివ్షచేసిన |క్రీ జీ లేళ్వర-జీవర 
(శీ యెజ కేశ (ర డేవరలకు వెంకులకుంటనును రులు ఆ చం దార్కము 
నిచ్చెను ”) దీనినిబట్టి బననపురాణ రచనాకాలము (కీ. ఈ. 1215 కు 
'తరువాతనని నిశ్చాయింపవచ్చును.  దీనినిం బట్టి కీ. ఈ 1190 బనవ 
వురాణ రచనాకాలముని నిర్ణయించిన (పథను ముుదణ వీఠికా-కారుల 
వాదనును నితరవాదములు పరా_స్తములని చెప్పవచ్చును, 


సోమనాథుని (గంథములలో మొదటిది * యనుభవసారము, 
ఇందు పండితుని (పళ ౧నయ్‌ కాని బనవన వేరై నను లేదు, పండితుని 
మూడు సీసపద్యములలో స్తుతించుటయేం గాక తత్సుత్రుని శివ్య్యునం 
తతిలోని వాడును తనకు కవితావిద్య నేర్పిన గురువునగు విశ్వనాథ 
"జీశికునిం (బై క్యేకముగా నొక పద్యములోను స్తుతించియున్నాండు, 


“ మమల చిత్స)పూంర్థి విశ్వేశ నరమూా ర్తి 
వినయవ ర్తి భువన వినుతకీ రి 

విభు కరస్థలంబు విక్వేశు కారుణ్య 

జనిత వినుతి 'కావ్యళ_క్రియుతుండ, స 


కవితా గురువును (పాథ నిక కృతిలో? జేర్కొ.నుటి నమంజనమైయున్న ది. 


సోమునాధుండు తొలుత నన్నయభట్టారకుని మార్గము ననుసరించి 
కవితారచన "కావించినట్లుగ ననుభవ సారమునుబట్టి తెలియుచున్నది. 
ఈతని తరువాతి కృతులందు గోచరమగుచున్న శివకవి కవితాలతుణ 
ములు (పూర్ణ్మబిందు |పానలు. వై రిగనమాసములు, యతులు మొద 
లై నవి) కన్సట్టవు. అప్పటికి బసవ సం్మప్రదాయమును, నన్నెచోడుని 
కవితా రీతులును సోమనాథం డింకను లో హింప లేదని తెలియుచున్నది. 


940 


పండితుని శివత_త్త్యసారము చక్క-గా చదివినట్లుగ నత డా గంథమును 
జీర్కొనుట వలననే తెలియనగుచున్న ది. 


' కవిత్వ (పారంభ రచన గావున తనకు వృ త్రరచనయందుగల 
సామర్థ్యమును నిరూవించుటకు (శౌంచపదము, (తిభంగి మున్నగు 
యపూర్వ వృత్తములు రచించినాడు, (త్రిభంగ్‌ వృ _త్రమునకు | పాచీన 
(గంథములలో చెప్పబడిన లతణనునకు మొదటి లత్యువింది యే. 


చేంటి యనుభ వసారమ్ముదిత (పతులలో నిది కానరాదు. 


దీనికి గోడగ్ని తిపురారిని ముఖ్య కో తగా సోమనాథు. జెన్ను 
కొన్నా౭డు. ఇత:డు మున్నయ ూగీందుని శిష్యుడు. గొప్ప 
శీవభ కండు. చెన్న నీలకంఠయ విష్యుండుం ఈతని బస వప్రురూణమున 
సోమనాధుడు తిరిగి వేర్కొనెను. 


అనుభనసారము తరువాతి కృతి బనవవురాణము, ఇది (శ్రీశైల 
మున మల్లికార్జున దేవాలయ మండపస్థలిని భ కుల గోష్టిలో (పారం 
భఛము కేవించినట్లుగా నవశారికలో కలదు. ఈ (గంథమున కూడ 
(వతి యాశ్వాసాంతమున గద్యలో ర్ట విళశరనాథ గురు ” శంస 
కలదుం 
“ చరలింగ భునకరస్థలి విశ్వనాథ 
వరకృపాంచిత కవిత్వస్ఫూ ర్తి చేర్చి 
చను బనవపురాణమను కథయందు.” (అవతారిక, 
అనుభవసారకృతి యిందు "బీర్కొనకపోయినను కృతి (శ్రోత 
యగు (తిపురారిని గోష్టియందుం "బీరొూనినాండు, విశ్వనాథ బేశికుని 
తం[డియగు ఇవటూరి సోమనాథుని నిందు. 'బీర్కొన్నాండని ముం"జే 
శెలిపిరిని, ఇచ్చట గూడ కపీతాగురు (పశ ౦న యావశ్యక మే. వల 
ననగా బసవపురాణము చేశి యగ ద్విపదలో రచింపబూనినాండు, 
ద్విపద కావ్యరచన యనెడి నూతన పథకమును (తొక్కు-చున్నా -డు 


ప్రీశ్షగ 


కావున గురు (పశంస గద్య్యయందు చేయుట యాతని గురుభ కిని 
నిరూపిలచుచున్న ది. 


మ౭కీయు యిందలి కథ'వన్తువగు బసవని చరితము సోమనాథు 
నకు పూర్తిగ నపరిచితమని 


‘ః వరకథాసూ తంబు చెర వెటిగించి 
చరితార్థు జేయ'రే కరుణతో ననుచు ” (అన కారిక) 


అను వాక్యములు, 
స శెప్పితి భక్తులచే విన్న మాడి. 
యేయెడ నన్యఖా యొజుంగ నే ననెడి,” 


అనువాక్యములు 'ఆలియంబజచుచున్న వి, దీనిని బట్టి గంథము 
స్వతం[ తీమనియుు, బనవనియొక్క-_ చర్మితమును నానుపూర్వికముగ 
'దెలుపు గంథమనియు, నంస్కృ్బృ తాంధ కర్ణాటక మహారాష్టా9ది 
ఛాపలయందు బసనని చరితము "బెల్పు మూల పామౌాణిక (గ్రంథ 
మిదియే యనియు, దీనినింబట్టియే యా యా భావలయందు బసవనను 
గూర్చిన వాజ్మయము బయలు జేరినదనియు చెప్పవచ్చును. అను 
వాదములతో (పారంభమైన ఆంధనాజ్మయమున సన్యతం్మత రచన, 
కథావస్తువు, జేశిఛందస్సులతో రచింపబడిన (పథమ (గ్రంథ మిదియే 
యని చెప్పవచ్చును. ఈ రచన నాటికింకను పండితుని రచనములయందు 
గౌరవ మున్నదనుటకు యా (క్రింది శిన త_త్త్వసా రానుకరణములు 


యె 


వివత క్త సారము = బనన వురొణము 


(1) కం శ్యపచుందై నను లిన భ 
_క్లీవరుం డగునేని నత౭డ ద్విజనర్యుండా 
వ్యప చునకుం గీడు శివ 
_క్తిపరాబ్ముఖుండై నయట్టి ద్విజుండు నహీశా!” (శివ, సా, 194) 


పీశ్తవీ 


దం క శ్వ్యపచుండ్రైనను లింగ సహితుడై యున్న 
నుపమింప సద్చా రప శో త్తృమో_త్తముండు 
(తిపురారిం గొల్వని ద్విజముఖ్యు. దైన 
శ్యపచాధములకం కం జాలంగం గీడు 


(బన. ఫు, 189, వంకి 76.౯? ఆం) 


(2)కం. మొల్ల లవై చిన లజీ 
వల్ల భ సుతు గాల్బవే యవారితవృ త్తి౯ 
ములముగ కాలవె చిన 
cn లాం 
యల్లగణాధిపునకీ వెయపవరమజూ!” (శిన సా, 449) 


క మళ్లె మొగ్గల వై వ మదనుని వేండి 
వెల్లలగాం జేసితి 'దెల్లంబుగా బె 
తాలవె ఛిన గరుణకాలోకనమున 
జస 9 
'బాలించితివి భ_క్తిపరునిగా నన్ను,” 
(బసవ, వష్టా 157 పుట, పం. శ 5) 
© 


సోమనాథుని |గంథములలో రెండనది యగు స్‌ జనవపురాణము 
నులభ శైలిలో నుండుటచే గంథము పూ_ర్తియెన నాటనుండి మెజుపు 
తీగవలె (వజాసామాన్యమును నొకర్షించి సోమనాథుని వై ద్యుష్యు 
మును కవితా శ కిని (వకటించి బనవయందలి భ_క్లిని (పబోధించి 
నది. సోమనాధుడు శివకవిగా వే రెక్కు_టకు నీ (గ్రంథ మే కారణము, 
ఈ [గంథరచన యాతనికి మహో క్సాహాము గొల్పినది. దీసి తరు 
వాత రచనలయం దన్నింటను దీనిని చేర్కొనియే యున్నాండు. తన 
కుమారునకు సూడ తనకు [(తీభువన (వఖ్యాతి దెచ్చిన క్స్‌ (గ్రంథ 
మందలి యభిమానముచే బనవపురాణమసి వేరు "పెట్టినాండు. 


ఈ బళవపురాణ (పబంధమన్‌ చేరి 
బనవపురాణను౯ా పట్టిగలాండ * (పం చ. డి. పం 


848 


ఇందు * ఏీరశె వ "యను పదము (పయు_కృము గా౭క * వీఠను 
హేళశ్యరా ' యను పదమే [గంథ మెళ్లైడల (యు క్తమైనది. జంగ 
ములకేం గాక సమస్త సాహి తీ వేత్తలకు నీ (గ్రంథము పాజేయ 
మైనది. 


దీని తరువాతి కృతి వృషాధిప శతకము. ఈ శతకమున నీ 
(కింది పద్యమున “ బసనపురాణను ” వేర్కొనంబడినది. 


ఈ బననండు (వీతిగై. కొనంగ భ_క్టిమెయి౯్‌ రచించినాండ మున్‌ 
బననపురాణమంచు నను (ప న్తుతిచేయుదు రట్టు గాన, * 
(వృషాధిప శతకము) 
అని చెప్పియున్నా €డు. మతియు బనననురాణ మందలి కథలను 
సం్మ;గహము? జెల్సియున్నా (డు. 


ఈ శతీకము "వెనుక, ముందు వివరించిన గద్యకృతులును పద్య 
స్తుతులును రచించినాడు. తరువాత కృతిచతుర్వేదసారము, ఈ ' 
కృతిలో తన న్వవిమయమును నంతకుముందు రచించిన కృతులును 


ct బనవవ్న (శీపాదపద్ధ పుష్పుంధయ 
స్టేముండు పాల్కుర్కి. సోముం డన 
జనవ వురస్థావ్య పర్వతో _త్రేరముఖ 
నీముండు పోల్క్కు-ర్కి. సోము. డనలగ 
బనపురాణ (వబంధ నంఘటనాభి 
రాముండు పాల్ము_ర్కి- సోముం డనంగ 
బనన శతక గద్య, వద్యాది సంస్కృతి 
ఛాముండు పోల్క్కుర్కా సోము డనలో 
పరగ (పన్తుతించి భావించి భజియింది 
జనవ విభుని కరుణ యెసనగ బడసి 
నిర్వికల్బరతి చతుర్వేద సారము 
పద్యముల రచింతు బనవలింగ్య ”” 


844 


మ్ముదిత (పతులయం దీ పద్యము లోవించుటచే నిందుల వివయ 
ములు పరికోధకుల కంటం బడలేదు, ఇంత వజకు సోమనాథుని యాం[ధ 
కవితా వైళద్యమే కాని యాతని సంస్కృత పాండిత్యమును శుతి 
స్ట లి పురాణాగమాదుల విజ్ఞానమును మనకు తేలియదు. ఈ 
(గంథరచనమున పారదత్తాచార్యుల వారి చతు క్వేద తాత్పర్య సంగ 
ప మే గాక, అస్తాదశ పురాణములు, ఆగమ [గంథములు, ఉపని 
వత్తులు, వేదములుట్టంకింపంబడినవి, ఇందు పండిత (పళంనయ్‌ 
కన్సట్టదు. సోమనాథుండు నన్నయ భట్టారకుని రచనము వుడిక 
వుచ్చుకొన్నట్లీ (క్రింది పద్యసంవాదమున తెలియగలదు. 


క్ట ధర్శతే _క్వ్వజ్ఞులు ధర్భశా(న్రుంబని 
యధ్యాత్మ విదులు వేదాంశమనియు 
సీతివిచతుణుల్‌ సనీతిశాన్ర్రుంబని 
కవివృషమభులు మవహాకావ్యమనియు 
లాతు.ణీకులు సర్వలత్మ్యు నం గజా మని 
యెతివోసికు లిలతిబజాన మనియు. 
బరమ పౌరాణికుల్‌ బనూవురాణనముచ 
యంబసి మహి గానియాడుచుండ 


వివిధవేద త త్త 6 వేది వేద వ్యాను 
శాది ముని పరాళరా తృ జుండు 
విష్ణుసన్ని భుండు విశ్వజనీన మై 
బరణు చుండ జేసె భారతంబు. ”” 
(ఆదిపర్వము 1 ఆ.81 వద్యము) 


“వెదికు లిది స్ట దికంబని యన 
శా(ప్ర్రజ్ఞ లది ధర్శశా (వ్రు చనం 

తార్కి.కు లిది మవాతర్క._ం౦ బనంగం బా 
ఛాణికు లిదియెం బురాణ మనలో 


845 


ఆగమనిదులు దివ్యాగమంబిది యన్న 
దంత జ లిది వీరతంత్ర మనంగ 
భ_కవారం బది భ_క్తిమార్లం బన 
ము _క్కర్ణు లిది మహసహోము క్రి యనలో 


కవులు భువిని నిదియె కావ్యం బనంగ న 
జనుల కెల మిగుల నంతనమున 
౭ య 
నిర్వికల్పరతి చతుర్వేద సారమున్‌ 
పద్యముల్‌ రచింతు బనవలింగ. * 
---చతు ్వేదసారము, (ముదిత (పతి, 28 పద్యము) 


దీనివెనుక రుదభావ్యుము, సోమనాథ భామ్యము, మున్నగు 
భామ్య (గంథములును సంస్కృతే స్తుతులును సోమనాథుడు రచిం 
చెను. ఈ వైదిక విజ్ఞాన వాజ యమంతయును నాతని కడపటి 
(గంథమగు పండి తారాధ్య చర్మిత రచనమునకు హెచ్చుగా నుపకరించి 
నది. వీని తరువాతది సోమనాథుని (గ్రంథములలో కడపటిది పండి 
తారాధ్య చరి తను భ_క్రిపరతయం “బీమిి పాండిత్య (వకర్షయ్యృం 
చేమి, కావ్యక ళా గారనమం'జేమ్కి లోకవృత్త పరినీలనయం 'ీని, 
యీ  మహ్మోగంథము సోమనాథుని రచనా విశిష్టతకు పరమావధి 
మైనది. తెనుంగున గల ద్విపద కాన్యములలో దీనిని బోలిన కతి 
“నభూతో నభవిష్యతి, ” ఈ కృతిని రచించునాటికి సోమనాథుడు 
చతుర్వేద పారగుండుం 


“* నలిపాల్క్కరికి సోదమునాఖటుం డనంగ 


“వెలయువాండను చతు శ్వేదపారంగడ”*=యని చెప్పుకొన్నాడు 
ఇందు చతుర్వేద సారము బనవపురాణము మొత మే వేరొ_నబడినవి. 
ఈ కృళియే సోమనాథుని కడపటి కృతియని యీ [కింది కారణములకో 


నిరూవీించవచు ను, 
CE 


846 


(1) సోమన కాలముననే బనవభ క్షి (పధానమగు జంగమ 
సం(ప్రదాయనును, పండితుని నవైదిక మగు ఆరాధ్య సం(పదాయము 
(పతి పాదింప బడినవి. ఈ రెండింటిని కన్న డాంభటేశములయందు 
చభారము లోనికి. జెచ్చిన వాండు సోవమునాధుంజే. తొలుత బనవ 
శురాణ రచనముచే బనవ నంపదాయను పండితారాధ్య చరిత రచ 
నచే ఆరాఢ్యసం పదడాయను -జీశమున (ప్రవర్తిల్ల జేసినవాండు, కావు 
ననే యా రెండును (వజాసామాన్యమునందును పండితులందును 
వ్యాప్తిని గాంచినవి, 


పండితారాధ్య చరిత రచనతో యాతని (గంథరచన సమా (ప్ప 
మయ్యెను. ఆనాటినుండి తన గ్రంథముల యందు నిరూపించిన మత 
సిదాంతీనులు, "తౌ ననుష్థించుటయే గాక శిష్యులకు బోధించుచు 
నంచారమును చేయుచుంజెడివాండు, తొను [పతిపాదించిన విమయ 
మును తాను స్వయముగా నాచరణలోనికి చెచ్చి చూవీనచో నది సర్వ 
జనాదరణీయమగును, సోమనాథుండు డశ్లై శ్రైనముతశీలమును (పబో 
థముచేయుచు గాక నాచరణలో కుూడం జూపి చరి తార్టుం డయ్యెను. 
జేకశను మున్ముందు తురుప. (శాంతము కాగలదనియు తన మళతొ 
ఇారము, సిష్ట కొనసాగదని యా, సోమనాథుడు చెపిన వాక్యములే 


లీ 
పె యాకని మతజీఏతపరినమా ప్తి స్పష్టము చేయుచున్నవి. 


పాల్ము_తీకి సోమనాథుని కాలము 


"క్కు. తెనుంగు కవుల కాలమునలె సోమనాథుని కాలము 
గూడ తగవులకుం చానక మైనది. దీనికి “కారణాము సోమనాథుండు 
(గ్రంథములలో. జెప్పిన విషయమును నరిగా చరిత్రతో సమనర్షయింపక 
పోవుటయు, భాపూంతర పరివర్తనముల నాథారముగా గొని వేసిన కాల 
నిర్ణయము ననునరించుటయుం బట్టియు నిట్టి వివాదము లేర్పడినవి. 


(క్రీం శ, 1984 లో నప్పటిగల సాధనసామగగిని పరిలీలించి 
సీతని కాలను (శ్రీం శ, 1190 నుండి కీ. శ, 1260-70 (పౌంతమువణకు 
నుండునని సిర్జయించితిని, ! 


4? 


1926 లో బనవపురాణ ([పథమము[ దణ వీఠికలో డీ శ, 11908 
సోమనాభుడు (సిద్ద (గంభకి ర్హయనియు, బనవప్రురాణ రచనము 
తత్సా)ంతమే యనియు 'దెలుపంబడినది. (కః శ, 198ిక లో (శ్రీ బండారు 
తమ్మయ్య గారు సోమనాథుని కాలము (కీ. శం 1160-1280 (పొంతమని 
నిర్ధాణ చేసిరి. 1 


(15. శ, 1989 లో పండికారాథ్యచరి|త్ర వీరికి యందు సోమ 
నాధుడు (కీ శ. 1247-1280 సం[ల మభ్య కాలమున |పసిన్ధికెక్కి-న 
వా౭ని, బనవప్రురాణ రచనా కాలము (క్రీ. . 1167 అన్కి పండితా 
రాధ్య చరిత్ర రచన శ్రీ శం 1300 సం॥ (పాంతమని నిళ్చలుంపం 
బడినది, 


(కీ. శం 1915 లో ,న్సీ/ మల్లంపల్లి సోమ కేఖరళర్మ గారు3 
బననప్రు రాణ పంజి తారాధ్య చరితములు (డీ శ, 1290 కిని (కీ. ద్ద 
1820 కిని నడిమికాలమున పుట్టిన గంథ ములనియు, నదియే సోమనాథుని 
కాలమని శాసన (పమాణముశతో నిర్హయించియున్నారు. దీనిని 
ఖండించుచు శీ బండారు తమ్మాయ్యగారు పూర్వోకృమైన [క్రీ ఈ 
1190-1280 (పాంతనము "నే స్టిరపజు చిరి.4 


బంధు [శీ తమ్మయ్య గా రణేకములగు నుపపత్తులను సాధనాం 
తరవముుఎను చూపి తమ చనాదమును బలపజుచిరి. ఆ వెనుక వారు 
(పకటిం చిన “ సోమనాథ చరిత్రము ' నం గూడ నిళ్లు (పకటించిరి. 


ఆ సంవత్సరపు భారతియం టే ఆ మరుచటి నెలయంటబే (శ్రీ డా. 
చిలుకూరి నారాయణరావు గారు శర్మగారు చేసిన కాలనిర్హయము, 
తాము పండి తారాధ్య చరి త వీఠికయందు చేసిన 'కాలనిర్ల యము స్ట్‌ 
షం శాళలయ సందిక__పాలుదరికి సోమనాథకవి. పుటలు 206.226 

ఏ అంధ గంథమాల (పచురణ, కర్తం తా. చలువా్య నారాయణరావుగారు, 
3. భారతి సం 29 సంచిక 2 ప్రటలు 102.108 (1945) 
క్క భారతి సం ఏక్మి సంచిక 8, పుటలు 107.117 (194ర్‌ 


లీ4ఏ 


పలచుచున్నదని, క స్స విషయమై యితర (పొమౌొణీకాధారోలు 
దొరికీవజకూ యిప్వుడున్న ఆధారనులతో చే చర్విత చర్వ్వణాముగా 
చాదములు పెంచుకొనుటవల్ల లాభములేదని మనవిచేన్తూ విరమిన్ను 
న్నానం ” బిరమించివొరు. ఇంచు మించుగ నా కాలముననే ఆంధ 
కవితరంగిణిలో శ్‌ చాగంటి శేవయ్యగారు సోమనాథుని కాలము 
(క్రీ. శ. 1240-18290 యని నిర్ణయించినారు. 


ఈ నడుమ నూతనముగ వెలువడిన “నన్నెచోడ కవిచరిత *1 
యందు బనవపురాణర చనా కాలము శ్రీః శ, 1178 యని స్థిరపజిచుచు 
సోమనాథుం శాకాలమును వ్యంగ్య ముగా దన కృతి బసనపురాణము 
(8 ఆఅ, 83 పుట్స నందు చెలి పెనని, (వాసియున్నా రు, 


సె నాదములయందలి పూర్వాపరదోవనుల నెత్తిదూపి 
విమర్శించుటకు నొక (వ్ర ల్వేక (గ ంథమే [(వోయవలసియుండును. స్టాలిపు 
లాక న్యాయ ముగ బై వాదము లెంత నిరాధారములో చూపుట కొక 
యుదాహారణను:వ---బనవపురాణ రచనా కాలము డీ శ, 1178 
మైనచో, నన్నె చోడక్షవి చర్మితకారుల వాదము (పకారము సోమ 
నాభునికి కనీసము బనఫురాణ రచనా నమయమునకు సుమారు యిర్వదై 
"జీండ్లయిన నుండి తీరవలయును. అట్లయినచో (శ్రీః శ 1158 (పాంత 
ముననుండి 1168 వజకు నుండిన బనవన సముళకాలికుం డగును, ఆ 
నాటికి. గొంచెము "వెనుక నే లింగ్రైక్యము చెందిన పండి తా రాధ్యునకు 
నమకాలికుండగును, బనవపురాణమునం దనకు బసవన కథయే తెలియ 
దని చెప్పుటయుు, పండితుని మనుమనికాలమున నాతండు వ_ర్తిలినట్లు 
పండితారాధ్య చరి తేమున (వాయుట చేతను సోమనాథుండు వారిరువుర 
శెంతమా తము శమశకాలికుండు కాండసి, కంలో క్రిగా తాజ్‌ చెప్పు 
కొనుచున్నా€దు. అట్టియెడ బనవపురాణరచనము కీ. శ, 1178 
యనుట మెంత యనమంజనమో యాచింపుంఢుం 


1. నన్నెచోడకవి చరత. (శ్రీ చేవరఫల్లి వెంకటకృష్ణా రెడ్డిగారు, పుటలు 
78-100.101 


849 


చేను నిర్ణయించిన సోమనాథుని కాలమును అనగా (క్రీ. శ, 1190 
నుండి 1860 (పాంశ మనుటకు నీ (క్రింది యుపపత్తులను చూపు 
చున్నాను. 


(1) సోమనాథుడు పండితుని నమకాలికుండగు జెలి జేవి వేమ 
నాఠాధ్యుని మనుమని శిష్యుడు. కావున పండితుని వెనుక 50, 60 
సంవత్సరముల కు నుండుట సమంజసము. పండి తా రాధ్యులు (8 తే 
1061 (పాంతమువాండు. 


(8) కన్నడ సోమరాజకవి (క్రీ, శ. 1222 లో తన యుదృట 
కాన్నమున “ సమునంచత్‌ వృషభ_్సస్త వావుర మహీజారామనం 
సోమునం ” అని, వృపూధి పశ తరక్రచన చేరొ_నియుండుటచే అంతకు 
ముంజే బనవపురాణము రచింపంబడినది, 


(8) కీ శ, 1242 లో యభావాక్కు_ల అన్న మయ్య సర్వేశ 
ర_స్తవమున నీతని స్తుతియించి యీతని (గంథములనుండి భావములను 
సంస్క-రించిన తన (గంథమునం జేర్చియున్నాండు. ఇదియు పె కాలమే 


8 


(4) నాగనారాభ్యుని బనవ విజయమునను, దాని ననుసరించిన 
తుము శ్రలపన్లి నాగభాహణకవి పద్య బనవఏజయమునను, బనవన్న కథ 
శివ బేనయ్య, (పతాపరు దునకు 'చెప్పినట్లుంగా కలదు. బసవన్న కథ 
మొదట తెలులసన రచించినవాండు సోమనాథ-ంజే కదా! ఆ తెనుగు 
కథ నే శివజీనయ్య (సతాపర్ముద్రుని చీరితో రాజ్యము చేయుచున్న 
రదమేవికి చెప్పెను, ఈ యంళము (శ్రీః శ, 1260కి ముందే బనన 
పురాణము మిక్కిలి వ్యా _క్రిలోనున్నట్లు తెలియుచున్నది. అప్పటికి 
సోమనాథుని [గంథరచన సమా_ప్పమై కొంత కాలను గడిచినది. ఈ 
రదమ"జేవి యల్లుడగు ఇందులూరి అన్నయ మం్మతియే పిడుప_ర్టి వారి 
వంశ ములో పూర్వుండును సోమనాథుని శిష్యుడు నగు శతివర్మాతి 
కొవ్నయ్యకు డోకివజ్హు న్మగవోరము జాన మొనంగిననౌండు, ఈ కాల 
మును 1860.70 1పొంతను కావచ్చును. 


కీ50 


(5) సోమనాథుని (గ్రంథములు జాను తెనుంగున రచితముతై 
(వజాసామాన్యము నాకర్షించిన విధానమును గమనించియే తిక్కన 
తన భారతమును మూండువంతులు తెలుంగపదములలో కరార్చి నాయడు 
తిక్కన వారివారాదై (త భావము పెం పొందుటకు సోమనాథుని కేవల 
పీరశై వభ క్షి (పతిపాదకములగు కృతులే కారణము. ఒక వె పున 
పీరశై వనము, ఒకవై పున మె ఫ్టవము వ్యాపించి సంఘుములో విభిన్న త 
యేర్సడి కలవాములకు కారణమగుటచేత నారెండు త _క్లషములను 
సమన్వయించి సంఘములో చేకీభావమును కలుగ జేయుటకు తిక్కన 
వారిహరాధై ఏతమును మొదట (పతిపాడించినాఃడు. వాజ్మయపరి 
ణామదృష్టితో పరిశీలించిన సోమనాథుండు తిక్కనకు తప్పక పూర్వుండు 
కావలసినే కాసి నమకాలమువాకు కాని, అర్యాచీనుడు గాని 
కాండు,  సోమనాఖభునికీ ముందుగల ఖివకవుల రచనల యనుకరణములు 
తిక్కనయం'బే కలను. నన్నయ మార్లక వితా (సవంతియు, శీవకవుల 
'జీళిరచనా (సవంతియు తిక్కన భారత రచనలో నేకమైనవి. కావున 
సోమనాథుండు (కీ, శ, 1190 నుండి 1260 వణుకు విలసిల్లి యుం జెనని 
నా సిద్దాంతము. 


శివకవి యథావార్ము-ల అన్న మయ్య 


ప్రాచీనాంధ్ర వాజ్మ యమున శివక్షోవులలో నన్ని చోడ డు, మల్లి 
కార్జున పండితుడు పాల్కురికి సోమనాధుడు నను కమ్మితయముతోో 
జేర్పం దగిన శివకవి యథావాక్కుల అన్నమయ్య, ఈతని కృతి న ద్వే 
శ్వర శతకము (క్రీ. శ. 1943 లో రచిత మగుటచే నుపలబ్బము లగు 
(పా చీన శివకవుల కృతులలో నిదియు నొకటి యని జెప,నసను.! భావ 


1. బసవపురాణ పీఠీళ (౧౯.౨౬) ౮౨ పుటలో * శివకవుల [గ౦థములు” 
అను శీర్షి కలో నిట్లు కలదు. “* మల్లి కార్జున పండితారాధ్యుని శినర త్త్వ సారమును, 
నన్ని చోడని కుకూర సంభవవమును మన సోమనాథుని కృతులును నిషూడు మన కప 
లస్థమాలై న శివకవుల (ం౦థకజలలోం (వొ-చీనమాలు,"" మె గైంభ్ఞముల పట్టికలో 
సర్వేశ్వర కఠళమాలగాడ చేర్చందగినది. కృతి ప్రాచీన చే కాళ యప్పటికి నాలుగు 
ము(దణము లంది వ్యాప్తిలో నున్నది. సళ్వేశ్వర శతకమును శతక నునుటకంటు 
పోతమనుటయే లెస్స. ఈ విషయము ముందు వివరింతును, అన్నమయ్య కృత్యం 
తరము లీలానందసక్వేశ్వరళత కము శతక మననొప్వునుం 


ఏర్‌. 


యందును, భావములయందున కాన్య వస్తువునందును స్‌ కతి నివకపి 
కృతి యనియు నితండు శివకవియే యనియు నిరూవింప నగును, ఈ 
నిరూపణనుున నీతండు శినకవి యగుటయేి కాక (పాచినాం(ధ [(గంథము 
(దణపరివ్క_రణ విధాన మేలీఠరున నున్న దియోకూడ అతెలియనగును, 


(గంథరచనా కాలము “శా కాబ్బ్దంబులు వార్చి షట్క పురజిత్సంఖ్యం 
(బ్రవ_ర్తించు ' శుభకృత్తు వర్షమని కని పద్యయాపమునం డెలిసియుండుట 
చేతను, నా పద్య మన్ని (పతులం చుంకుటచేతను, (పతీ పప్పను కాక 
పోవుటచేతను నిది |పమాణముగం గొనవచ్చును. వారి (౮) మట్కం 
(౬) పురజిత్‌ (౧౧) అనయా ౧౧౬౪. ఇవి ఇాకాబ్బములు; అనంనా 
శాలివావాన శ శాబ్రములు. ద్‌నికి ౭౮ చేర్చిన (౧౧౬౩ ౫ ౮ 
కీ* శ, ౧౨ర౨ గా చేర్చడుచున్నది, కావున నితం జా కాలమున 


జ వాం డనుటకు సుని నిశ్చీత మే, 


అన్నమయ్య వంశతముకూడ అనిచి న్నమె వెలయుచున్న దను 
టకు పల్నాటిసీమయందు శంటికి నీ వంకీయులు సోమరాజునా రనూ 
నింటీశరుతో నుండుట ల్‌ు (వమౌొణముం అ వంశవృతు మిది. 


యథావాక్కు-ల అన్నమయ్య (కీ. శే. ౧౨౮౨) 
పిరమ'రాజు 
సాగశాజు 
చిశ్టుమ'రాజు శీ. చ్‌, ౧ర ౨9 
గోపరాజు 
ప ప 
వ వారిలో చి బ్రమరాజు సాగశాబియు పావక చం దనం ఖ్య 


(౪౪3౧ =౧3౪౪ కాం ఛం కీ. శ. ౧౪-౨౨ లో పల్నాటి నీమలో 
నాజు గామముల కరణీకమును సంపాదించెను. సోమరాజు తరువాథ 


852 


ఇవాల [వన్‌ద6 డగుట చే నాతనినుండి యా నంశమువారు సోమరాజు 
వా రెరి, నేడు సోమరాజు -వేంకటళివుండుగారీ వంశజాులతే.. గే 
శన శతకము, ఆంధ సాహిత్య పరివషత్స)కటితము, పీఠిక ౩ వుట. 


కీ శం ౧౫౯౦.౧౬.౨౦ (పాంతమున నుండిన పింగళి యెల్ల 
కవి తన తోభ్యచర్మిత్రమున నన్న మయస్టి నిట్లు స్తుతించినాండుం 


“భధ క్తిమె రేణుక (వమథో త్రము నుతించి 
మాయి బేవాహ్యూయు మహిమ బొగడి 
వపవెలంగి యథావాక్యముల నన్నమయగారి 
భజియించి (మొక్కి-డి పాలకురికి 
తోనునగారిం (దై స్తుతి జేసి...” 


కాన్రన అన్న మయ్య యాంధవాబ్మ యమున కపరి చితుండు 
కాదు, 


అన్నమయ్య న ్వేశ్వర శతకము బవ పాచీనమైన దగుటచే 
నిపస్వ్రడు మనకు లభ్యమగుచున్న (గ్రంథములో నింకను కొన్ని పద్యము 
లుండందగు నేమో యని తోచుచున్నది. ఇది శతకమని పేర్కనం 
బడినను నిందు మకుటనియమ మే కాని సంఖ్యా నియమము చేదు. దీనిని 
స్తోత మని కవి వేర్కొనినాండు, నేంటి ముదిత [వతులలో నే పద్య 
నంఖ్య న్యత_స్తమె యున్నది. (ప నుతీమున లబ్బములగు ముదిత 
(వతు లివి. 


౧ శీ చే_వసిద్ధాంతము చాకు రకాల, 


మదరాసు ౧రా౮ర 

శ్రీ రామలింగేశ్వర శివధర్మ వర్ధన్‌ 

గముద్రాతరశాలి ఒరంగలు. ౧౯౧౦ 
3, ఆం ధసాహిత్య పరిషత్‌, వదరాను ౧౯౧౯ 
ర, భ_క్రిరసళతక సంవుటము, వావిళ్ల వారు ౧౯.౨౬. 


A. ఆంధ (గ్రంథమాల శతకమంజరి, ro Yaga Tm 


868 


పని యన్నింటిలో నార్మభ గంథమాల ముదణము (వశ స 
మనుటలో నందియిము లేదు. నలు 


ఈ స రేక (రశ తకవు (వాత పతులు నాలుగు (పాచ్యలిఖత 
వుస్తక భాండారమునం గలవు. అందు౧౨5 ౧౨౩ ౧౩౩, పద్య 
ములు గలవు. మై ము[దిత ములలో పరిషత్ప్రతిలో ౧-౨౮ తక్కన 
వానిలో ౧౮.౨ పద్యములు గలవు. పరిమణ్ము[దణమున రెండు (వాత 
(వతులను, పూర్వము్కుదణ (వతి (ఒరంగలు)ని నాధారము చేసికొని 
ము దింపంబడిన టావీఠికవలనం చెలియుచున్న ది. కావున పద్యసంఖ్యలో 
న్యత్యాన మున్న దనుట నిక్సితమే. "పెక్కు. [పాచీనాం ధకృతులవలె 
నిందును కొన్ని మార్పులు, చేర్పులు జరిగినవి. 


వరిమత్ప్రకటిత వీఠి కలో “'నన్నమయ్య వంలకీయులగు సోమురాజు 
వేంఠటళివుండుగారు (వాసిపంపిన వంశావళి పద్యములలో చివర నీ [కింది 


కః అజరు.చాదులు మి మ్మ తింగి నుతి నేయన్సేరు నే నెంతవా 
డ్‌ జగ దతుణదతు. నిన్ను కొనియాడ న్నీ స్య'భానంబు చా 
నజనాను గజా నిన్చుతం బగుట నా జన్మంబు సాభఫల్యమం 

ద జకుం డందునిరాకరింపకం (బసన్నంబాట సర్వేశ్వరా i 


ఈ పద్యము కనుపర్తి యబ్బయా మాత్యరచిత మైన కసిరాజ 
మనోరంజనము చతు న్లాశ్యాసాంతమున నాళ్వా సాంతపద్య్యములకు 
ముందు కథాభాగమున కలదు. చింతొమణీ ము(చాశుర శాలలో 
రాజమ హేం(దవరమున 1918 లో ముదిత మైన (వతి. పుట 106 
ఈ వద్యము రెరీంశ ౧రళ తకములోనిజటే యగును, కవిరాజమనోరంజన 
నున నీ పన్యమున కొంతగం (బని లేదు. 


“ శరఢ క్యా. రనవాద్న మింపొదన గం గాతుంగరంగ త్తరం 

గరవ పన్సాటతాళ నవి భికత త్క-_ంజాతేపుంజను ర 

దరవువ్నంథయ మందరధ్వనులు గీతంబొప్ప తెర (తికం 

నీరవై యుండంగ సదు ఊాండవమభాంచే పారు నర్వేళ సరా! క 
కట్ల 


854 


ఈ పద్యము (వబంధరళత్నా వళి (112వుట) లో గలదు, అం 
దీపద్యము ముమ్మయ జై తరాజు (విక్షుకథానిధానములోన్వి దిగా 
నుదాహ్భాత మైనది. సే. 2 యీ పద్య మందు [పన క మైనట్లు తోపదు, 
ఆకృతిలోనివిగా 165 నుండి 406 వజుకు పద్యము లున్నవి, అవి 
యన్ని యు విష్టుకథానిధానములోని వే యని 'చెప్పంయగదు, తక్కిన 
(గంథములనుండి సద్యము లం దున్నవి. వివరణ కిది చోటుశాదు. 
అయిన ెంకుబాహరణములు, (1)871=' ఆజె౯ చాండన మౌార్నటి౯ి 
అను పద్యము భీమఖండము (4-148) లోనిది. (2) 876. ఊకరల్‌ 
గొట్టక యుబ్బనంబందక ? ఈ సీళము * ఊరక మురియక యుబ్బసంబం 
దక” అను మొదలుగా (తక్కిన చరణములు నెత్తుగీతియు సమా 
నమే) సకలసీతినమ్మతములో పురుషార్థ సారములోని వద్యముగా నుదా 
హారింపంబడియున్నది (సకలనీతి సమ్మతము, 3౫ వుట, ౩౦౭ పద్యము.) 
ఇ క వనుకకుంబోక యా యనక” యను 5౯౯-వ పద్యము పై 
నుదాహారించిన పురుపార్థసారములో నే యుడాహత ము, కావున పె 
పద్యమును న ర్వేశ్వరశ తకములోని "చేయ యుండు నని నాతలంవు. 
ఇట్టిదియే శాండవనృత్యమును వర్ణించు పద్యము న ర్వేశ్య్వరళతకమున 
కలదు, 


“ జగతీచ కము పాదభఘట్టన నదృళ్యంబై (పవ_ర్తింప౭గా 

గగనం బంతీయు 'బాహుమండలనమ[గ వ్యా ప్రులం దద్భుతం 
బుగ ఖఘూర్చిల్ల నజాంత్య బేళల సనముద్యూ తాంగప+ిరావళుల్‌” 
చిగడం బొంగి నటింతు "తాండనమహో నృత్యంబు న ర్వేశ్వరా! 


(పాచీనకృతులలోని పద్యము లిట్లు విడిగా సంధాన [గ్రంథముల 
లోను, చాటుపద్యము లను పేరం గూర్చిన నంకలనములలోను గాన 
వచ్చుచుణే యుండును. నన్నిచోడని కుమారనంభవము, ఆం, ధభోజుని 
సీతిభూమణము (ఇది యిఫు డలభ్యాములోని పద్యము లిశ్లు చాటు 
పద్యమణిమంజరిలో నుదాహ్నృతేములుగా నా (గంథముం జూఛిన 
తెలియనగును, 


కిక 


మణీయఘ్‌. 


గో జయశ క్రి (నవీచం[ద్ర తారకముగాంజల్పె౯ యధావాక్కులా 
న్వ్యయసనం జాతుండు నన్నమార్వ్యు. డవని న్వర్శించి సీ సత్క_ఛా 
(కియసంబోధన నీదు భ_క్టిని మహానిర్టీ తషిశ్రాంతిగా 

భయవి భాంతులు లేక యా శ తకముం[ బఖ్యా తిన ర్యేశ్వురా ! 1 


కవి తన కృతిరచనాకాలమున్కు తన గురువును తన చేరును 
(వ త్యేకపద్యములతోయ 'బేర్కొని తిరిగి యిట్లు (వాయ నావళ్యకత 
లేదు. మజియు నిందు మూండవపాదమున యతిభంగము, ఈ 
పద్యము (పథమ "మ్ముదణ్మప్రతియందు లేదు (పాత వాంతలలోం 
గొన్నింట బేదు. ఈ పద్యము నడక యన్న మయ్య యితర పద్యము 
లతో జూచిన నాతనిది కా దనివీించును, దీనిని తరువాతివారు చేర్చి 
యుందురు, బళ్లు ౧౩.౨ పద్యమును చేర్చిన ట్లగుపడుచున్న ది (ఆంధ 
(గ్రంథ మొలను[ద ణము, =౨౫వ్రుట్స, 


సర్వేశ్వర శతకము భాషయందును, భావములందును, కవితా 
వస్తువునందును శివకవుల కృతులనే యనుసరించినది, 
భావ?__...శివకవులు (ప క్యేకముగ నుపళాగించిన పదముల 


నీకవి యుపయోగించినాండు. అవి నేయి ముదణ ములలో మాతీనవి. 
ఈ [కింది పదము లట్టివి. 


౧ సమూహ 
“ గమూవాను ” అను రూపమును * సమూహి ' గా శివకవులు 
వొజీది ఆ (వళూాగము చిందు చరా పెదనుం 


నన్నిచోడ మజాోక్షవి1! కుమారనంభ వము నందలివి:; సురరమూ హీ 
సదస్యులు (౩-౨ ౨) వనునమూహి (౮-౧౯-౧) శారద నీరద 
సమూహ చాడ్నున్గ౧౦-కిళాళ సితచ్చడ నమురాహీ(౧౦-క౮౬..) 


1. నమారసంభవనూ.( పథము భాగమూ నూద్రణవ ౧౯౦౯. గ్వితీయభాగము ౧౯౧౪, 


856 
శీతనః బకనమూహి (౧౧-౮౭). 


పాల్కు_టీకి సోమనాధుడు! బసవపురాణము నందు భక్త 
నమూహి (పుటలు ౫౨ ౧౧౪ ౧౨౯ చతు రేషేదసారమున, 
(పమథగ ణ సమూహ, రుదగణ సమూహ, భకగణ  నమూహి2 
(వతగణనమూహి యనియు నీ శబ్దమును వాడియున్నాండు. 


అన్న మయ్య న ర్వేశ్వర శోతకమునకి * నురలన్ను _రృథ సమూ 
హిగా మనుజుల౯ కోభిల్ల బృంచార కోత్కరముంగా. ..* అని యా 
పదమును [ప్రయోగించి యున్నాండు (౧.౨ పద్యము). 


స ల్వేశ్వరశ తకవు ముదిత పతులలోకీ ఎక్కింట నీ “సమూహిికి 
బదులుగా * నమంబుగా ’ అని కలదు, శతకమంజరియం దిట్టి పాఠమే 
కలదు. వుట యడుగున [వాంత (పతి పాఠము “సమూహి ” యని 
చయూపయబడినది, కాని పె [(పయోగముల ననుసరించి శివకవి యగు 
యథావాక్కుల యన్నమయ్య ' ఫవరూహి * యనియీ యుపయోగించె 
నని (గహింపనగునుం మతీయును * సురలన్న_ర్యనమంబుగా * నని 
యనుటకంకు సమూహ ” యనుటయే లెస్స, ఇచట జీవతలను 
మ_ర్త్యసనమూహముగను, మర్త్యులను బృంచారకోత్కరము (దేవతా 
నమూపామ గాను నని ఉత్క-రశబ్దమే తెలువుచున్న ది. పద్యమిది. 


“ సురల న్నర రిసమూాహీగా మనుజులకొశో భిల్ల బృం డారకో 

తృురనముం గా, ఘను నలు,, నల్పుని భునుం గాం బుణ్వ పా పాలి లేం 

దీరుగనై ్వ్యచుచు నీ మ హోమహిమ ,[వీతిం బద్బ జాండంబునం 
ల్‌ు కు 

దరయః౯ జీవుల నింద్రజాలములుగానాడింతు సర్వేశ 6 రొ శ 





1. బసవప్రురాణము ._ ఆంధ 1(గంథమాల ౧౯౨౬. 
చతు క్వేదసారము-. “భైరవ ముదాతరళాల్య బందరు, ౧౯్రాకళ. 
సర్వేక్వర కళతకనూ _ ఆంధ (గంథమాల శతకముంజర్హి ౧౯౨. 


ల వావిళ్ల చారు ము(దిం చిన (పతిలో *సమూహి యని పాఠమే మూలమున 
గలదు, 1 


మీ రై పం 


857 


శోావున * సమూహిా ” యనునది సరియగు పాఠము. 


పాచీన వద్యమయ శాననములలో నొకచోట నీ పదము శాన 
వచ్చు చున్నది, 
త్‌ న! 
నీ శ్రీ/చయంతు లై న యుద్దామ భుజోద్లర్యు 
లన్వయ వార్డి సీక+4రక రులు 
రమణీయ మగుచున్న రాంకిఫురాధీశు 
ల్ముగన్ని గవులు భూపో(గగణ్యు 
లంగజూకారు లుత్తుంగగభీరులు 
మి తపంక' జశతపహత్రహితులు 
గొండపశ్చిమము భూమండలాధీశులు 
పాదసరోవవట్సడ (న) మూహి (సమూహి)ి” 
(Journal of Andhra History and Uaulture Vol. 1 No. 2. 


Page 67. Some un-published Iusoriptions No. 4, of Nadur-padu 
Pillar Inscriptions.) 


౨ వీగసది పంచు 


సర్వేశ్వర శత్రకమున ముదిత మూల పాఠ ములలో “విగుర్వించు" 
నకు బదులుగా * విజృంభించి” అను పాఠ మొయంబడి * విగుర్వించి క్‌ 
అని పాఠొంతరముగా నీ (క్రిందిపద్య మున సీయంబడీనది. శివకవి 
(వయోగ నరళిచే నిదియ్‌ నరియగు పాఠము, శానననములంలగహాడ 
బివదను (వయు _కృము. 


న సునువాత్పద్శు భనాండ సం కుల లయ వోభ[ద్రళావంబుతో 
నిమిపూర్లంబునం గాంచి పెంపెసగు నీనే తానలజ్యోతి య 

యమ మూనాంక వురందర తివురడై త్యాళి౯ విజృంభించి భ 
న్హుముగాం జేయుట నిళ్చయింపనిది చాశర్యంబె సర్వేశ్వరా [ 3) 


ఈ వదమునకుం (బయాగములుః నన్ని చోడని కుమార సంభ 
వమున నచనము వ గణముఖ్యులు తలతలమని వెడలి విగుర్వించి 


కీర 


(ఈ=౧౮౯), వటుదోర్చల గర్వ విగుర్వణంబులన్‌ (౧౦-౮-౨౯). పద్య 
మయ మగు నా దిండ్ల శాననములో1 (శ్రీ శ, ౧౧౩౯) “గోరి శశాంక 
మొళికి విగుర్వునతో గుడి నిల్చె భ కున౯” అని విగుర్వుణ (ప్రయో 
గము కలదు. బసవవురాణను (వుట౮ా౫) కన్నప్ప కథలో ' నర్వాంగ 
సుందర శంకర యీావిగూ (7) ర్వణం బెటు దొరకొనెనయ్య నీకు 
భారతము ఆదిపర్యమున (౭-౨౭౪) “సీ పర్వత వివరం జెలి విగు 
ర్వింవుము చూత మనిన గో తభిదుండున్‌ -” అనియు, ద్విపద థారతము2 
సభాపర్యములో (వథమాశ్వాసమున శక కుటిలనద్భు9కుటీ విగుర్వణ 
ఘుటిత- నిటలు౭డై పటుకార్య నిర రత్వమున”ో అనియు నీ పదమునకు 
సమాపక (క్రియకు, నసమొపక (క్రియకును సమొనగత మై యుండుటకు. 
(బళయూగములు మూాపవపంబడినవి. 


5, నురంగము= 


ఈ పదమును “ మనోహరము, ఒస్సిదము " అను నరములలో 
శివకవులే కాక వారిననునకించిన శఛ్లవికవులును వాడిరి. తొలుత 
నాయ్మాపయోగముల జూపీ యా వెనుక 'పదము౭ార్చి తెలిపెదను. 
నన్ని చోడ కవికుమార సంభ వమునం (బయోగములు:.. 
చం ఒండిొకభంగి సురంగ మయ్యె¢ జూఫులు (క=కి౧౯) 
వ అపాంగావలోకనంబులు నురంగంఖై పొలయ (౫౫౯౯) 
గీ, చితవర్గాలికయరత్న చి తితాంగ 

రంగనల్లీ బనాు న్నళంగాంగణముల(లె=గారా౭) 


(“ చత్రవళ్లాతిశయ నూత్నరత్న చి(తీతాంగనల్లీ నురంగాంగణ 
ముల అని (వాత ప్రతిక 








1, శాసన పద్యమంజరి ౧౯ పట 
2, ఆం((థవిళ్వవి ద్య్యాలయ +(వకటిత్‌ము పుట ౫౨౧. 
రీ, మదశాను విశ్వవిద్యాలయ పు స్తకథాంచార (పతి. 


869 


వ, పసిండీియాయనగనగమున నుజియ నురంగంబు గాం దొంగలిఫట్టియం 
గట్టి చెన్ను మిగులం ౫ నేసిన (౯-9౨.౨౪) 


వ ఆస్థానంబు సురంగంబుగా (౯.౨౨౬) 


గీ, కామసుఖములతోం బూర కామకేళి 
కామచీస్నాలు మెొెయినురంగంబుంగాగ (₹-.౨రఅ్భ 
నురంగంబగు సంగరరంగంబు (౧౧-౭౬౪) 


సి (వయోాగములలో మూ్యూండవనచదానియం దిది నవమాశగత మె 
= |< Ha 


పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చర్మిత్రేమున1:. 


ది. ఉరుత రగంగాతరంగో _తృమొంగ 
విమలకీ_ర్తిసురంగ ! వేదాంతళ్ళంగ | 
(వమథాంతరంగ ! యభంగ ! యోలింగ! వుట (౨౧౯ 


అని యా పదను (ప్రయూోగించెను, ఇదియు నమాసగక మే. 


యథావాక్కుల అన్నమయ్య న ర్వేశ్యరళతకమున---మ. కోడు 
చి తంబు” జేయగా నొజు నురంగం బయ్యె నేఖడ్షమందిడకున్న న్‌ 
(2౮ వద్యము) అని |పతయోగము కలదు, 


ఇవి శినకవ్మిపయోగములు ఇంక తక్కిన (ప్రయోగములు: 


తిక్కన సోమయాజి నిర్వచనో శరరామాయణములో 3 





ఈ విగర్వణము € గవార్చి * విగర్వణము ౯ ఆను నా వ్యాసము విజయనగర 
కళాళాలా పతక 3.బ నంపుటమానం జూడనగును, మటీయ సారస్వత సర్వ 
న్వమ (రకాశీ భఖ్యాధపదమా) ఆంధ సాహీక్యపరినక్పతిక ౯-నం, బనవపుళాణ 
పీకిక ౧౧౬ పుట చూడనగునుం వీనియం వీ పదముం గవార్చిన నంవూర్ల చర్చకలఅదు, 


1. ఆంధ 1[ంథమాలా (వచురణమ్మ మ పీకు 1వకరణము, 
లె * జేజతురంగ ? యని పాత. 


860 


చ, రవియుదయంబుకంటి నునిరాజశిఖామణి మేలుకాంచి దా 
ననకులమర్షనాంక సునినాదములై న సురంగగీతములొ 
వివిధగతిిపవ_ర్తన నవీనములై సొగయింవ. ..(౭-౧క౩౯) 
పోతనభాగనత దళ మున్కంథో _త్తర భాగమున(౧౦౭పద్యము);__ 


ఉం ...46,9,4,=,,=చని కాంచి రంత నా 
రంగలవంగలుంగవిచరన్మ ద భృంగసురంగ నాదసం 
సంగతరంగిణీకలిత సంతతనిర్శలనాకుశ స్థలిన్‌, 
జక్కన విక్రమార్క చర్మిత మునః 


ఉ. ముందట గాంచె నాళుభ నముజ్జ్యలమూ_ర్రి వురందరుండు ని 
వ్యుంద కృ పాత రంగనముం6 చిళంగ కపర్షనురంగము న్విని 
మ్యందితభ _కృలోకహ్భాద పాంగము సుందరరత్నకందరా 
మందిర మల్లి కార్జున నమావ్యాయ బ్బంభిత సిద్ధ లింగమున్‌, 

(—2=౨౦౦) 
పె పదనును సమాసమున వాడియుంకుటచే నిది నంస్కృతపద 
మని యెన్న నగును. కన్నడమున సురంగ్య సురంగిత అను రూపము 


లున్నట్లు కన్నడనిఘంటువున కలదు, 


జరం = A good colour, bright colour, brilliance By 4837; 2 
Great love, Fins stage or arena, నురంగిత. Well coloured or 
tinted bright. సురంగిసు.tం0 shins, 


(Rittel’s Canarese Dictionary Page 1574) 


సె నిఘంటువున కన్నడ బేళశ్వమున సీవదము భిన్న ముగా 
బరిగణింపంబడుటచే నిది సంస్కృత వదమని చెప్పకొప్పును. నంస్కృ 
'కాం|ధనిభుంటువుల న్‌ శబ్ద మ్‌ యర్థమునం గానరాకున్న ది. పె 
యిర్థ ములలో సురంగము అనంగా మంచిరంగము (Fine stage or arena) 
అనునది. పొనంగపటలేదు, కాని తక్కినవి లామణికముగ నరిపోవు 


న. వ్‌, 
త్‌ 


861 


ళో, ఆరోగిణము నేయు- భోజనము వేయు ___ 


కలీ చేడ్క_ంగోరి యారోగిణం బమరంజేసి” 
(గర్వేశ్వ్టరశళతకము ప, ౫5) 


ది. చేతివులగము చెచ్చెర బుచ్చుకొనుచు 
ఆరోగిణము చేసి యందజుచూడు (బసవప్రరాణము పుట ౫) 


౫. బనాురూపమాడు = వేషములు వేయు, నాటకేములాడు.. 


ము. అమరంగా స్ఫుటభ _క్టినాటకము భాహాంగ్యక్రియాంగాభిర 
మ్యముగా* జూవీన మెచ్చి నీవిణబలేయన్న ంతకున్‌ యోని 
వహాములకొ రూష్రలు వన్ను కొంచును వటుం డై వచ్చి సంసారరం 
గములోనం బవాురూపవమోడు వెలయంగా జీవి స ర్వేళ్వరా 1! 
(నశ్వేశ్వరశ తకము వ, ౨౦) 


సోమునాథుండు పండితారాధ్య చరి తమున:--- 

బవాురూవవాడుచోం వాటి వెండీండు 

నజంజంబుం జూపకే జాడవచ్చినను 

నరయ'నేరంగమధ్యంబున నున్న 

చతరుణియెజుంగ బే తన మగండగుట(దీ తో పకరణము ౧౧౮ పుట), 

బనవపురాణమున వ---- 

టెవంబనంలగ లేదు తొబహూుుకరూఫ్తు (పుట ౨౦) 

మజియు భవ్కి లింగారాధన, జంగమౌార్చన మున్నగు పద 
(పయూగములు శీవకనులకుం (బ క్యేకములు గాసి ఛవికవులకు.6 గాదు. 

కర జఛారయనూుస యువా న వనాల 


సుమబాత్పద్మ భవాండవం శ్తుఅ (నశ్వేశళ్యరు ౧౬) 
భక మవాదాజ్ఞాపసంబు (హ ౧౧౦) 
46 


$62 


సోమనాథుండు బనవపురాణజమున = 


ఇది సుమపహా_త్తత్యము (వుట ౧౨) 
(పోతద్దసూూ తమహాద్దురుపు త (౨౨౫) 


(పమథ మండలిలో భ వన్హవాదాజ్ఞం జేసి (పండితా రాధ్య చరి 
(శము, పర్వత  పకరణము, ౫౫౮ పుట) 


నన్నె చోడని కుమారసంభవమున _ నిట్టిరూపనులు గలవు. 
“ జృదముహత్కా_. శాననౌాఘంబు ” (కా ఆ, 


దుష్టునణంపంగా-శిమ్టురవీంప (సర్వేళ సరః ౧౩) 


దుష్పశితీంప - చిష్టరవీ.,ంప (పండి తారాధ్యచరి త, వ్‌ 
(వ. -౨౫౧ పుట) 


శార్యారిశయతజవత్సాహించి (వండిత, వాడ, ౫౧౭ వుట) 
ఇక భావములు చూచిన సీ వివయ మింకను స్పష్టము. 


అన్నమయ్య కృతియందు వం జెండవ, పదమూడవ శతాబ్ద 
ముల నాం ధ"చేశ మున వెలసిన పీరశె నమతము (పతిపాద్య మైనది, 
అన్నమయ్య యాం(ధ వీరశై వమతీమున పండితనం[.పదాయమని వేర్వడ 
సిన యా రాధ్యనం[ పదాయమునకు జెందినవాండు. కావుననే తశ్చం 
(వదాయ (పనర్తలగు మన్షీ కార్జ్టునపండిత పాల్కురికి సోమనాథుల 
(గం థములనుండీ భావముల నేర్చి వారివాక్యముల నే యథా కమమున 


ననుసరింవుచ్చు వలసినయెడల విఫులీకరించుచు. నీలఘుకృతిని రచించి 
నా౭దు. 


అన్న మయ్య పండితారాధ్యుల పాల్కురికి సోమనాథుల (గ్రంథ 
ములనేగాక, శే వులకుం బా రాయణ, గంథములగు శివపంచ_స్తవముల 
(మహిమ్నము,  మల్హ్యణము, మలయరాజీయము, అనామయము, 


86కి 


హలాయుధము) నుండియు భావముల చేర్చి నాయడు. ఈ _స్తవములు 
పండి తారాధ్యులు లింగార్చనా సమయమునను, శివర్మాక్రియందు (శ్రీశెల 
నున భక్తులును పఠించుచున్నట్లు సోమనాథుండు పండితారాధ్య చరిత 
మునం జెవ్పియున్నాండు. కావున పి శ్లివ స్తవములును నన్నమయ్య 
కృతికి ముూూలములని చెప్పనొప్పును. 


అన్నమయ్య యయా కృతొియందు నిరూవపీంచినది యారాభ్యసం 
పదాయికమగు నవె దిక విర శె వమే యొనను, నిందుము కికి పరిశుద 
న్న ఈ... వూ ర అనీసి యు 
మెన భ_క్రియోగము సాధనమనియు, భూత నేవాపరమైనజంగమభ క్రి 
మాగము మూలసాధన మనియు నిరూవింపంబడినది. విధ్యు_కృకర్శల 
గాచరించుచు గురులింగజంగమజ్ఞాన సంప _త్తింబడసి, త తేవాధర్మముల 
నిర్వ_ర్తింపు చు, నిశ్చలభ _క్రియోగమున ఛ్యానమార్లమున శివానందము 
భ కుం డనుభవించు నని యన్న మయ్య యిందు ఏనరించినా.డుం 
మతీ యు కర్మ, భక్తి, క్షనం ఛ్యానమార్ల్షనులను నాల్దుయోగములో 
భ_క్రియోగమే దక్కిన వానికి (చబాణమని భ_క్తియోగ్యపకృష్టతను నిర్వ 
చించినాండుం 


నపహా జై కభ క్తినిపూపరతంతుండగు భో క్షునకు బాహిరములగు 
కేవల పకృతి విషయముల గూర్చిగాని యన్య బేవతావిషయనుగాని 
యవనసర మే యుండదు. కావుననే యన్న మయ్యకృతియందు, పండితా 
రాధ్యులు శివత _త్త్వ సారమున వివరించిన “శి నాపచారులను జంపవచ్చును, 
శివ కునకు పరలోశవిధులు వలదు, శినభ కు లేవిధముగ (పవ_ర్డించినను 
పూజ్యులు” మున్నగు శివభ_క్రియోగమునకు నంబంధించిన తొ కికవివ 
యములు కన్సట్ల్టవు. మతీ ము పాల్కురికి సోమనాథుని (గంథముల 

న 

యందు శివభ క్యు _ద్‌కమున నచ్చటచ్చట కన్పట్టు నన్య బేవతాదూపష 
కాము, టదౌహ్మ్‌ణనింద మున్నగు నిషయము లిం చేమ్మాతమును కన్న 
ట్టవు. అన్నమయ్య కృతియం 'దెచ్చట చూచినను శిననుహా_త్త్వనము, 
చున్నది 


R64 


ఇట్టి భ_క్తిరోాగనిర్యచనము ననుసరించి యన్ననమయ్య తనకు 
ముందు గల శై వ్మగంథముల ననునరించె ననియు, తన్నిర్యచనమునకు 
వలయు భావనను లందుండి (గహిం చెననియు, తాను (వ త్యేకముగ 
జెప్పందలంచిన విమయముగార్చి యా యా[గంథములోని భావములను 
విఫులీకరించె ననియు, ముందు చూపంబోవు నుదాహృతులంబట్టి తెలి 
యనగు. త ననేక గంథములు శోధించియే ౦౧౫ కృతినిరచియించిన 
నళ ధాతిం ఛ_కృజనానురంజకముగాయ దత్త (పకాశంబుగా 
చిత్రాన్థాంచిత శ బ్దబంభురముగా సేవ్యంబుగా, సజ్జన 
స్మోతానందముగా శుభాన్వితముగా శోధించి సర్వేశ్వర 
స్తే షక్‌ 
సోతం బన్నయ చెప్పె యిజ్జగములో ట్స్‌ భిల్లనర్వేశ్వరా ! 
(౧౨9 ప.) 


అన్నమయ్య న ర్వేశ్వర శతకమునకుం బూర్యము చూవిన 
మూలములలో సంస్కృతమున మహీన్నుముు మల్తణాకు, అనామ 
యము హలాయుధమునను _స్తవములు, మల్లి కార్జునుని శివత త్త 
సారము పాల్కురికి సోమనాథుని (గంథములు (అనుభ సారము, 
పండితారాధ్య చరి తము నని చెప్పనగును.) 


అన్నమయ్య సోత్రములలో ముఖ్యముగ మహిమ్నుము నుండీ 
పక్క 'భొవముల నిందు కరార్చినాండు: వాని గూర్చి తొలుత 
చెలి పెదను. 


మహిమ్నుమునుండి (సంస్కృత మున పువ్నదంత రచితేము.) 


6 జపహుళరజ నే విశోత్సతేభ వాయ నమోనమో 
జననుఖకృ లే నళ్తొ్యత్చత మృడాయ నమోనమః 
(పబలతమనే తత్సందహారే రాయ నమోనమః 
(పమహాసిపచే నిస్టెగుణ్యో శివాయ నమోనమః (3౧) 


౯ జు 


865 


6“ భననోత త్తి విఫించుచో భవుండవై పొల్పోందంగా చానీ ను 
త్సవలిలం (బ్రభవించు చో మృుడుండ వై నసర్యుంబు గల్చాంత థై 
రవసంతోభ నటించుచో జారుండ వై _క్రైగుణ్యక క్రిం దుదిళః 

శిననామాంకముందాల్పు నీమహిమ చా, జి తంబు నర్వేక్ష్వరా! 


(౧౦౦) 


ఈ హరి స్తే సావాసం కములబలి వూభాయ పదయో 

ర్య దేకోనే తసి న్‌ శజ ముదవారన్‌ నేత్రకములం 

గతో భక్ష్య బేవో పరిణతి మసౌ చృకవనుషా 

త్రయాణాం రమాయై |తివురవార జాగ ర్తి జగతాం. (౧౯) 


ఒక సము యోద్దెష్షనవా ([నపంకరుజా పూజాపూరణార్థంబు నే 
(తము వ్‌మ్షుండు సుభకక్తి యేర్పడ భవత్సాదంబు లర్షించి చ 
(కము సనీచేం గొని దై శ్యకోటి ననిలో ఖండించె చాసీపద 
తమతానేవ శమము స్తచేవతలకు న్సొ_త్త్యంబు న్వేశ్వ రా. శ్‌! 
(౧౩౭) 


న్‌ 8కి "యు న ర్వేళ్వ్తరళ తకమున 9, ౧౩ ౧౪౯ ౧౭ ౧౮, 


౯౭ పద్యము లన్నియు మహిమ్న _స్తవానుసరణములు. వి_స్తర 


ఖతి నుచావారింపనె తిని, 
హనూ 


వ్‌ 
ళా 


మల్ద్యణము (ముప్పై ఇకవిరచితము,, 


కక జ్యాబ్రాళివ్స్‌ నంస్మరణమాత మచేతన స్తే 

లింగం కరోతి పారపాంనువుయం వినోచాత్‌ 
అత్యంత జక ధనధాన్య నమృృడ్డ్‌ భాజి 

రాజ్యం కరోవి జాతకంటక' మున్న తంచ శ (3౪) 


క! (క్రీడా వసంచనిరత శ్నిళవో భృనంత 
మారాధయంతి......ో (౧౭) 


566 


అను శ్లోకఖావములును మూూాఃడు, నాల్లు పాదములలో మార్చ్చీ 
యా (కిందిపద్యము రచింపంబడినది, 


46 అడంబోయిన చోట బాలురు వినో డార్థంబు పాపషాణములీ్‌ 
గూడంబెట్టి శివాలయం బనుచు చేరొ-న్నంత టంజేసి నా 
రాడంబోయి నురాంగనాకలిత దివ్యా రామచింతామణి 
కీడానె లవివోరులైై వెలయుటల్‌ గీ_రింతు న ర్వేశ్వరా!”(౧౨౭) 


అనావుయము - దండిమహోకవిరచిత ము. 
(4 యోగీ భోగీ వివభుగమృత క్నయ్ర్రుపాణి _స్తపన్వీ 
శాంత? (కూర శ్నమితవివయ శై రె లక న్యానసహాయః 
రే తిః భువనపతి కుద్దిమా నస్టి + నసిమోలీ 
కో జ్ఞ జాతుం కథమివ శివ త్వం విరుద్దన్వ భావః ప్‌ 


34 


క! నకలాధీ శ (ర పట్టభ [దుండవు భియాగామి నత్యం త శాం 
తకళాత్సుండవు, రాద్రమూూ_ర్హ్రి వతిసౌంద ర్యాంబికా సంగమా 
ధికలోలుండవు దివ్య ₹మోగివి మదిం దెల్లంబుగా సెట్టివా 

రికి చా శక మె సీ నిజం బరసి చర్చింపంగ న ర్వేశ్వారా a 


పలాయుధము - పొలాయుధ నిరచితేము 


శ్‌ “యత కే తుం సకలభువ నాళ్చర్యభూతం వభాతి 
జోోతిగ్లి ౦గం కనక కపిశేం శీగికా వ్యోన్ని దివ్యం 
తత్సళ వ్రత 8 శివనుకృతిన _క్హ్య క్షనంసోరబంథా 
_న్ష్షకాక;రుణ్యా చ్చిరగణ పదవా _వ్రిధాజో భవంతి. ”” 


“ ధరణిం వా_క్ర్తనభ క్త నిర్శితమహాో స్టానంబు ల్రై యొప్పు U 
గిరిముఖ్యం బగు దిన్యతీర్థముల భక్తిం జూచిళీ వారిదు 
_నరదోవుంబులు వాయు నన్న మజి సాయెదృ కులం జూచినం 
బరమౌర్థంబుగం గాయ బే నరుల పాపంబెల్ల "నళ్వేళ్వరా ! న 
“(౮౮ 


367 


మరియు నిందు ౮౦౭ ౮౮ ౧9౪ పద్యముల ఛానములును 


వాలాయుధ స్తనమునుండి గై. కొనంబడినవి. 


మల్లి కాష్ట్రనపండీతుని శివత త్త వ్రసారమునుండి భావములకు విపు 


రీకరణములు, 


క్ర 


శినత_త్త (సారము 


** వ్‌ -జీళంబున నేవురి 

చేదెన నసియించియుండు నిల శివభ కుం 

డా బేళశంబున నాపురి 

నాదెన నసియించియుండు వారతీర్థంబుల్‌ వ్ల (౨౦౭) 


న ర్వేశ్వరళశతకము 


(4వ జేళంబున నేదిిశాముఖమునం జేయూర నేవాడ మి 
పొడాభ్యర్చన చేయు నిర్శ్గలుండు నద్భ కుం డొకండుండు నా 
యా జేశంబును నాదిళాముఖమునునా యూరు నావాడ గం 


a 
గాదిస్నా ననదీ[పవాహాసలదంటై యొప్పు సర్వేశ్వరా! (౧౧౯) 


4౯ వేదవిదులై న కోటిము 

పీ- జీవో త్తృములు గుడిచియిచ్చు ఫలం బొ 

వోదంబుగ వవదారాగిక్తి 

నాదట చితుంబు 'పెట్టినంతన పొందున్‌ * (-*83) 


(నుముఖుండై శినయోాగిమోాదము మదిన్‌ శోభిల్లం జేకొన్న భి 
తము విపో _త్తమకోటిభోజన నదృ్భతంబన్న సౌభాగ్యయోా 
గమునం చారయ నత్నువాయువ్యాండు వేడ్క_ంగోరి యారోగిణం 
బమరం జేసిన పుణ్య మెట్లుగురి సేయన్వచ్చు సర్వేశ్వరా Lr 


(6 ఎచ్చో సీ పదభ క్రూ డుండు నుదినిం సెక్కొం (బయత్న ంబుతో 
నచ్చో పీ వసికంబు నుండుదు త్వద్‌ య ధ్యానచిమ్మాూ ర్త 
ఆచ్చో సను ఇ లెల్ల నుండుదుగ మంకాంగాతు రాయు ,క తె. 
అచ్చో తీర్ణము'లెల్ల నుండునిది వేదార్థంబు సర్వేశ్వరా ॥ 


868 


కం 4 జికుబూస నాయం తోద్నమను 
రులకును [నిదియిట్టిదని] నిరూపింప (గ్ర న 
గ్రలమగు సీ నిజరూపముం 
దొలంగక నీభ కు లెజుంగుదురు సర్వజ్ఞా ! మ 


“6 జలజాతే (వభ వాచ్యు తాదులుమదిం జర్చించి చర్చించి సీ 
కలరూపాలయ లేక చిక్కు.లబడంగా నిన్ను బాస్తార్పితా 
మలకవ్వాప్రికి చెచ్చి యేర్చజచి సంబంధించి చేకొన్న భ 


కుల శార్యం బుపమింపనెన్వండు సమర్థుం డింగక నంర్వేళ్వ్యరా ji 


శివత_త్తం సారమునండలి ౧౫౯ా ౧౬౧ ౧౬౨ ర౬8౭, 
రోజర్యా రో౬౯ా రో౭ెం, పద్యముల ననుసరించి న ర్వేశ్యర శతకమున 
౨౧ ౧౦౧, ౧-౨౨ ౧-౨౩, పద్యము లనునృతులు, 


వివత _త్త్వ్వసారములోని పద్యములు సోమనాథుని పండితారాధ్య 
చరిత్రమున దిర్రపదరూపము దాల్సినను, అన్నమయ్య యా యా పద్య 
భావములను సోమనాథుని (గంథములనుండియే గహించె ననియు, ళివ 
త త్తే సారానుకరణముకం కొ పాల్కురికి సోమనాథుని (గంథములకును, 
నన్న మయ్య కృతికిసి స్పష్టముగను నధికతరముగను శ బభావసాదృశ పము 
లనుకరణములున్న ట్ర్‌ (క్రింది యుబావాతులను బట్టి యెజుంగ నగును, 


వివులికరణములు 


ద్వి, ష్‌ దృష్టంబు మతియును బేవాళ్చ పశవ 
న్స ్రప్రా యనంగ (శుతిచృష్టంబులుగను 
కాన యాశుండు జగత్‌ సృష్టికర్త 
= “౨4౨౨9౨ తనదు గరా, ౦బుఫిలోన 
జనియించు బుద్బుదజాలంబులట్ల 
నెనయంగ లింగమ భ్యే జగత్సర్వ 


మనలో తన్మధ్యంబునంద శావించు; ” 


దిగ. 


థి. 


869 


(పండిత వాద పకరణనము ౫౨౦ వుట.) 


క జలజాత, పభవాండ బుద్బుదదుల (శాంతంబునుం బుట్టుచుం 
గలయం [గాంగుచునుండు నీ పృథుల లింగ స్ఫార గళ్ళాట్ధిలో 
పలల దద్బుద్బ్చుదగర్భవాసులు పారి (బహ్మోదిబచేవాళియుం 
నగలజీ చారికి సీ మవాత్త్య మెటుగంగా శ_కి న ర్వేళ్వ రా. స 
సోమునాథులడు వా 
“-కాలగళుం డుండ కాలంబునకును 
వారునియాజ్ఞుళ _క్తి యనుటయుగాక 
పరవముక _ర్పృక్‌ మెొద్ది పరికించి చదూడంి” 

(చండిత వాద్యవకరణనము ౫౧ చుట) 
అన్న మయ్య 3... 
భువనాండంబులు రమణాంగములుగా. బుట్టించు నత్యయ తో 
తృవలీలావిభవంబుతోడ భవదాజ్ఞాళ క్రి నక్వేశ్యరా! 


(ఈయాజ్ఞాళక్తి విషయము (పత్యేక శీర్షికగా గ్రంథమున గలథు.) 


వచి విష్టుండు దధీచిమై నలిగి 
తై చుడు బడివిస్హె వరచ క మయపుడు 
తుత్పుము రగడు దైత్యులు విజృంభింవ. 
(పండి, మహిమ ౧౦౩ వుట.) 

అన్నమయ్య: = 
కింక దన్ను నదల్చి చ్మకనున చాల్భన్ముం డని వైైచినం 
బొంకం భొప్పలగ చానిం దుత్తుమురు గాం బో వట్టి యుప్పొంగె ని 
కృంళాత్చుందు దథీది శాక్వతులు నీనద్భ కు లూహింపయగా 
నంకల్చ్ప (పభవన (వకాప వనభాన్యజ్దావ నక్వేళ రా | 

(ఈక వద్యము.) 

జ్శీ' 


దొ 


టి. 


$870 
సోమనాథుడు: == 


తలంప “* వేదాశ్చ శాస్తాణి "యనంగ 

నిల నుపమం తై9 ర శేకభా యనంగ 

తతిత తి శ్రుతులు శాస్త్రములు మంత్రములు 

చెతి పుర_స్త _్రై్రవ నిర్షతా యనంగ 

బరగుచు నకలళ బ్ర (పపంచంబు 

వరుస నట యథా శిన_ స్తథా యనంగ 

నడంణు జనించు పంచాతురియందు. (మహిను ౧౪౭ పట) 


అన్నము య్య 3. 


అమితోడ్యద్భనదీయ త _త్త్వము మహీయస్తో త వాణీవిలా 
నములై యొప్పు నమ _స్రవేదములు శాతు (శేణియు౯ దివ్య ఏ 
(భ మనాదంబులు నెన్ని చూడనివి నీ వంచాతురీ మంత ఛా 
వములై_ యుండు సమస్త లమత.ణనముల న్వర్శింప న ్వేక్యశా | 


సోవునా భుండువిా 


అటుగాక యా పుస్పు మంతయు నొకడు 

వటుథ క్తి మో పదాబ్దములఫై ౬ బరాన్స 

మి పూర్వజన్మ సమాధులు చేని 

గెణీము_క్తి గలిగింపు నిజమట్టుగాక, (వర్యత ళణాం ఫుటం) 


జకు:డై పెట్టిన వుణ్యమూ_ర్థికి స్రునర్ణన్మంబు లేదన్నం బా 
యక కాల్మతితయాపణారముల నిన్నర్చించు చో. ఇవ నె 
యె యె 


స్టికుంై. యుంజెడువాండు నీవగుటం జాజ్నితంబె న ల్వేశ్వరా | 


దెం ఇ 


ట్వి, 


ఎ! 


సోమనాయథు౭డు 2 


అ 46౨ +4 పరివార 

జేనతలును వాసు చేవవిరించి 

రవిగజూన్యగుహూ భై రనమాతృ కాది 

దివిజగణంబునందియు నట్టయుండ, (పండి, మహిమ. ౧౧౩ వుట) 


అన్నమయ్య :..- 

ఇనవిఘే ఖర్చు శ్వర మాతృకా దుహిణ (యైహీ్టున్క_ందదుర్థారమొా 
వసి తాధీశ్వారకై రవుల్‌ బలసీ భాన్వద్భ క్తి సంయు _క్షీనీ 
కనిశథంబుం బరినారభో ్రతేన్చినికరంబై రన్న ని న్నింకం గొ 
ల్వనినా రవ్వ రజూండభాండములలో వర్ణింప సర్వేశ్వరా ] 


సోవమునాభుండు 3 ద 


నకలేళు భ కుల చరణోదకంబు 
సకల తీర్భములకు జనయితి యనియు 
పలుతీర్థముల (గుంగంబఆఅచుటకం కు 
నిల భ_కపాడాంబువులు గొను టుజువు 
నెట్లన్న తీర్థంబు లేగుట భార 
మట్టును గాక న్యన్తాదిఫలంబు 
లార్ముదభ కృ పాదాంబువుల్‌ (చాన 
ఛార మేమియు తేదు (పాపించు ము_క్టీ. 
(పండి. పురాతన (ప్రకరణము, ౨౭౮ పుట) 
అన్నమయ్య ౩. 
పలుతీర్ణంబులం [గుంగుకం కు నుహీలో భకాం(ఫీపానీయమనుల్‌ 
కంస జభికించుకోందగును తీర్ధం చాడ ఛారంయబుత 
తల మత్యల్పము భ్‌ క్షపాదయుగశాం భన్సర్శనిర్భారమై 
యలరోకా శాళ త భు_క్రీము _క్రీఫలవంబై యుండు న ర్వేశ్వరా | 


పవి 
సోమునొధుండుఫ = 


ద్య. మాతయె కొనియాడు మహి గురుభ_కి 

_(శథాకయె (పొపగు వటుగురుభ క్తి 

తాతయె శివీంచుం దా గురుభ క్రి 

చాతమొ రవీంచుం దగ గురుభ క్రి 

వైద్యు రుజబాపు నరణురుభ_క్రి 

ఆద్యుఃడై బోధించునది గురుభక్తి. 

(పురాతన పకరణము, 9౨౦ చుటు 

అన్నమయ్య: __ 

'పెంపం డల్లి యగున్‌ రుజాపటలదుష్నీ శావిధి&ోభ వా 

రింపక౯ వై ద్యుండగున్‌ కు మారక్షవిధులం (గీడింపబో వండ తి 
థీంపం బల్లీ దు౭డై న తండియుగుచున్‌ (కీమంతుగా నంతయు 
సంపద్య ఎ్రద్ధియునర్పడాతయ గు స్‌ సద్య సర్వేశ్వరా ' 


సోమనాథుడు ౩ 


4, జంగమభ _క్తిలింగపరి చర్యల మోొఅతుట యు త్రమంబు త్ర 
జ్ఞంగమలింగ పూజ లవి సామ్యుమునల్పుట నుధ్యమంబు మున్‌ 
జంగములింగపూజ యెడ నల్బక లింగము గొల్పు చున్కి. యె 
న్నంగం గనిష్టమౌాట శర ఇ పతివ _త్తీయెముఖ్య వె మ్మ యిజాం 

(అనుభనసారముు _౨౧౩౭ వద్యము) 
ఆన్న మయ్య == 
తేమ లింగార్చనక ౦కు జంగమము సౌందర్యంబు గాం గొల్పుటు 
_త్త్సమభ _క్షిస్థితి, లింగజంగమలన త్భామ్యుంబు గాం జేత వు 
ధ్యమ భ క్రిస్థితి లింగపూజ నధికుండై జంగమోపాననా 
తుముడై యుండుట భ _క్టియందదికని షత రంబు నర్వేళ షరా! 


878 


సోమనాథుడు ఫలాల 
క, జంగవుపరొజు ఖుండై 
లింగార్చన నేయునతని లీలల దలిర్బ౯ా 
చెంగలియె శ వమునకును 
శృంగారము చేసినట్లు శివభ క్రినిధీ! (అ. సా, _౨౧౯) 


అన్న మయ్య : 
లింగారాధన జంగమొర్చ నము లో లింభ _క్షికంగంబు పొ 
కాంగవ్యా _వ్రియునై_ స్ఫురించు నిది త త్వార్థంబగుంగాక నా 


యం గాభ్యర్చనజంగమూహితకరుం డె చేసినం చా శవ 
శృం గారంబగువానిభ' _క్రితందింజర్చింపంగ నర్వేళ్యరా! 


వై భావము పండితారాధ్య చరిితమున నున్నను, శ బ్బసాదృుళ్య 
మునుబట్టి యనుభవసారమునుండి (గహింపంబడినది. బందు చినర 
పాదమున “శేవళ్ళంగారము” అనుచో గణభంగ వైంనన్కు కవీ పూర్వ 
(గ్రంథ ములో ఆవాక్యములు యథా కొ ముముగ ననునరింపన'లెను గావున 
నీవిషయము పాటింప లేదు. వది యన్న నుయ్యకుం గల సోమనాథ 
కృత్య నుకరణాభిమానమేగాక శై_వకవి సం పదాయాభిజ్ఞ తయు. "దెలుపు 
చున్నది. 


సోమనాథుని వాశ్యముల నే యుపయోగించి (శ్రీనాథుడు పండితా 
రాధ్యచర్మితమును రచించినాడు. వీడుప్పర్షి సోమనాథుం డీవిషయ మై 
సాత్యు మొసగుట యేగాక తాను దిర్రపదబననపురాణ ములోని సోమ 
నాథుని వాక్యనులనే తన పద్య బనవపురొాణమున పొదిగించి యున్నాడు. 
తేనకవి నాగససలూటేి శేమనారాధ్యుండు (నీవై లఖండ మను పేరం బర్యత 
పురాణమును రచించి యందు పండితారాధ్య చరి తమున గల పర్యత 
(పకరణము దిగిపదలనే పధ్యములం దిమిడ్సి యున్నాండు.1 వేయేల, 


1. భారతి ౧ సం. ౧ నంచికాే సాచీశాం[భ కవులు: నాగలూటి కేవ, 
నా రాధ్యుుండు *.....ఈ చ్యాసమున పండితారాధ్య చరిత ద్విపదలన్యు "శేపనాళాధ్యుని 
పద్యములను చూపియున్నాఃడను, వి స్పరఫీతిచే నిందు విడచితిని. 





874 


పాల్కురికి సోమనాథుడే తనకు ముందు వెలసిన (పళ నె వకవీ నన్నీ 
చోడని కుమార నంభనమునుండి యథా వాక్య ములుగా నెన్నియో 
(గ్రహించినాండు. అన్నమయ్యయు శివకవిపదతిని తనకు ముందు గల 


(గంథములలోని పదపద్య'ఫావములను [గహించినాండని ఇెప్పనగును. 


ఈ పట్టున వాల్కురికి సోవునాధుని కాల విషయముగూడ 
(వన_క్తమగుచున్నది. పై యుద్హృ తాంళ ముల ననుసరించి పాల్కురికి 
సోమనాథుని యన్నమయ్య  యనుసరించినట్లు స్పష్టమగుచున్నది, 
మజియు నన్నమయ్య (క్రీ. శ. ౧-౨౪-౨ లో కృతిని రచించుట నిర్వి 
వాదముగుటచే సోమనాథుం డంత కుముందుగాని, లేక యన్నమయ్యయు, 
సోవమునాథుండును నమకాలీను లగుటగాని తటస్థించుచున్నది. అన్న 
మయ్యా కృతియందుల చివజప ద్యములలో 


క అభిరమ్యుంబుగ దూూదికొండమపా సీయా రాధ్యసో మేళ ఇర 
(పభుశారుణ్యవనంత నంజనితమత ఎద్‌వై (వసూనావలిన్‌ 
విభనంబొప్పంలగ గూర్చి యంతయు లసద్విఖ్యాతి నంపత్సుఖ 
(పభవంబై న భవత్సదదషయము నారాధింతు నర్వేక gre 

(౧౩౧ పు) 
ఆని యొక సోమేళ వరారాధ్యుని చరొ్కనినాండు, 


వై. పద్యమున నారాధ్యసోమేళ పరం డన్నమయ్య్య గురువని యో 
నణకు విమర్శకులు నిర్ణయిం చియున్నార్ము 1 ఈతండు పాల్కురికీ 
సోమనాథుంజే కాందగునని నే నూహింతును. సోవునాథుని సోమ 
నారాధ్యులని యాం(ధ ఏరశై వకవులును, సో మేళ్వరుం డని కర్ణాటక 

1. * దూదికొండ సో మేళ్వ రా రాధ్యూ లీతని గురువు * (శతకకవుల చరిత 
వంగూరి సుబ్బారావుగారు (౧౯౨ఈ౪( ౫౩ పుట) 

“ ఈతండు ఏీరశైవుండు, దూదికొండ సోమేళ్వుళా రాధ్యులచారి శిష్యుండు 
(చావిళ్ల మాదణపీకిక. భక్తిరస శతక సంపుటము 1. ౫(౩ పుట) 


“ దూూదికొండనివానీయగు సో మేశ్వుశారాధ్యుని శిస్యుండు” (శతకమంజ! 
ఆం(ధ(గంథమాల, పీఠిక తొ లిపుటం 


కి75 


కోనులును వేరొ-నిరి, అయిన సీ యెక్యనిరూపణమున కొక యా 
జేపణ, సోమనాథుంజే పండితారాధ్య చర్మిత్రమున శివత_త్సరసారమున 
కందనులను దెషిపదలుగా ననువదించిన టన షనుయ్వి కృతినుండి 
(గ్రహించి. యనునదింపకూడడా యని యననచ్చును. దానికి ననూ 
థానము మొదటనే కలదు. పీరశె నమతమును, బనవపండిత సం 
(వదాయములను సర్వతోముఖముగం దొలుత [పసపంచించినవాండు 
సోమనాథుడు. అన ముయ్యి కృతొయందు సమ్మగముగ తనకు ముం 
దున్న వానిలో. గొన్నిటి మొత మే (గ హీంచినట్లు న్నష్థము. ముత 
విషయ మట్లుండ సోమనాథుని కాలముకూడ స్‌ నా తేపణమునకు 
నమాభానమే. పాల్కురికి సోమనాథుండు కీ* శ. ౧-౨౪-౨ (పొంత 
ముల (బసిద్ధుండై పండి తాఠాధ్యచరి 'తాది న నానాటి శే 
రచఛియించియుండు ననుటకు సాధనములు గలవు వానినిణూర్చి 
(ప్రత్యేకము స్టలాంతరమునం జరించదను, 


అన్నమయ్య పేర్కొనిన దూదికొండ కర్నూలు నుండలములో 
(పత్తికొండ తొలూకాయందు గలదు. కర్నూలు మండమున (వసిద్ధతైవ 
శేేతమగు (శీశ్తైలమున కవితా పాభవమును వెలయించిన సోమనాథుం 
ఉజానుండలమున కొంతకాలము సంచరించిన వైతివ్యాము “లదు,! 
అన్నమయ్య తొలుత గోదావరీ మండలమున పట్టిన మ్యేతవాసి యనియు, 
నాతడు (శీవైలయా[తకుబోయి యా వెనుక పల్నాడులో స్థిరప తెననియు 
తద్వంశీయులు చెప్పుచున్నారు. అన్నమయ్య సోప్రనా ఘన్‌ శిష్యుం 
డగుట జేళ కాల పాకాను గుణ్యముగనే యున్నదని చెప్పనగును. 








1. సొల్మురికి సోమనాథు6 డీ (సాంతముననే “మల్ల మణజేవీవురాణ' నును 
కృతి రచియించె నని యిప్పటికి ముష్పదేండ్లకమందు (శీ పనవుల నాగయ యోగి 
గారును కీ, శే. మూ నాయనారును చెపగా వింటిని. ఇర్వజేండ్ల (కిందట 
కరూన్నలు మండలమున సంచారము గావించ్చి “నా కర్నూలునమండల యాత ' ఆను 
వాష్టిసమాన (బహ్మా(ఢ్రీ పిండ్యాల సు[బ్రవ్నా బృ క్రీ నేగారీ ఆ0ంథమానుగూార్చి 
హానీరి ౪ ను బవ్మా ణ్య ళా క్ర్రిగార్‌ వ్యాసము * సారస్వత సర్వస్వను ” ఆను 
ఫ్యథికయందు (ప్రకటిత మొనది. (పన్తుత మో వ(తిళ చార ప్రీ ప్తిలో లేదు, 


876 


ఈకృతిని శతక మనుటకంజు సో త మని చెప్పుటయే 'తెన్స 
యని ముందు నుడివితిని. స కేశ ర స్తోత్ర మనియు, నక్వేళ్వర_స్తవ 
మనియు గవి దీని జేర్కొ_నినొడు. “శతక” మని యున్న పద్యము 
సీకవిది కాదనియు నీవజ కే తెల్పినాండను. ఇందు మకటనియమ 
మున్నను, నిందు శీవలశ తకములలోనలె ము_క్తకములుగాక కొన్ని 
యె 


ఆజ్ఞాళ క్తి భ _కృతిర్థ (పభావము, భ_క్షమహిమ్క పూజామాబాః 
త్‌ ్టైము,, శివయోగానంద ము, భ_క్టి [(పఖానము, భ_క్రియోగము, 
చి త్త్సవకీకరణము, భ_క్తినంస్కార ఫలము, పంచాతరీమహిమ మున్నగు 
వీరి కలచే సీకృతి సోమనాథుని యనుభవసారమువలె చిన్న కావ్య నుని 
యెన్నం దగియున్నది. నేంటి ముదిత పతులయం దీ థ్రీర్షి కలలో పద్య 
ములు తార్మా రై యున్నవి. (వ ల్యేకముగం గొన్ని విషయముల 
గూర్చి కవి ఇెప్పందలంచిన ట్రీ శీర్షికలయందలి విషయములు తెల్పు 

cn నానీ 

అది పండితారాధ్య చర్మిత్రమున “వుతకోంబు శినత _త్స్వసారము ” ఆను 
పాదమున శతకంబు అనునది శివత_త్త్వసారమునకు విశేషమణముగం 
'జేయుటచే గలిగిన పొరపాటు! ఈ పట్టున నంన్య కాంధ శై వ 
స్తో తములు సెక్కులు పేర్కొనంబడినవి, ఇందు శతకము, శివత _త్త్వ 
సారము వేజు వేటు [గంథములు, శతకము మల్లి కార్జునపండితుని 
శ్ర్రగిరిమల్లి కార్జున శతకము కావచ్చును, శివతత్త గ్రసారవీఠిక ననుసరించి 
శత్రకకవుల చరితమునన నింకను రెండుమూడు వ్యాసములందును 
శివత _క్త్యసారము శతకవును పొరపాటు దొరలినది. 





1. శినత రృ సార పీఠిక, 3 వ పుటం 


౨, ఈ శతకనును (బన్మా (శ జీటూది (వభాకర శాస్తు్రులజారు గుర్తిం-చీ 
యున్నారు, 


ఈ శతకనూన వారు గుర్తించిన పద్యము మదధరాసు విళ్వభి ద్యాలయమాన 
తాళప(,త (గంథసంచయనూన సంకలనఛందో (గంఖ్రములలో (నెం 330) నొక 
దానియందు గలదు, 


877 


సర్వేశ్వరస్తోత్రము నసిగా పునర్ముద్రణము నంటె నేని యిది 
శతకము కాదని శ్‌ర కలు విభజించి చూవనగును, 


అన్నమయ్య కృత్యంత రము లీలానంద న ర్వేశ్యర శతకమునం 
చేబదిపద్య ములు లభించినవి, ఆద్యంత పద్యంబుల నిం దుదాహారించు 
చున్నా డను, 


శన న్వేళ్వరుంగా నదాళివునింగా జ్మిదూఫునింగా నిరా 
భాసాఖ్యాతునింగా నిరంజనపర (బహ్మాంబుగా (బహ వ్‌ 
చ్యానారాంగునింగా నిరంతరము నే ధ్యానింతు హృత్సద్దు వీ 
తాసినస్థిరుంగా గుర్ముప్రభోని లీలానందన కర్వేశ్వరా ! ' 
అంతర్మ ధ్యనబాహ్యాలత్య| తివిధా కారంబులకా ఖేచరీ 
(పాంతంబై విలసిల్లు నందునను మధ్యా బాహ్యముల్‌ రెండన 
త్యంతం బెన్న నిరర్ధకంబగును నంతః ఖే చ రీమ్ముద న 
ర్యాంతర్యామి యనం డ్రైనిద్దియగు లీలానంద సర్వేశ్వరా! 


ఈ పద్యములు నమ్ము దితములు.1! నర్వేళ్వర స్టో తముతోడ 
పీనిని ము గించి మూలమునం జూపుచు (పాచీన భాపొసం(పదాయాను 
సారము పరివ్ము_రణాము గావించిన (పాచీనశ్రై వవాజ్య యమునకు, 
(పొచీ నాం ధభాషా వాజ్మయ వీకానమునకు నిది బవూపకారక మగు 
ననుటలో నందియము లేదు. 


నూ చికః.-ఈ సర్వేశ్వర శతకమునే నర్వేశ్వురా! అను 
మకు టమువమొార్చి “వండి-కాఆాంయనీ” అను మకుటమును పెట్టి, అన్న 
మయ్య పద్యములనే యుంచి, వేముల కా మేశ్యురరాయకవి “చండి 
కాత్యా యనీ శతకమును” తన వేర ,పకటించినాడు. అది 1918 లో 
సెద్దాపురము (తూర్పు గోచానరీమండలము) లో జగపతిముచాతుర 
శాలలో ముదిత మైనది. 
1. * పాచ్యలిఖత సు స్తకభాండార నూచిక. (Descriptive Catalogue 
of Telugu Manuscripts. Vll—Satakas. No. 1694 Page 1953.) 


ఈ లీలానంద స శర్వేళ్వురళశతకము ఆన్నమయ్యకతకము కాదని యారభకివి 
తరంగిణి. కాని (ప్రాచీన చ్ఞాషాసం(ప్రదాయమ అనుసరించి యిది యన్నమయకృ్ళత 
మని జెప్ప నొప్వును. సర్వేశ్వరళకథకమాలోవలె నిందును తద్యంశీయుల పద్యముల 
జేరి యుండవచ్చును, 


48 


878 
సద్దయానూత్యుండు 
ఈతండు వ్మికమార్క_చరితమును రచియించిన జక్క-నకవికిం 
బితామహూుండు, నెల్లూరి తిరు కాళ మనుజవిభుని సభలో "పెద్ద యా 
మాత్యుం డీ(కిందిరీతిని సాహిత్య వి ద్యా విశేషములను (వదర్నిం చెడి 
వాండని విక్రమార్క. చరితావ తారిక విశదము చేయుచున్న ది. 


సీ. సంస్కృత |పాకృత ఇారనేన్యాదుల 
నడియలో నొక శతకంబుంజెప్పం 
(బహునన (పకరణ బాగణాది బవూవిధ 
రూపకంబుల యందు రూఢి మెజణజయి. 
జక చతుర [ద చతురు త్త రాధిక 
తుద కావ్యములు సెక్కు_లురచింప 
నాంధశవిత్యంబు నందు (బబంధంబు 
మేలుగాొ తజులు మెచాంజెప 
క ఎ “ఎ 
నిముుల నేరీతి సేధాతువున నేమి 
నవరసముల సువర్ష్శనలు చేయ 
సరి నేక సంథా ద్విసంథా | తినంథలం 
దొడరినం బొరి బొరిం గడవం జదువ 
నెన్వండే యవధాన మెజుంగు నయ్యవధాన 
మున వాని కించుక ముల్లుసూప 
వృ_్తకందము కందవృ_త్తంబులును చతు 
వు-ం0దంబు మొదలుగా గలుగ గర 
కాన్య వర్లము జెప్ప క[మ్మప్రబంధముల్‌ 
డ్రొక్త తలు పట్టించుకొని లిఖంపం 
గొ నతురచ్యుత కంబు మ్య తాచ్యూత 
కంబు బంధచ్యు తకంబు నామ 
గోప్యంబులును (గియాగోప్యంబులును భావ 
నోప్యంబులును దెప్పగ్‌ *ప్టయందు 
పద్యంబు గీతి నార్భటమునం జదునంగ" 
నెల విద్యల నంచు లఅెజబుగనేరు 
(లా ధీ ఆబాల 


879 


గీ, వనుచు నెల్లూరి తిరుకాళ మనుజెవిభుని 
నమ్ముఖమ్ముున సాహిత్యసరణి మెజుసి 
మహివుంగాంచిన పెద్దయావమాత్యసుకవి 


మనుమఃడను నీవు నీవంశ మహిమ యొప్పు, 


పై నుదాహారించిన పద్యమునుబట్టి పెద్దయకవి, ఆశుమభురచ్చ్మిత 
వి స్తరములను చతుర్విధకవితలను నెతీంగినవాడని తెలియుచున్నది. 
చితకవిత (మున నేంటి గర్భకవిత్వమని యెజుంగునది. ెద్దయకవి 
(గంథములేవియు లభింపలేదు. ఈతడు. (క్రీ, శ. 1208 నుండి 
1289 వణుకు నెల్లూరును పరిపాలించిన చోడతిక్క._రాజు (తిరుక్కా_ళ త్తి) 
కాలములో నున్న వాడు. ఈ వోడతిక్కరా జే మనుమసిద్ధి తండి. 
పెద్దయకని + శ, 1240 (సౌంతము వాండని సె కాలము సిర్ధరింపం 


గలదు. 


వెన్నెలక ౦టి అన్నయ 


ఈతండు పోడశ కుమారచరి తను రచించెను. ఈ కృతి కే ఛ-తాళ 
పంచవింశతి” యను నామాంతరము గలదు. బేతాళ పంచనింశతి, 
కవిభల్లటకృతముగా లాథవీ,ణికు లుదాహారించిరి, (వ స్తుతము ముదిత 
మైన పోడశ కుమార చరిత్రము లోని భాగములను, నము[దితమగు 
'బేతాళవంచవింశతి లోని భాగములను నొకటిగానే యున్నవి. ఇప్పటి 
కొకళ తాబ్ది కింద పరవస్తు చిన్న యసూరిగారు నీటి పోడశఅమార 
చరి తలో గల పద్యముల నుదాహారించి డానికి బేతాళపంచవింళతి 
అని నామకరణము చేసి యున్నారు. నీశారామాచార్యుల వారిందలి 
పయోాగములను పోశోడశ కుమార  చర్మితణగానే యుదాహారించి 
యున్నా రు. 


ము త్రము మాద "కొండు (గంథములకు నవతారికా భాగము 
లేదు. పోడళకువూర చర్మిత్రలో నా శ్వాసాద్యంత పధ్యములున్నను, 
నన్ని యూశజ్వానములు లభింపలేదు. బేతాళపంచనింళకతి యందును 


880 


(గంధక జేశభాగమే లభించినవి, పోడశకుమార, చర్మితేమున లభ్య 
మగుపద్యముల ననునరించి అన్నయ, తనతం[డియ గు సూరామాత్య్యునికిం 
గృతి నిచ్చెననియు నాతండు మం(తిస_త్తము-డనియు, కావ్యపురాణ 
వేత్త యనియు. బెలియుచున్నది. సూరనామాత్యుని తండి అన్నయ 
యనియం-బే తెలుపబడినది, ఈ సూరనామాత్యుని పళ్ళ్చిమచాళుక్య 
చకవ'ర్తియగు నర్వజ్ఞసోమేళ్వరుని (1126-1188) తోడను, జగ ేక 
మల్లుఏతోడను, (కీ. శ. 1148) కృష్ణకందారుండను యాదనరాజు 
తోడను (క్రీ శ. 1250) పోల్చియుండుటచే కృతిక_ర్హయగు నన్నయ 
క్రీ శ. 1259 (పాంతము వాండు గాని సమశాలికుండు కాని కాందగును. 
మజియు నిందలి యాశ్యాసాంత పద్యముల గొన్ని ంటిని జక్క-నవీ క 
మార్క_చర్మిత యందనునరించుటయు పైయూహాకు సాధకమగప 
చున్నది. ఉపలజ్బమైన ఫోడ శకుమారచరిిత రచనము, మనోవారమె 
నిర్దుష్టమై వెలయు-చచున్నది. 


కము ర దు (డు 

సంస్కృతే వాజయ్య్మ పపంచమున నత్యంత '(్రసిద్ధుండై న 
తేమేందుని వేరుతో |పాచీనాంధబాజ్భయమున వెలసినకవి. ఈతని 
నిజనామము లక్కాభట్టనియు, వేమేందుం డీతని బిరుదమనియు 
నీతండు* ళూదకరాజు చర్మితము, శతపవీ.సంవాదము, ము(దా 
మాత్యము ననుకృతులు రచించెననియు మడికిసింగన నకలనీతినమ్మత 
(గంథవీరిక శీ_వ వుటలో (వాయం౭బడియున్న ది, సంకలన లతుణ 
(గంథములయందు తేమేందుని చేర (గంథనావుములతో పద్యము 
లుండుటనలన నీకవియు (గంధములు విలసిల్లీ యుండుట నిస్సంశయ ము, 
ఈకవి కాలమును గూడ నొశవిధముగా సిళ్చయింపవచ్చును. సంస్కృ 
తమున తేమేంద్రకని (క్రీ, శ. 1060 (ఫాంతమున శకాశ్మీరేశమున 
విలసిల్లీయుండెను, అనగా నాతండు నన్నయభట్టారకునకు సమ+క్షాలి 
“+ ళూద్రకరాజుచర్మికము కవిభల్లటునిదని లతుణగంథములు వాకొనుచున్నవి. 


[పా-చినాం[ధ్రకవులు, (2) వేవేంద్రుండు, కావున సీ గంభక_కృత్వము శే మేం(దు 
నికి చెందదు, చూ. కవిభల్లటుండు, (యువఫుష్యుఖారతి. 1086 జనవరి పుట, - ఉక) 


కీర 


కుడు. శేమేందుని వేరును వీరుదముగా భరించియుండుటచే నీతండు 
1060-కి తరువాత వాడని ఇప్పనగును. క్రీ. శ. 1260 (పాంతమున 
(వసిద్ది కెక్కిన తిక్కన తన కవివాగ ంధమున సీతనిని, సీతని గంథమును 
చేర్కొ_నియుండుటచే నంతేకంకు ముందువాండు, కనుక వేమేందుండు 
12-వ శ తాబ్బమువాండని నిశ్చయింపనచ్చును. కావుననే యీతండు 
వివకవియుగమున చేర్చ బడినవాండు 


కవివాగ సంధ ను విలా 


వ॥ ఇందులో వృద్ధియతికి శ్నేయేందులు చెప్పిన శతపమీనం 
వాదములో బద్యము. 


నీ, అమలినాతరరూపి యాద్యంతన కలలో శైక నం స్తుత్యసు రాతువంద్య 
కమలానసనాభ్యుత కాం తాబ్బవర చేహ కాశిక్యవయరవి కై రవా_ప్త, 


క. తేనరగ కవివాగ్శాంధనమను ఛందం బవని వెలయ హర్ష ముతో ది 
క్కు-న సోమయాజి చెప్పెను జనులెల్లనుతింప శా్య్రునమ్ము ఇ లిగాగలా 


తంజావూరి పు_స్తకభాండాగారపట్టిక. సంఖ్య 703, వుట 294. 
పదునైదవ శ కాబ్దియందుండిన పసిద్ధలామ్నీణికుండు వెల్లంకి తాతంభట్టు 


తన కవిచింతావుణిలో శతపతీసనంచాదమునుండి యా [కింది పద్యము 


శా. సీఏబంధమువీడ వోోపియదర న్నే తంబులల్లాడ చన్‌ 
(వల్‌ గానంగ విచ్చు(క్రుమ్ముుడి విరుల్‌ ప్వథ్విస్థలింజెంద స 
చా-. నాగారము లోన చెముగిల చి త్తంబు 'స్టరింబొంద నా 
నావి భాంతులు పుట్టు నింతులకు. జెంతన్వింత వారుండినన్‌. 


ఆం(ధభోజు6ండు 


కేమేందుడను సనంస్కృతకవి వలెనీ యాంధ్రభోజుండను 
తెలుణపకవి సు పసిధ్ధ్దుడగు భోజరాజు వేర వెలసినవాండు. -ఈతేడు 
వేరుంబట్టి రాజకవియేచ్లూ తెలియరాదు. ఈతంకు నీతిభాపణమను 
నొక శాజనీతి (గ్రంథమును రచించినట్లు మడికిసింగన నకలసీతిసమ్మత 


క్రీ88ి 


(గంథవీరిక అెల్పుచున్నదిం ఈ గంథమునుండి పదునాలుగవ శతా 
భొంతేముననున్న మడికసింగన పద్యముల నుదాపహారించుటచే నాతనికి 
పూర్వము _ వాండని నిశ్చయముగా చెప్పవచ్చును, కవి తారచన 
మును బట్టి చూడగా నీతఠండు తేమేందునితో సనమకాలికుండుగా 
కన్సట్టుచున్నాండు. కావుననే యీితండు (కీ. శ. 1100-1250 పజకు 
గల భీవకవియుగమున జేర్పబడినవాండు. చదునరాఆఅవ శ 'తాబ్బమున 
(పసిద్ధలాతీ.ణికుంయగు లింగమగుంట తిమ్మన తన బాలబోధచ్చందమున 
గూడ నీతిభణాహణమునుండి పద్యముల నుదాహారించి యున్నా 6డు, నీతి 
భూపషణములోని యొకపద్యమును కరూచిమంచితిమ్ముకవి తనసర్వలతుణ 
సార సంగవామున ఖై రవుని శ్రీరంగమహాతే ్రఫిములోనిదిగా నుదాహః 
రించియు న్నా-డు. ఈపద్యము నకలసీతిసమ్మతమున సీతిభావమణములోనిది 
యని యుండుటచే తిమృకవియుదాహ్ళాతి పొరపాటని [గహింపనగును, 
పె యిజువురు లాతుణికులచే నీగంథ ముదాహృతమగుటచే నిది 
మిక్కిలి వ్యా _వ్రీలోనున్న (గంథమని (గహింసవచ్చును. 


ఫకలనీతినముతమున 'నీరిభూవణ ముినుండి యుదాహారింపబడిన 
వడ్యములలోం గొన్నింటి నిందు దుద్ధరించుచున్నాండను. 


ఉ. ఆకులవృ_త్తి రాఘవుళ రా గమునందుం దృణాగ్న లగ్న నీ 
రాకృతి వార్జియింకుట దశాన్యుని(జంపుట మిథ్యగాదె వా 
లీకులు సెప్పకున్న కృతి లేని న రేశ్యరువ_ర్హనంబు ర 
'శ్నా కరవేష్టి తావని వినంబడ దాతండు మేరువె_ల్తినన్‌. వుట 4, 

ఉం సుందర నర్వలతణ విళుద్దకవిత్వముం గన్న చో రన 
న్యంది నిజస్య్వభావుండనం జాలిన యట్ల నిజన్వఫావుండా 
నందము బొందునట్లు కుజన్మపకరంబు నెజుంగజీరు* నే 
చందురుం జూచి మోదమున సాగరముబి, న గూతులుబ్బు నే,ఫుశ్‌ 


బి 
కం. వనతనికి వమౌాన్యుండనని 


భూనాథుని కరుణ నమ్మి పొంగిభటుండు నే 


నానాంటిీ కిం (గొ _త్తమన్న నలు నృపతులకున్‌ స చుట. ల6 


888 


(సథ మ పంచత ర్మ త కని 


మడికిసింగన నకలనీతినవు గ కములో నుచాసహారించిన వంచ 
తం తము, తెనుంగున వెలసిన పంచతంత్ర భాపాంత రీకరణములలో 
మొదటిది. ఆకవి వేరు తెలియరాలేదు. కావున పం చతం తకవి 
యని వేర్కొ్క-ంటిని, ఉదాహ్యాతపద్యములను ' బట్టి చూడ నీకవి 
(క్రీం శ. 1250 (పాంతము వాండని తోంచినది, “ కీ. శ. 1400 
(పౌంతము నకు ముందువాండనుట నిశ్చిత మే. ఈ పంచతంత్రము 
నుండి కొన్ని పద్యముల నుదాహారించుచున్నా ను, 


యిం (లీగలవానిం జ్‌దయు. (బసిద్దపత్మివతం జెడ్డ్దయింతియున్‌ 
జూగిని వ్మజలోభియు సుజూతి విజాతియు ధర్మనిర్య లో 
ద్యోగినిం కాపకర్తుండును నొప్పెడు వానిం గుకూపుంజున్‌విే 
పోగమువేది మూర్థుం జెడనాడుచు నుండుట నీతినైజముల్‌. 


ఉ. కొందు చెప్పినంతయునుం గూర్ప వచింతురు చిల్క. పోలికన్‌ 
కొందజు మూగభంగి నొనంగూడం దలంచి వచింప నేరరిం 
పొందం దలంచినట్ల వలనొప్న వచింతురు గొంద ఆంర్విలో 
నిందును నత శావీందుగతి న్మిక్రియ మ _ర్ల్యూలు వారాండుచందముల్‌, 


కం దు స్ట్పైనన వతి పరిజన 
శిష్టత చే నేవ్యుండవును శిహ్ట్రంండయ్యున్‌ 
దుష్ట పరి జనము గూ డిన 
గమ్షుండగు నర్పకలిత భునకాఖ౫ బిన్‌. 


కం, పోండిమి పౌరోహిత్యం 
జీ౭డును మాశాదిపత్య మింపెనగం7గా 
మూూడుదినంబులు వేసిన 
వాడు నుమొో ఘోరనరకవాసుండు మిూ౭ందన్‌. 


చ, అజీమి రణంబునంబడిన యాతని నంతతిం ,బోవండేని చే 
కుజునట జీవితంబుః గొని ఘోరరణంబున నోడివచ్చినన్‌ 
బి పక యుంిజెచేని జనసాలుని దిక్కున నంత వేడ్క_యుగ్‌ 
జెజ వును జెడ్డ ప్రాణములు వెజ్జులె యానని లోన నేవకున్‌ ,ఫు,4ర 


రెవిక 


(పథము కామందక కని 


పంచతం్మతము నుండి పద్యము లుడాహ్నాత మైనట్లుగా కామంద 
కము నుండి పెక్కు.పద్యము లుదాహృత మైనవి. ఈరచయిత వేరును 
"తెలియ రాలేదు. ఈతరువాత క్రీ శ. 158% లో జక్కరాజు వెంకట 
రాజు కామందకము పద్య కావ్యముగా రచించి యున్నా 6డుం “కావుననే 
(వథమకామందక కవియని పేర్కొంంటిని, ఈతండు (గ్ర శ, 1400 
[పాంతమునకుం బూరుర్పండు. రచనను బట్టి వినకవీయుగమునం జేరందగిన 
వాండని యూహించితిని. భావిపరిశోధనమున నిట్టికవులంహార్చి విశేవ 
ములు బయలుపడునేమో ? (పస్తుతము సకలసీతినమ్ముతే మునుండి 


యా గంథ మున నుదాహ్భాతీనుంలై న వాని రెండు పద్యములను పొందు 
పజుచుచున్నాండను, 


ఉ, స్నా నవివేపనాభరణ చారున ముజ్జ్టలగా తుండై! శుధ్ధ 
స్నానము నాత్మద త్త వసనస్ఫు టమూర్థియు నైన చేవులన్‌ 
స్థానము సేర్చి వారినదనంబుల కీంగక చేయుచున్‌న్ని జా 
ధీనమనన్కు-జై సతుల తీపులునమ క యున్మి_[యొస్పగున్‌ ,వు.కి2 


నీ భదనేనుండు నిజపత్నియింటికిం జన 
నతనితోంయబుట్టువ యతనిందుని మె 
తల్లి మంచము[కింద యిల్లనయడంగి తాం 
బ్య్ముతుం జె కారూము బొడవడం 
లాజలువనివషమున నోజంచి తేనియ 
యని కాశిరాజు దద్వనితనడంచె 
గరళా త్తమేఖలా ఘనమణి సౌవీర 
భూపువై రంత్యు నూపురముచేత 


జాతుమీళ(స్రుంబు మిడుఖొని జడలయందు 

రమణి యొక్క. రుకయ పిదూారభునిం జంపు 

బుతింగి నమ్మక పతియింటి శేంగంజనదు 

శిరలి శ|తులపయి (వయోగింపవలయు. పుట శి2. 


hee an 


15 


21 
లి 


ఫ్‌శి 


67 


అనుబ౦ధము 


విషయము 


అధో జ్ఞాపిక. (బౌనుదొరవారి (గంథసూచికలు [గంథ విస్తరభీతి చే 


(మ త్యేకముగం జూస లేదు. 


ఆంధకవితరంగిణి నేంటికి తొమ్మిదినంవ్రుటము కై నది. 
తటినా౭దడు - తజెనాండు అద్దంకిసీమ. E. P. I. Vol 1V. 


చేరదు = (వహారీళ బభనమని ఆం|ధభాపాచరి త. 


యుద్ద మల్ల శాసనము. 'పెక్కువివాదముల కాన్సదమెైనది గాన 


వప్రలముంగా6 'దెల్పుట యా వళ్యకమైనది, 


69-70 “కొంగసన నగ్ని డాంచినట్లు” అను నానుడి 'శ్రీ/సతివండితుండు 


జెజవాడలో సియద్భుత(పదర్శనము వేసినవాటనుండియు 
వెలసినది. కొంగున నిప్పుముడుచుట మిక్కిలి దుష్కుర 
కార్యము. తిక్కన భారతము ప్ర్రీపర్యము 2-178 లో 
“అట్టికర్లునిం గొంగున నగ్ని డాంచినట్టు లెమ్మెయిదాచితో 


a 
యను శ చెవుమ” అని దీనిని తొలుత వాడియున్నా (ఢు. 


80-81 80.న పుటలోని యాం గేయభావలో *“21125 Nripadhamundu” 


అనునాటలతో 81 పుటలో “not to the epic hero Ariuna”’ 
అఆనుమాటలతో కలిపి చదుననలయును. ఆవెనుక 80-వ 
ఫుటలోని “కావయీితేని కృతంలేమయు అను భాగమును 
వర్తి చదువనలయును. 


49 


586 


పుట కుహషయమను 

108 శానన( వతిబింబము నిందుతో |పకటించుచున్నాను. "కాని శానన 
(పతిబీంబము స్సవ్షముగా తేకపోవుటచే నిందులోం జేర్చుటకు 
ఏలు లేకపోయినది, 


111 కోరుమిల్సి శాననము ఇండియన్‌ ఆంటి క్వేరీ 14-వ సంవుటము 
ధీలిన పుటలో (వకటిత మైనది. 


సోమ"జీవసూరి యశ _స్తిలక చంవువునరగడి |తిపురాంతకోచా 
పహరణము లీ1-న పుటలోను, ఉదాహారణా వాజ్య్మ యము 
71-వ పుటలోను నిచ్చి యున్నా డను. 


158 నన్నయభట్టారక చరితను (ప ల్యేకముగా నిప్పటికిజేంబదిరెంజోండ్ల 
(క్రిందట కీ శ, కాళీభ ట్ట బవాయ్య శా (ప్ర్రీగారు రచియించి 
యున్నారు. 

1క సంస్కృత మహాభారత మును నర్యంకవముగ పరిశోధించి (వక 
టించుచున్న భండార్కరు వరిశోధనాలయము వారి యాది 
పర్వవీఠికంగాని ఉఊావీ.ణాత్యనంహి తాపాఠములతో (వ క్యేళ 
ముగం (బకటిత మైన ఛారతము యొక్క యుపో జ్ఞాతమును 
గాని మాచిన నన్న య'భారత మున శింతటి (పాముఖ్య మాయం 
దగునో “తెలియగలదు. జేశభావలలో పరిన ర్రనమైన 
భారతములలో నన్నయభారత భాగమే ముదటిది. నేంటికిని 
నన్నయ భారత మునకు స్మపమాణమగు ము[దణము “వెలువడ 
చేదు, ఉన్న వానిలో ఆనంది నావిళ్లచు దణములు 'వేర్ణానం 
దగినవి; అవియే వ్యాప్తిలో నున్నవి. దీనికి నూ జీండ్ల 
[కిందట భారతము లశ్నీ, ఆపతి సోమయాజి కరాలంకవ” వ్యాఖ్య 
రచియించినాండు, అందు సభాపర్యము మ్మాతణే ముడి 
తము, ఈతరువాత్క, అది, విరాట ఉద్యోగ శాూంతితయ 
ములకు వాఖ్యలు వెలసినవి, కాని యివి పాఠభేదనిర్ల 


కీ8'? 


పుట విషయము 

యము కాకుండ, లభ్యములై న పాఠరములనుండి రచితము 
లె నవి ఆంధభాపూచరి, త ద్వితీ యసంను టమున, నన్నయ 
భారత భా గమునందలి సౌపర్షో పాఖ్యా్యానము, తాళపత్ర్మప్రతుల 
ననుసరించి ము(దిత మైనది, సంశోధితవైం, న్మ్వపమాణమై, 
శా(ప్రీయ పద్ధతులమై ని (పామాణికమగు నన్న య భారత 
భాగము ము దితమైనచో, (పాచీనభాపూ వాజ య సాహిత్య 
నంప్ర దాయపరిజ్ఞానమున క్రోగాక్ర' దివ్యజ్యోతి కాగలదు, 


191 గోకర్ణ చేవవోడుని శిలాశాసనము [శ్రీకారస్యరూపము గమనింపం 
దగినది. ఇది నేంటిో, న్లీవలెగాక “ని 'అనురీతిగ చెవియుక్కొ. 
ఆకారమునలె నుండును, కాబట్టియే చెవులు (శీవర్ణాకా 
రంబులని నన్నె చోడమహాోకవి (వాసియున్నాడు. తరువాతి 
కవులు దాని ననుసనరించిరి. ఈయణురము 9 సంఖ్య వ'లె 
నుండుటచే నధునాతనకవులు నవసంఖ్యతో ఇవులనువోల్చి 
నారు. 198 పుటలోని యథస్సూచిక నిచ్చట చేర్చి 


చదువవ లెను, 
198 అభస్ఫూచిక లేదు. 


280 నన్నె చోడ మహాకవి కుమారసంభవమును మదరాసు విళ్య 
విద్యాలయము నారు క్ర. శ, 1949 లోంబకటించినారు. 
ఈ మహాకవి 'కాలనిక్టయ మును /హార్శ్సి (పళస్తవరిళో ధనచేసిన 
పరికోభకళి ఖామణులు (నీ బేవరపల్లి వేంకటకృష్ణా రెడ్డీగాద, 
“నన్నె[వోడకవి చరిత్ర'యను నుద్ద్రంథముం (బకటించిరి. 
1941 తరువాత వెడలిన నన్నె చోడకవి వాబ్మయనును 
గూర్చి న్నా “ఆంధవీర శై వవాజ్మ యము" _ అను [గంథము. 
జూడుండు, 


ఏ88 


వుట విషయము 

255 ఇటీవల మల్లి'కాష్టననండితుని కన్న డశివతత్త్య సారము లభ్య మైనది. 
అదియునసమ[గమే. తెనుగునందువలె కందపద్యనులతో 
నున్నది. 184-491 వజకు, 725-740 వజికు నంఖ్యగల 
పద్యములు లభించుచున్న వి, -ఈః పద్యములు తెలుగు 
పద్యములతో సరిపోవుచున్న వి. దీనినిబట్టి తెలుగుకివ 
త_త్త్యసారమున రమారమి వేయి పధ్యములుండునని 
ఈయూహిొంప౭బడినది. మల్లీ కార్జున పండితుడు, కన్నడము 
నను తెనుగునను చంపకోత్పలమాలికలతో “ీగిరి(వర్వత) 
మల్లి కార్టునా' యను మకుటముగల శతకములను రచియించి 
యున్నాడు. కన్నడ శతకము, వేల్‌ొక కవికృతముగా 
లభ్యమగుచున్నంది, తెనుగు శతకము దొరకలేదు, చానిలో 
సీ కిందిపద్యను లత,ణగంథముల లభించినది. 


ఉ. లోకములన్ని సీతనువులోనిన్మనీవట యెంతకల్లుదో 
నాకిపపద్మనంభ నజలార్ష ను లాదిగ నెల్ల పెద్ద లున్‌ 
సీవొలదింతయంతయని చేరక (మొక్కదొడంగిరన్న ని 
న్నే కరణిన్నుతింతు పరమేళ సర పర్యత మల్లి కార్జునా. 


ఇదియే పాల్కురికిసోమనాథుండు, “శతకంబుశినత_త్త్వసారము- 
అను ద్యెపదయందు పేర్కొనిన శతకమని యొజుంగునది, ఇంక మల్లి క 
క్ష్టరగద్య మొదలగు పంచగద్యలం గూర్చిన వివరములు నాయాంధ 
పీరవైవనవాజ్మయమనమునం జూడన ను, 


287 కొమ్మన. ఈతడు తెలు/సబేళమున (ప్రాచ్ళీనకాలమున |పసిద్ధి 
కెక్కిన మం, తిథఖిఖామణులలో నొకడు. మహాళూరుండు 
రెండవ వెలనాంటివోడని (క్రీ శ, 1168-1181) యాజ్ఞా 
(పకారము పాక నౌటిని జయించి గళింగమున నగరిక టకము 
మొదలు నెల్లూరినజకు, చందవోలు రశాజభానిగా- నేలిన, 


289 


ర 


ఫ్‌ 


్సీరి9్రి 


విషయము 

వాడు. కియూారబావహుచర్మిత్ర కృతిపతి గుండయమంత్రి 
D౮ కొవు నకు మనుమని కొమౌరుందు. ఈ శొననమును 
భారతి (ప్రభవ - ఆశ్యయుజమాసవ్మతికలో శ్రీ మల్లంపల్లి 
సోమ శేఖరళర గారు - “వెలనాటి చోడనంశావళి కేయార 
భాసహూు చరితము" అను వ్యాస మునం (బకటిం చిరి. (వుటలు 
115-122) 


భీమకవి నృసిం హావురాణమునందలివని లకుణ, గంథములయందీ 
కిందిపద్యము లుడాహృతములై నవి. 


ఈడీ తికి వచ్చి ముందుగ 

చాయతో రామమున వారతరుణుల నృత్యం 
వీవీంచి యంతకౌును 

తత్‌ తణమున చేర్చి రంభతగవేర్పడగన్‌. 


శకెంజిగురునకుం గరినత 

వంజకుం బౌల్‌ పిచ్చుకుంటు వానికి బరువున్‌ 
నంజుండుకు. గవు తాపవ్‌యు 

లంజెకు మేలెందులేదురా! విటరాయా |! 


చాటుపద్య వుణిమంజరి వుట 111 (పథమభొగము. 
చోడగంగనిపై జెప్పిన పద్యము, 

అని మొన చోడగంగండు మురారి బకారి నరుండు మాదిజుం 
డన ఘునచ్మక్రతోనుమరశళ రానన కంతములల్క_ంబూని (వే 
యనో' నడిరాయ నేయం బొడునన్‌ గళను_స్తక వ_్హమర్హుముల్‌ 


తునియ నె, దృగ్దుగానె, యెదడదూటబువె నాంటటవె వై రివ్‌రులన్‌ 
పుట 115. 


890 
"వేములవాడ భీముకవిచరిత సందర మున . “చాళుక్య భీముంజే 


చాళుక్య రాజ బేళి నత్క_వి” అను (శీ చేవరపల్లి వేంకటకృష్ణా రెడ్డిగారి 
వ్యాసము చూండుదు, (ఆంధ 19839) 


వుట విషయము 

206 అథర్వణాచార్యుల (గంథములనుండి యా (కిందిపద్యములు 
ఆం ధకాముదియను [తిలింగ శ్ర బైనుకాననమున నుచాహ్ళృత 
ములే యున్న వి, -ఈ (గంథమున నథర్వణాచార్యు౭శు 
“చతుప్పష్టి. క ళాధుర్యా థర్వణాబార్య నయడాహూ” అని 
పవేరొ్కొానంబడినాండు, 


"శే ఫజకారళయోరుజాబజారణా ని (వుట 7, 8 
అథర్వణభార తె 


క, కురుపతి రవిసుతుని సువ 
ర రత్నభూహషణతతులను రకబవూుుమతి వే 
_ సీర భనముమిాఆ సేనల 
కురాజుంగావించె నసమరకుళలుండగుటన్‌ 


అకారన్వ 


క, తటిచెన కురుబలంబుల 
మతీపింవుచు కడిమి మెటయ వూరిమనంగిన 
ట్రతేముతి జడంగగదడనాని 
కణువలికొడుకందునుజును గావిం వెనడిన్‌, 


క, గురుభీవ్మ కర్మ గాంధా 
రరాజభూర్మికనులు దొరకు తోడ్చడి (గ 
బృరముగ నటుగురిసి రంపవానలు కడిమిన్‌, 


891 


కీచకవాక్యం. 
ఇకనొక సారిబల్కి న ఘులీలని చిందునొ నోటిముత్యముల్‌ 
వికచనకరగోరుబోటీ.! వినవే నను మన్నను చేసికావుమిోా 


అకట! మనోభవాశుగచయంబుల నాతను వెల్ల నొచ్చిపో 
"జ కరుణనూ చిజఊులుకొను జీ కినుకి ప్పుడు నేయ నేంటి కే. 


పునళ్చఅథ ర్యణభార తె అరణ్యపర్వణి వుట 81. 


స్సరు-తఆ స్వాధ్యాయహోమజపత త్పరులై_ 
యరువదివేలనవులు థ 
ర రాజు మఖమజంత జనిరి రాజ్యంబునకున్‌ ప్ల 


అఖథర్వణథార తె ఆదివర్యణి వుట కిల, అజగరనహాు మచాక్వం. 


'జీనిదినా మత్క్కుులోద్భవుండై న జముని 
పట్టి పాజుని శాపంబు. బాసిలింక 

సొర్షమున శకేగాదను మూరు సుఖముంబెంది 
యుండుండన్రుచు ఏిమానము క్కండనెగయ, 


అథ ర్యణ థార తె, జాపదీవివాహాోనఖం్మపత్యర్జున వాక్యం ఫుట 4ర్‌ 


అతరిని చెలికినిచ్చిన 

రోతొడవులు కొడి” నానరోజదళాథీ, 
కాతుకమునం జెప్పుమని వినం 

(బీతిజనిం శెడిని తనదు వృాదయంబునకున్‌. 


892 


అధర్యణభార తె, అరణ్య పర్వణి, 
వయెక్కి_వడిదాంకు జాహ్నా వీశైవలినిన్‌ 
జయజయ యనివిను వీథుల 

వియుచ్చరులు నన్ను తింప వేడుకలతోడన్‌, 


అభర్యణ భార తె నంజయధృత రాష్ట్ర్రనం వా జే. 
క. అరయంగ వారెల్లరుం (బబ 

లురు గావున వారితో విరోధమ్మున శే 

లరపయిద సంధిికీంబం 


పు రాచబెబ్బులిమతేనె వఫవోయిమటలజలఅెధన్‌ొ, 


పె పద్యములన్ని యు మదరాసు (పాచ్వలి ఇత పు_స్తకభాండార 
మునగల 1828 సంఖ్యగల యమ్మదిత (గంథమునుండి ₹ కొనంబడినవిః 
నన్న యతిక్క_నలనుC "జ్‌రొ్కని వారిభారత'భాగములనుండి స్పష్టముగా 
(గంభకర్ద యు చావారణముల నిచ్చియుండుటచేత మెయ థర్వణఅభొారతో 
చావాతులు సరియెనపియని Ul పిాాంపనగునుం 


తజప్పావ్పుల వట్ర్రిక 


తప్పు 

కీ, శ. 1109 
విజ్వాజ్దషండో 
మజవోం భ్‌ 
(పబంభములను 
న్‌న 

ఇాద్య త 
ఊరాంభధింయా టల్‌ 
జుంక 
ముడిసిం౨నన 
శఆాననమన్ర 

డృ లకు 
శానరనముువ 
నసనుువదెరాగిెం-చూ 
A. DB, 1927 
శ రణాన్ననములు 
సాముడేోనులు 

బూని 
Mllsa 
ఊకంపనకు 
ముహు 
కన్నడ 
అఆఅణజువుచున్నవి 
ఈ౭నావనా ౯౩ 
సనుదా$ం 


ఈ0 


ఒప్పు 
(కీ. శ. 1199 
విద్వుద్భ్చం దో 
మహో 
పబంభములని 
శర 
ఊనవాంచిఆంయాదర్‌ 
చంక 
యుడికిసిం౨్ళన 
శారనపు 
దృ డలకు 
శాసన వున 
నుప 'రిరాగొించు 
A, De. 1197 
క రణళతశము లం 
సామువేదంులం 
(వాసిన 
Malla 
కుంబపకపి 
చు కము 
కన్నడ 
&చాజంర ౧౩ 
నుజా_ త్తం 


98 
94 
97 
59 
108 
18'7 
188 
189 
99 
146 
154 
158 
161 
39 
168 
167 
168 
176 
177 


39 
3? 
205 
9? 
284 
295 
256 
264 
2'71 


తప్పు 
లదొియెక 
grate 
యమెవను 
తెలుగ సంపద్య 
గారుని 
(గహొంవ 
జయమును 
డ్రీనాథా 
చెప్ప న్న 
7గా జక 
బండిత్యాధవు 
"కాని 
నట్టాఫిసే-క 
బడినయె 
కనాయతురు 
చేందూలు 
మణి |. నక 
శోధించు 
ఇప్పుటి 
డినదనిి 
జబ డినణజని 
నసుపుజేధా 
కురాదడు 
South 
నురా డడ 6వ 
(కీ. శం 1851 
క్‌"రావతి 
వెనాంట్ర 


ణో 
ళో 


894 


ఇచా a Co 
: ఖై 


4 
క + 
a 
ae హై ౪? 
x 


ఇల 


LJ) 
షా 


ఇప్పు 
అదిరయెొంక 
late 
మనని 
'అఆెలుంగు పద్య 
7గారున్‌ 
[హింవ 
జయ ముని 
శ్రీనాఖా 
చెప్పునప్పు 
గా౯కకర్టి 
తాభ్వ్యతు 
"కాసి 
పట్టాభియే-క 
బడినదె, 
కమూా౭ంతురు 
-జ్‌ండులు 
కోణ _]. యినళ 
వనోోధింపందగి 
అప్పటి 
డును. 
జడునని 
మిరాచదిె 
South 
ననురాం నన 
(కీ. త, 11651 
వీలావతి 


చు 


దసిఅనొంరఈి 
1. హ్‌ 


